Digitized by eee Siddhanta Gyaan Kosha 


3 శ్రీతంలసీదాసకృత 
శ్రీ రామచరిత మానసము. 


ద్వితియభాగము 


వ్యాఖ్యాతి 3 
eS. ఇందిరాదేవి 


(పచురణ। 
కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1984 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


a> e 


12 Gyaan Kosha 


సి 
an 
| 


Digitized by eGangotri Sidd 


tized by eGangotri Siddhanta Gyaan Kosha 


sia 


S నానో 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


[శ తంలసీదాసకృత 


శ్రీ రామచరిత మానసము 


ద్వితయభాగము 
వ్యాఖ్యాత : Ww, 
ఆర్‌. ఇందిరాదేవి pe AN 
టీ 


(ప్రచురణకర్త ; 
బి. కుమారస్వామి రెడ్డి, LA.S. 


కార్యనిర్వహ ణాధికారి, 


తిరుమల తిరుపతి దేపస్థానములు, తిరుపతి. 
1983 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


SRI RAMACARS#I8¢ br AGapcgin Ripgherte Gvaan Kosha 
Telugu Translation by : 
Smt. R. INDIRA DEVI 


T. T. D. Religious Publications Series No. 157 


First Edition: 1983 
Copies: 2000 


Published by ; 


Sri G. Kumaraswamy Reddy, 1.A.s., 
EXECUTIVE OFFICER, 


Tirumala Tirupati Devasthanams, 
Tirupati. 


Printed at : 


Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati-517 501, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


వంం౦దంవలాట 


శీమదామాయణం భారతీయసంస్కృతిని (ప్రతిబింబించే SDs 
(గంథం, సర్వవ్రతిస్మృతిసారం. జగదారాధనీయ ధర్మాలకు క్షీరసాగరం. 


కావ్యజగత్తుకి మూలకందంగా ప్రసిద్ధిచెందిన శ్రీమ్మదామాయణం 
(స్మృపథవముంగా లౌకిక సంస్కృతభాషలో ఛందోరూపంలో వెలువడ్డ మహా 
కావ్యం. నూనవుడు కేవలం ఒకజీవిగా కాకుండా ఉత్తమ మానవత్వంతో, 
ఆదర్శవంత మైన జీవితం గడపడానికి రామాయణమే నూర్గదర్శకం. 


రానూయణంలో నాయకుడైన శ్రీరామచంద్రుడు సర్వధర్మ 
స్వరూపుడు. మానవాకృఠితో అవతరించి మానవత్వాని కీ ఎనలేని గౌరవం 
ఆపాదించిన మహనీయుడు ఆయన. ' 


శ్రీ గోస్వామి తులసీదాస DOS రామాయణం హింది వాజ్మయ 
మణిమాలకు నాయకమణి కావడం భారతదేశభాషాత త్ర్వజ్ఞులకు తెలిసిందే. 
పరమభక్తుడు, సాధువు అయిన ఆయన తన రామచరితమానసంలో 
శ్రీరామచర్నద్రుడి కల్యాణగుణాల నన్నిటినీ రసవత్తరంగా చిత్రించాడు. 

శ్రీమతి ఆర్‌. ఇందిరాదేవి తులసీదాస రామాయణాన్ని సుబోధ 
కంగా అనువదించారు. ఒక భాషనుంచి మరోభాషలోకి మాతృకను 
అనువదించడం సానూన్య మైన విషయం కాదు. ఈ ఆం|ధీకరణను సాధ్య 
మైనంత సాఫీగా, సమంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ కవిపండితులు 
శ్రీముదివ ర్తి కొండమాచార్యులు సహాయపడ్డారు. 

ఇటీవల తొలిసంపుటం ఆంధ్రపాఠకమహాశయులకు అందజేయడం 


జరిగింది. ఇది రెండవసంపుటం. భక్తులందరికీ ఈ (గంథం పఠనయోగ్యం 
కాగలదని మా విశ్వాసం. 


తిరుపతి, జి. కుమారస్వామి రెడ్డి, 
ఏపిల్‌ Zl, 1983 కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
అట v. £ 
eg CODD TPWS 


ENS 

విష్ణుదేవుడు దేవతలకు అభయ మొసగుట 
శ్రీరాను జననము 

బాలలీలలు 


శ్రీరాముని బాల్యము 


విశ్వామిత్రుని యాగసంఠక్ష ణార్థము రామలక్ష్మణులువెడలుట..... 


యజ్ఞసంరక్షణము 
అహలో వప 


శ్రీరామలక్ష్య coo మిథిలాపురాగనునము 
మిథిలానగరవర్ణన 

గ్రీరామలక్ష్ముణులను గాంచి జనకమహారాజు ముద్దుడగుట 
రామలక్ష్మణుల మిథిలానగర నిరిక్షణము 


పుష్పవాటికా నిరీక్షణము 


జానకి గౌరీపూజ యొనర్చుట 
సీతాసిందర్యమును గూర్చిన |పశంస 
శ్రీరామలక్ష్మణ సంవాదము 


్రీరామలక్ష్మణ సహితముగా విశ్వామ్మితుడు యజ్ఞశాల 


ప్రవేశించుట tes 


bs యజ్ఞశాల ప్రవేశించుట 
వందిమాగధులు జనకుని (పతిజ్ఞనుగూర్చి వివరించుట 
రాజుల బలహీనత 


నిరాశాజనకములై న జనకుని వాక్కులు 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


~ em = 


23 
26 
3T 
4T 
48 
53 
54 
58 
64 
7 
78 
82 
91 
95 
97 


100 
118 
118 
119 
121 


vi 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
లక్ష్మణుని |కోధము 


శినధనుర్భంగము 

సీతాదేవి జయమాలచే నలంకరించుట 

పరవరామునకు (క్రోధ మావరించుట- 
శ్రీరామ, లక్ష్మణ, వరశురావు సంవాదము 

భృగుసుతుడు 

దశరథమహారాజుకడకు జనకమహారాజు దూత సంపుట- 
వివాహనుండపముయొక్క అలంకరణ 

దూత జనకమహారాజు సందేశమును వినిపించుట_ 


» 


దశరథమహారాజు పొందిన మహానందము 


ష్‌ 


శ్రీరామపర్మాకమమును గూర్చి దూతదశరథున కెజింగించుట.... 


నసిష్టుడు దశరథమహారాజును |పశంసించుట 
దశరథమహారాజు రాణులకు శుభవార్తను తెలియపరచుట 
వివాహమునకు ఏర్పాట్లు 

Dog వారికి స్వాగత మొసగుట 

మిథిలానగరవాసులు రామలక్ష్మణులను (పశంసించుట 
సీతారాముల కల్యాణము 

అయోధ్యా |ప్రత్యాగమనము 

అయోధ్యయందు జరిగిన ఆనందోత్సనములు 
విశ్వామితుడు దశరథమసారాజునొద్ద సెలవు గై కొనుట 
శీరామచరిత మహిమ 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


123 
125 
142 


149 
158 


181 


186 
189 
192 
194 
199 
210 
217 
222 
264 
283 
308 
311 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


శ్రీతంలసీదాసకృత 


శ్రీరామచరితమానసము 


ద్వితియభాగము 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


Je WN 
iy, N 


Was, " 
[1] 


CU స్టో 
ర భలే 
ics 


X- PR) SU == 
SO CLG 
M/A) VNE S 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


[శీరావంచరిత DERS 


దో॥ సుని విరంచి మన హరష SS Ho8 నయన బహ నీర । 
అస్తుతి కరత జోరి కర సావధాన మతిధీర I 1023 


తా॥ నా మాటల నాలకించి (బవ్మా అమితానందము నొందెను; తనువు 
పులకితమాయెను. నే తములనుండి ఆనందచబాష్పములు [(పపహించెను. అప్పుడు 
SS HOSS (బహ్మ భక్తితో కరకమలములను జోడించి ఖగవాను నీవిధముగ 
స్తుతించెను = 


(బ్రహ్మ స్తుతి 


Soll జయ జయ సురనాయక జనసుఖదాయక (పనత పాల 
భగవంతా | 
గో ద్విజ హితకారీ జయ అసురారీ సింధుసుతా [ప్రియ 
కంతా il 
పాలన సుర ధరనీ అద్భుత కరనీ మరమ న జానఇ కోఈ। 
జే సహజ కృపాలా దీనదయాలా కరఉ అన్ముగహ సోఈ॥ 


Bu ఓ సువనాయకా, జనసుఖదాయకా (సేవకులకు, దాసులకు సుఖము 
నిచ్చువాడా), శరణాగతపత్సలా, సీకు జయము. కలుగుగాక, నీకు,జయము! 


జయము, 


గో ద్విజ హితకారీ (గోపులకును, |జ్రాహ్మణులకును హితము చేకూర్చెడి 
వాడ్యు, జయ అసురారీ (అసురులను వినాశమొసరించువాడవు), &రసాగరకన్య 
యైన క్ర [పియకాంతుడా (లక్ష్మీపతి). నీకు జయము. కలుగుగాక] 
భూపాలా, సురపాలా,- నీలీల లత్యద్భుతములు, సీ మర్మ మెజుగ దరమా? సహజ 
కృపాళూ నా (ప్వాకావికమగ కరుణాకరుడు, దీనదయాళూ (దీనజనసంర xen), 
మమ్మనుగహింపుము, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


2 Digitized by eGangotri Siddhanta Gyaan గం5క్రీరామచ 8S మానసము 


Boll జయ జయ అబినాసీ సబ ఘట చాసీ బా్యపక పరమానందా। 
అబిగత గోతీతం చరిత పునీతం మాయారహిత ముకుందా॥ 
జేహి లాగి బిరాగి అతి అనురాగి బిగతమోహ ముని 

బృందా l 

నిసి బాసర ధథ్యావహి గున గన reser జయతి సచ్చిదా 
నందా ॥ 1025 

తా॥ హే అవినాశీ, అంతర్యామీ, 'సర్వవ్యాపకుడా, పరమానంద స్వరూ 

పుడా, అజేయుగా, ఇం|దియాతీతుడా, పవిత్ర చరితుడా; మాయారహితా, 
ముకుందా, మోత్షీదాతా, నీకు జయము కలుగుగాక, నీకు జయము కలుగు గాక: 
ఇహలోకమందలి సమస్త భోగములను విడనాడి, పరలోక భోగముల 

నుండి విరక్తులై, మోహమును విడనాడి జ్ఞానులైన మునిబృందములెస్వని 

(పేమానురాగములతో 'రేయుంబగళ్ళ ధ్యానము జేసెదరో, యెవరి నామమును 

సంకీర్తనము ARSS ఆ సచ్చిదానంద స్వరూపునకు జయముకలుగు గాక, 


Soll Bese సృష్టి ఉపా ఈ [BBS బనాఈ సంగ సహాయ న 
దూజా | 
సో కరఉ అఘారీ చింత హమారీ జానిఅ SAB న పూజా॥ 

జోభవ భయ భంజన ముని మన రంజన గంజన బిపతి 
~ బరూథా | 

మన బచ (కమ బానీ ఛాడి సయానీ సరన సకల సుర 
జూథా n 1026 
శా॥ ఎవడు ఇతర సంగములేక స్వయముగా |తిగుణాత్మక స్వరూపు 3, 
PR, విష్ణు, శివస్వరూసమై, ఉపాదాన కారణముచేత అనగా :స్వయము 
గానే సృష్టియొక్క_ అభిన్న నిమిత్తోపాదాన కారణము చేసికొని (తివిధములైన 


సృష్టిని గావించెనో,. 'ఉపాపనాశనము _జేయునటువంటి భగవానుడు. మమ్ము 
కరుణించుగాక. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


[Dirge 8 


మాకు భక్తిమార్గము గూర్చి తెలియదు, పూజావిధానముగూర్చి తెలియదు. 
ఓ భసభయ భంజనా ((పాపంచిక దుఃఖములను హరించువాడు), మునిమనో 
రంజనా (మునుల మనంబుల కానందమును కలిగించువాడు), ఆపదలను బాపు 
వాడవు da. 
దేపతలమైస మేమెల్లరమును మనోవాక్కాయకర్మలతకో చతురత్వము 
నభ్యాసము జేయుట విడచి పెటి భగవానుడై న నిన్ను శరణు జొచ్చినాము. 
లి — . 
Sol BSS పతి Dae రిషయ ow dar జా కహు( కోఉ నహి 
జానా | 
Ber దీన ded BS Ord దవజ సో శ్రీభగవానా ॥ 
భవ బారిధి మందర సబ DA సుందర గుననుందిర సుఖ 
పుంజా l 
ముని సిద్ద సకల సుర పరమ భయాతుర నవత నాథ 
: పదకంజా ॥ 1027 
By చేద, సరస్వతీ, శేషులేకాదు అశేషబుషులెవ్యరును ' ఎవరిని దెలిసి 
కొనలేకున్నారో అటుపంటి నీవు దీనజన సంరత్షకుడపని వేదములు ఘోషించు 
చున్నవి. భగవానుడవైన DD మాయందు దయ జూపుదుపు గాక, 
సంసార సాగరమును మథించు మందరాచల స్వరూపుడా, సద్గుణరాశీ, 
సుఖపుంజా, నీ చరణకమలములకు మునులు, సిద్ధులు, దేపతలు భయముతో 
అత్యంత విగయణుతో నమస్కరింతురు. 


i 


A ARG Bs "7 య. 
విషుదేవుడు దేవతలకు అభయ మొసగుట 
ణా 


3 ` + 
దో॥ జాని సభయ సుర భూమి సుని బచన సమేత సనేహ 1 
గగనగిరా గంభీర SH హరని' VS సందేహ I 1028 
తా॥ దేపతలు, భూడేవియు భయభీతులై నారని HSA, వారి స్నేహ 
యుక్త సచనములను విని, శోకమును, సందేహమును హరించు గంభీరమెన 


ఆకాశవాణి యిటు సలికెను__ 
mM 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


igitized by eGangotri Siddhanta Gyaan Kosha x 
4 Digitized by eGang y శ్రీరామచరిత Sss 


Oi జని డరపహు ముని సిద్ధ సురేసా | 
తుష్టుహి లాగి ధరిహజ( నర బేసా il 
Soğ, సహిత మనుజ అవతారా | 


Oxrac దినకర బంస ఉదారా ॥ 1029 


on “ఓ మునులారా సిద్ధలారా 1 'దేవతాధిపతులారా 1! భయము Bow 
కుడు. మీ Ses నేను సన © Be ధరింతును, SILS మైన సూర్యనంశము 
నందు, అంశ సహితముగ మానవావతార DISH. 


చౌ॥ SHS అదితి మహాతప కిన్హా | 

8S Sorc మై పూరబ బర దీన్హా h 

ae దసరథ కౌసల్యా రూపా | 

కోసలపురీ.1పగట నర భూపా ॥ 1080 

తా॥ కశ్యపుడు, అదితియు నన్ను సాక్షాత్క్మరింపజేసికొనుటతై మహాతప 
మొనర్చియున్నారు. నేను పూర్వమే వారికి పరమొసగినాను. వా కౌసల్యా 
దశరథరూపములలో భూలోకమున నున్నారు. దశరథుడు నరపతియై అయోధ్యా 
నగరము నేలు చున్నాడు. 

_వ॥ అదితి_కశ్యపుడు: దక్ష్మపజాపతి వు (తికపేరు అదితి. ఈమె 
(పజాపతియైన కశ్యపుని. ధర్మపత్ని. ఇరువురును ఘోరమైన తపమొన 
రించిరి. ఆతపమునక్రు మెచ్చి భగవానుడు వారికి సాక్షాత్కరించి 
వరమడుగు డనెను. వారిరువురును చేతులు జోడించి “నీవంటి పుత్రుని 
మాకు |ప్రసాదింపు "మని వేడుకొనిరి. భగవానుడు “ఏవమస్తు”. 

“తేతాయుగమున మొ వ్యుతుడ నయ్యెద' నని చెప్పుచు అంతర్ధాన 
మాయెను. శ్రేతాయుగములో అదితి కౌనల్యగా, కశ్యపుడు దశర 


'థుడుగా జన్మించిరి. ఇంతకు ముందు వామనుడు Hag జన్మించి 
యుండెను. క 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. = 


Digitized by eG tri Siddhanta G Kosh 
oiga శం ళన నమో enarak f 


చౌ॥ as, ac గృహ అవతరిహజ( జాఈ | 

రఘుకులతిలక సో చారిఉ He il 

నారద బచన సత్య సబ SOx | 

పరమ సక్తి సమేత అవతరిహజ( Il 1031 

తా॥ నేను వారి గృహమున రఘువంశముసందు (శేస్టులగు నల్వురన్న 
దమ్ముల రూసములో అపతార మెత్తైదను. _ నారదుని పచనముఅను సత్య మొన 
ర్చెదను. నేను నా పరాశక్తి సహితముగ అవతారము దాల్చెదను 


ON Hora సకల భూమి గరుఆఈ । 
నిర్భయ హోహు దేవ సముదాఈ ॥ 
గగన |బహ్మబానీ సుని కానా | 
HOS HO సుర హృదయ జుడానా ॥ 1032 
తా॥ నేను భూభారము నంతయు హరించెదను. ఓ దేపబృందములారా ! 


మిరు నిర్భయముగ othe.” ఆకాశమునుండి యిట్లు (బహ్మవాణి చెప్పగా 
విని, దేపతలు వెంటనే మరలిరి; వారి హృదయములు చల్ల Sam. 


చౌ! తబ (బహ్మా6 ధరనిహి సమురూవా | 
అభయ భఈ భరోస BAe wor ॥ 1088 
తా॥ అప్పుడు |బహ్మ భూదేవి కంతయు తెలియజేసెను. అమె కూడ 
భయరహితయై మనస్సునందు ధైర్యము పహించెను. 
దో॥ నిజ లోకహి బిరంచి గే BSS, ఇహళణ Sarg | 
బానర తను ధరి ధరి మహి హరి పద సేవహు జాఇ॥1004 


wu (బహ్మ దేవతల కిట్లు నుడివెను. “మీరు వానరశరీరములలో 
భూలోకమున జన్మింపుడు. భగవానుని సేపచేసి తరింపుడు” అని చెప్పి pe 
తన లోకమునకు బోయెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


గి Digitized by eGangotri Siddhanta Gyaan ంgక్రీరామచరిత మానసము 


చా! గఏ దేవ సబ నిజ నిజ xs | 

భూమి సహిత మన Ssroc బి శామా ॥ 

జో కఛు ఆయసు [e858 ¢ దీనా | 

యౌ 
హరషే BS బిలంబన కీన్హా 1i 1085 
తా॥ BS లందరును వారివారి లోకముల BAS, ఎలర మనసులు 
mMm 
శాంతి Todsd. 'భూదేవి పరితాపము చల్లారి, ఆమె శాంతముగ నుండెను. 
(బహ్మయొసగిన ఆజాను పాలించుటలో దేపత లెంతమ్మాతమును ఆలస్యము 
Cy d 

చేయలేదు. 


Ti బనచర దేహ ధరి DB మాహీ. ı 
అతులిత బల (ప్రతాప BS పాహీం il 
గిరి తరు నఖ ఆయుధ సబ Ao । 
హరి మారగ చితవహి( నుతిధీరా ॥ 1086 


Bi సృథ్వియందు దేపతలు వానరులై జన్మించిరి. అపారమెన బల 
e a o ow 
ముతో విరాజిల్లిరి, అందరును వరులు మరియు శూరులు. వారి ఆయుధములు 
పర్వతములు, వృక్షములు, ధీఠబుద్ధిగలిగిన వాసరరూపములోనున్న దేపతలు 


భగవానుని రార కై యెదురు చూచుచుండిరి. 


చౌ! గిరి కానన asec తహ? భరి పూరీ | * 
రహే నిజ నిజ అనీక రచి రూరీ ॥ 
యహ సబ రుచిర. చరిత మై Ta | 
అబ సో-సునహు జో వీచహి( రాఖా ॥ 1097 
తా॥ వాసరులు, సర్వతములలోను, అరణ్యములలోను తమతమ సేన 
లతో వాసము చేయుచుండిరి. st సుందర. ఛరితమును SH (శ్రీ తులసీదాసు) 


చెప్పితిని. ఇప్పుడు నడుమ evo పెట్టిన చరిత్రను వినుడు. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


(శ్రీరామజననము 7 
శ్రీరామ జననము 
చౌ॥ అవథధపురీ. రఘుకులమని రాజి | 
BS DHS Ber దసరథ ware ॥ 
ధరమ ధురంధర గుననిధి గ్యానీ | 
హృదయం భగతి మతి సార(గపానీ ॥ . 1088 


By అయోధ్యానగరమును రఘుకులశిరో మణియైన దశరధథుడను రాజు 
పాలించుచుండెను ; అతని నామము వేద విఖ్యాతినొందినది. అతడు ధర్మధురం 
ధరుడు, గుణనిధి మరియు జాని, ఆతని హృదయాంతరాళమున సారంగపాణి 
యైన భగవానుని పై భక్తి తాత్చర్యములు గలవు. ఆతని మనస్సు భగవానుని 
యందు లీనమైయుండెను. 3 


దో॥ కౌసల్యాది నారి [Hak సబ ఆచరన పునీత ı 
పతి అనుకూల (పేమ దృఢ హరి పద కమల బినీత॥ 1089 


on ఆతనికి కౌసల్యమున్నగు మంటి అందును సవితాచరణ 
కలవారలే! పతికనుకూలముగ ' నడచుకొనుచు, ' (శ్రీహరిచరణకమలను లందు 
దృఢవిశ్వాసము, _పేమయు గలిగిన TSS విరాజిల్లుచుండిరి. 


చౌ! ఏక బార భూపతి మన మాహీ6 ı 
ఖై గలాని మోరేం సుత నాహి6 ॥ 
గుర గృహ గయజ HIS మహిపాలా | = 
చరన లాగి కరి వినయ Darer ॥ 1040 


తా॥ కొంతకాలము గడచిన తరువాత రాజునకు సంతానములేదే యన్న 
చింత గలిగెను. Hi Hen TSS నన్న కోరిక గలవాడై గురుగృహమునకుం 
బోయెను, - గురుని పాదపద్మములకు (ప్రణమిల్లి వినయముతో (ముందు 
దోహాతో అన్వయము) 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eG tri Siddhanta G K ki 
8 igitized by eGangotri Siddhanta Gyaan 0$$ర్రాను చరిత మానసము 
చౌ॥ నిజ దుఖ సుఖ సబ గురహి సునాయజ | 
రహి బసిష్ట బహుబిధి సమురూయజ Il 
ధరహు ధీర హోఇహహి( సుత చారీ 1 


[BASS DHS SAS భయపహారీ ॥ 1041 

on రాజు తస సుఖదుఃఖములనెల్ల గురునకు జెప్ఫుకొనెను. గురువెన 

a 

పసిస్టమహర్షి ఆతని నోదార్చుచు ఇవ్విధముగ నుడివెను_“ధె ర్యము పహిం 


పుము, సీకు నల్యురు ప్పతులు కలిగెదరు. వారు ములోకములలోను, [SHS 
m Q 
గాంచి భక్తుల భయములను హరించువారలగుదురు. ” 


i సృంగీ రిషిహి బసిష్ట బోలావా | 
పుత్రకామ సుభ జగ్య కరావా il 
భగతి సహిత ముని ఆహుతి âS c I 
[SSB VAD చరూ కర DSc I 1042 
తా॥ నసిస్టుడు శృంగియను బుషిని విలిపించెను. అతనిచే పుత్రకామేష్టి 
యాగమును జేయించెను. ముని భక్తితో ఆహుతులు సమర్పించినంతనే అగ్ని 
దేవుడు చేతిలో PÉNIS నిడుకొని LSS g ASD. 
చా॥ జో బసిష్ట š% హృదయ DTO | 
సకల కాజు ఖా సిద్ధ తుమ్హారా n 
యహ హబి వాటి దేహు నృపజా ఈ l 
am జోగ aoe 'భాగ బనాఈ ॥ 1048 
తా॥ అగ్నిదేవుడు వశరథునికో నిట్లనెను - * SdH హృదయాంత 
రాళమున దేనిని గురించి ఆలోచించెనో, ఆ సీ కార్యము సఫలమాయెను. ఓ 
రాజాః సీ వీ హవిష్యాన్నమును (ప్రాయసమును) భాగములు చేసి, యోగ్యురాం 
(డయిన సీ భార్యల కొసగుము. 
Sn తబ అదృస్య భఏ పావక సకల సబహి సమురూ౪ | 
పరమానంద MAS నృప హరష న హృదయం. సమాళఖ Il 
1044 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


శ టో Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 9 
(శ్రీరామజననము t 


తా॥ తదనంతరము, అగ్ని దేవుడు సభాసదులను తన వర్శనముచేత సంతు 
షులగావించి, అంతరానమాయెను. దశరథమహారాజు సరమానందభరితుడాయెను. 
టబ Q 


రాజు హృదయము ఆసంపముతో ఉప్పొం గెను. 


ఉభయ భాగ ఆధి కర ëa ॥ 1049 


TH అ సమయమున రాజు తన [Pods ay OM విలిపించెను. కౌసల్యాది 
మహిషు లందరును విచ్చేసిరి. రాజు పాయసములో అర్థభాగమును కౌసల్య కొస 
At. శేషమును రెండు భాగములుగా జేసెను. 


oll కై కేఈ కహ(నృపసో Soe | 
రహో సో ఉభయ భాగ పుని Kose Il 


am 
BS, సుమి[తహి మన ప్రసన్న కరి ॥ 1046 
Ti అందులో ఒక భాగమును రాజు కె కేయికొస Rw. శీషమును రెండు 


భాగములు చేసి రాజు, కౌసల్య, 3 San చేతియందుంచి (అనగా వారి అను 


మతిని దీసికొని నిర్మలమైన మనస్సుతో ఆ రెండుభాగములను సుమి SSA. 


Si ఏహి DE గర్భ సహిత సబ నారీ 1 

Sac హృదయ హరషిత సుఖ భారీ ॥ 

జా దిన Bc హరి గర్భహి6 అఏ | 

సకల లోక సుఖ సంపతి ఛాఏ ॥ 1047 

తా॥ పాయసమును స్వీకరించిన తర్వాత, మువ్వురును గర్భపతులై రి. 
వారి ఆనందమునకు అపధులులేవు. ఎప్పుడు శ్రీహరి గర్భమున | పవేశించెనో, 
అప్పుడు సమస్తలోకములు సుఖసంపదలకో విరాజిల్లైను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


10 Digitized by eGangotri Siddhanta Gyaan KIE] మానసము 


చౌ॥ మందిర మహ? సబ రాజహిం రానీ? | 
సోభా సీల తేజ కీ adc ॥ 
సుఖ vs Sook కాల చలి Aas: | 
Pc (ప్రభు పపగట సో అవసర భయఊ ॥ 1048 
on శోభకు, శీలమునకు, తేజమునకు ఆటపట్టయిన రాణులందరును 
రాజమందిరమున సుళోభితలై యలరారుచుండిరి. ఈ విధముగ కాలము సుఖ 


మయముగ గడచిపోయెను. (ప్రభువు (శ్రీరామ సభువు) (సకాశనమొందు కాలము 
సమీపించెను. 


Si SX లగన (గహ వార తిథి సకల భఏ అనుకూల | 
చర అరు అచర హర్షజుత జనము సుఖమూల Il 1049 
తా॥ యోగము, లగ్నము. (గ్రహము, వారము, తిథి అన్నియు అను 
కూలమాయెను. శ్రిరామజననము సుఖమునకు మూలము గనుక జడచేతనము 
లన్నియు (చరాచరములన్నియు) హర్ష యుతములై యుండినవి (ఆనందనుయ 


ARE, ee 
WANA G60), 
Qo 


చౌ॥ SO తిథి మధు మాస పునీతా | 

సుకల పచ్చ అభిజిత హరి| పీతా I 

మధ్య BSS అతి సీత న ఘామా | 

పావన కాల లోక | Braise n 1050 

తా॥ అది సవ్మితమైన చై్యతమాసము, నవమితిథి, మరియు శుక పక్షము. 

యా C ౧ 

భగవానునికి అత్యంత [PODS సుందరశుభముహూర ము, అది మధ్యా 
హ్నృసమయము. 


చై ఆ్రమాసమునందు వేడిమి యెక్కువయులేదు శీతలత్వములేదు. ఆ 


పవిత్ర సమయము సకలతోకములకు శాంతినొ సగునదిగా నుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. > 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
రామజననము.. “౨92 by eGang y lI 


కల మంద సురభి బహ బాజు | 
షిత సుర సంతన సున arse il 
బన కుసుమిత గిరిగన MAGS? | 
ల సరితాఒన్ఫుతథారా Il 1051 


wn శీతలనుందసుగంధిలమెనసపసము వీచుచుండెను. దేపతలు సంతో 

Q 
hin సజను oS ay oh GS నుండిరి వనమ పపువికాస 
షముగ నుండిరి. Sa లమిళొత్సాహముళఠ్‌ 088. వనములు 19H ITS 


ముచే నలరారుచుండెను. సర్వతములు నుణులవే నిగనిగ మెబయుచుండెను. 


సదు లమృతధారను (పపహింసజేయుచుండెను. 


Si సో అవసర బిరంచి జబ నానా | 
చలే సకల సుర సాజి బిమానా N 
గగన బిమల సంకుల సుర జూథా । 
గానహి6 గున గంధర్భ బరూథా I 1092 


Tu భగవానుని అవతారమును గూర్చి,ఆయన యుద్భవించు సమయమును 
దెలిసికొని [బహ్మ ఆకాశమార్గమున బోవుచుండ సకల దేపతలును విమానములు 
సిద్ధము జేసికొని ఆయనను వెంబడించిరి, నిర్మలమైన ఆకాశము దేసతాబ్బంద 


ముతో నిండిపోయెను. అప్పుడు గంధర్వులు గుణగానము జేసిరి. 


చౌ॥ adá సుమన సుఅంజులి సాజీ | 
గహగహి గగన దుందుభీ బాజీ ॥ 
అస్తుతి కరహి6 నాగ ముని దేవా | 


బహు DB oš నిజ నిజ సేవా ॥ 1058 
Bn అంజలి నిండుగ పుష్పములు ' దీసికొని తీసికొని DAISY మును 
గురియించు చుండిరి. ఆకాశములో సగారాలు (మోగించుచుండిరి. నాగులు, 


మునులు, దేవతలు స్తుతి Jo) మొదలిడిరి. ఇట్లు బహు పకారములుగా సేవలు 
చేయదొడగిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


12 


Bn 


Digitized by eGangotri Siddhanta Gyaan రకీగఠామచరిత మానసము 
సుర సమూహ OSB కరి పహుంచే నిజ నిజ ధాను | 
జగనివాస Sed [SKB అఖిల లోక బ్మిశామ N 1054 


తా BST సమూహములు భగవానుని సుతించి SHI లోకములకు 
వావి 


వెడలిపోయిరి, సమస్త లోకములకు శాంతినిచ్చు జగదాధారుడె న (ప్రభువు గోచ 
రించెను, 


ఛం॥ 


భఏ [SMe కృపాలా దీనదయాలా కౌసల్యా హితకారీ 1 
త మహతారీ ముని నున హారీ అద్భుత రూప Bardi 
అభిరామా తను ఘనసా్య్యామా నిజ ఆయుధ భుజ 
చారీ | 
భూషన బనమాలా సయన బిసాలా సోభాసింధు word il 
1050 


తా॥ దీనదయాళుడును, కౌసల్యకు హితము చేకూర్చువాడును, మునుల 


మసంబులను హరించువాగును won భగవానుని అత్యద్భుత రూసమును గాంచి 
మాత vore నోలలాడెను. 


చక్ర, 


లోచనాఖిరాముడై న, సీలమేఘశ్యాము(డై న, చతుర్చుజుడై న, శంఖ, 
గదా, పద్మధరుడై.న, దిసన్యభూషణాలంకృతుడై న, వై జయంతిమాలా 


విరాజితుడై న, విశాలన్నేతు( దైన, శోభాసముదు(డై న, ఖరారియైన (ఖరుడను 
రాక్షసుని సంహరించువాడై న), భగవానుడు కౌసల్యాదేవికి గనసడెను. 


ఛం! కహ దుఖ కర జోరీ అస్తుతి తోరీ కేహి DA కరా. అనంతా! 


మాయా గున గ్యానాతీత అమానా BS Hors భనంతా॥ 
కరునా సుఖ సాగర గున ఆగర Bor గావహిం [%8 Sow! 
సో మమ హిత లాగి జన అనురాగీ భయజ [SMe 
శ్రీకంతా ॥ 1006 
Dn అట్టితటి కౌసల్యామాత SS రెందుచేతులను జోడించి యిట్లు చెప్పం 


దొడగెను.“ ఓ అనంతా 1 నేను నిన్నేవిధముగ స్తుతింతును! వేద, పురాణ 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
(శ్రీరామజననము [8 


ములు నిన్ను మాయాతీతుడనియు, గుణ, జ్ఞానాతీతుడనియు, పరిమాణరహితు 
డనియు వక్కాణించు చున్నవి. శ్రుతులు నీవు చయాసాగరుడవనియు, సుఖ 
సాగరుడపనియు, సర్వగుణసంళో భితుడపనియు §6 ంచుచున్న్రవి. _సర్వసుఖ 
ధాముడపని తలచి సజ్జనులు ఎవని నా మసంకీర్శనము 0 జేయుచున్నారో ; భక్తులను 
నిరంతరము | పేమించు ఆ లక్ష్మీసతియైన భగవానుడు హితముచేరూర్చుటశే 
కాబోలు నాకు |స్రత్యక్షమాయెను. (ముందు దోహాతో అన్వయము) i 


Soll బహ్మాండ నికాయా నిర్మిత మాయా రోమ రోమ ప్రతి 
BS కక 


or | 

Q 

మమ ఉర సో mh యహ ఉపహాసీ సునత ధీర మతి 
AS న రహ il 

యా 
ఉపజా జబ mT go (ప్రభు ముసుకానా చరిత బహుత బిధి 
8S Ser | 

యౌ a 


కహి కథా సుహాఈ మాతు బురూఈ wor [SES సుత 
[పేమ oe ॥ 1057 
తా॥ మాయచే నిర్మితమైన 5 (పత్యేక రోమములు అనేక (బహ్మాండ 
సమూహములచే నిండియున్నవని వేదములు చెప్పుచున్నవి. (Meroe కోటి 
(బప హ్మాండనాయకుడ వై Š) నీవు నాగర్భమునందుంటివా : - ఇటుపంటి fone 


స్పదమైన మాటను విన్నచో వివేకపంతులై న వారల mB స్థిరముగా నుండ 
(విచలితమగును). ? 


ఈ విధముగ తల్లికి జ్ఞానోద యమైనపుడు, (ప్రభువు చిరునవ్వు నవ్వెను. 
తన అద్భుతలీలలను జూ జూప సమ Sm. భగవానుడు పూర్వజన్మ గాథలను గూర్చి 


ఆమెకు తెలియజేసెను; దానిపలన. ఆమెకు తనయందు ప్యుతవాత్సల్యము కలుగు 
నబ్లొసర్చను. 
Oo 


Sol మాతా HA బోలీ సో మతి డోలీ తజహు తాత యహ రూపా! 
కీజై సిసులీలా అతి (పియసీలా యహ సుఖ పరమ 
అనూపా il 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


14 (శ్రీరామచరిత మానసము 


భవకూపా ॥ 1058 


Tn అప్పుదు మాత యొక బుద్ధి మార్చునొందెను. అప్పుడామె Ye 
విధముగ నుడివెను_ “నాయనా! ఈ ul నిక చాలించి, అత్యంత (ప్రాయమైన 
వాలలీల యొసర్చుము, దానిపలన నాకు అనుసమమైన సరమసుఖ (పాప్పికలుగును” 


£ <. 


మాతృపచ చనములను విని దేపతలకు స్వామియైన భగవానుడు శిళువె 
Qe 


(శ్రీతలసీదాసస్వామి యిట్లు నిర్వచించుచున్నారు — 
ఎవరు ఈ చర్మితను గానము జేయుదురో వారికి (శ్రీహరిసాన్నిధ్యము 
లభించును. వారు మరల నీ సంసార రూపములో బడక విముక్కు లగుదురు. 


దో॥ BS ధేను సుర సంత హిత OS మనుజ అవతార । 
నిజ ఇచ్చా నిర్మిత తను మాయా గున గో పార n 1059 
తా॥ భగవానుడు, గో చాహ్మణదేన ne సజ్జనహి తార్థము మాసవావతార 
HB V. తస దిప్యశరీరమును తన ఇచ్చాశక్రి తో నిర్మించుకొ నెను. 
చౌ॥ సుని IÉ HSS పరమ [పియ బానీ | 
సంభ్రమ చలి esac సబ రానీ ॥ 
హరషిత జహ( తహ. ధాఈ. దాసీ | 
ఆనంద MAS సకల పురబాసీ ॥ 1060 


తా॥ అత్యంత మదురమైన శిశురోదనము నాలకించి, రాణులు శ్‌ఘ 
ముగా నచ్చటికి సరుగిడిరి. వు సంతోష సంభ్రముములికో నిటు నటు 
పరుగిడ్షిరి, పురవాసులెల్ల రును ఆనందనిమగ్నులై. రి, 


Si దసరథ పుతజన్మ సుని కానా | 
మానహు( బ్రహ్మానంద సమానా n 
పరమ (పేమ మన పులక సరిరా | 
BRS ఇక శంకర్రతు;,వుతిధీనాం460100. 1061 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
(శ్రీరామజననము [0 
తా॥ దశరథ మహారాజు తనకు ప్పుడు కలిగెనన్న సంతోష వార్తను 
విని (బహ్మానందము జెందెను. మనస్సు | పేమాతశయమున నిండి యుండ, 
శరీరము పులకితమాయెను. [es శిథిలమైన శరీరము నించుక సందాళించు 
కొని మనోధైర్యముతో లేపగోరుచుండెను (లేవ నుద్యుక్తుడై ప్పతునెస్పుడు 
చూతునాయన్న తహతహతో నుండెనని భాపము). 


చౌ! జాఠరర నామ సునత సుభ హోఈ I 
Br Sc గృహ war (Sa సోఈ ॥ 
పరమానంద పూరి మన రాజా | 
కహా బోలాఇ బజావహు బాజా ॥ 1062 


wn “* ఎవడు మంగళకరుడో, యెపని నామామృతము (గోలిన కల్యాణ 
మగునో, ఆ్మపభువు మాగృహమునకు విచ్చేసి మాగృహమును పావనమొనర్చె” 
నని తలచిసవాడైై, దశరథమహారాజు సరమాసంద సరిపూర్ణుడాయెను. భజం) Sox 
బిలిపించి “మంగళవాద్యములను |మోగింపుడు” ( మేళతాళములతో శుభకార్యమును 
DAL పద మొనర్చుడని భావము) అని ఆజ్ఞా పించెను. 
తగ గార బసిష్ట కహ( గయజఉ హతారా | 

ఆఏ ద్విజన సహిత నృపద్వారా ॥ 

అనుపమ బాలక REA] జాఈ | 

రూప రాసి గున కహి న Horse ॥ 1068 

తా॥ గురువైన వసిష్టుని విలిపించెను. Sse [(బాహ్మణస మేతముగ 
రాజద్వారముకడ శేతెంచెను. వారెల్లరును కలిసి అనుసమ సౌందర్య మొలుకు 
బాలకుని గాంచిరి. ఆ బాలకుడు రూపరాశి. ఆ బాలుని గుణములెంత పర్టించినను 
తనివితీరదు. 
దో॥ నందిముఖ సరాధ కరి జాతకరమ సబ కీ 

హాటక ధేను బసన మని నృప బ్మిపన్హ క Š 

తా॥ ముందు రాజు నాందీ శ్రాద్ధమును జరిపెను. పిమ్మట TXS ð 
సంస్కారమును చేసెను. [బ్రాహ్మణులకు బంగారము, గోవులు, వ 
మణులు మొదలగునవి దానము జేసెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kospa జ 
18 ao 1220 గం కామచరిత మానసము 


చౌ॥ ధ్వజ పతాక SOS పుర ఛావా | 

కహి న ag Bor భా(తి బనావా ll 

సుమన బృష్టి అకాస Bc హోఈ | 

[బ్రహ్మానంద మగన సబ లోఈ ॥ 1065 

Tn Yger, తోరణములతో నగరము కాంతిల్లెను. ఆ అలంకరణ 
మును జూచితీరపలయునే గాని చెప్పుటకు సాధ్యము కాదు, ఆకాశమునుండి 
పుష్పపర్ష ము కురియుచుండెను. జనులందరును (బహ్మాసంద నిమగ్నులై రి, 
చౌ॥ బృంద బృంద మిలి SOc లోగాఈ( 1 

సహజ సింగార కిఏ( ఉరి ధాఈ. il 

కనక కలస మంగల భరి థారా | 

గావత © Sorc భూప దుఆరా il 1066 

తా॥ Qo గుంపులుగుంపులుగా గలిసిపోవుచుండిరి. సహజాలంకారముల 
తోనే పరుగిడుచుండిరి. సువర్హకలశములను గైకొని సళ్లిరములందు మంగళ 
[(చప్యములను నింపుకొని, మంగళగీతములనుపాడుచు రాజద్వారమును (ప వేశించు 
చుండిరి. 


SN కరి ఆరతి నేవఛావరి కరహీ6 ı 

వార వార సిసు SOSH పరహీ6 I 

మాగధ సూత బందిగన గాయక | 

పావన గున గావహిం రఘునాయక I . 1067 

Ti TH హారతుల నొసగి దృష్టి దీయుచుండిరి. మాటిమాటికి బాలకుని 
చరణములకు నమస్క_రించుచుండిరి. మాగధ, సూత, పందిజనములు, గాయకులు 
రఘునాథుని పవ్మితగుణములను గానము చేయుచుండిరి. 
Th సర్బస దాన దీన సబ కాహూ | 

Berc పావా రాఖా నహి6 తాహూ Il 

మృగమద చందన కుంకుమ Ša | 


Soh BE | ASS, DF, de ton 1068 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
(శ్రీరామజననము 17 
తా॥ రాజు సర్వులకు దానములు చేసెను. వాని BSH పొందిరో వారు 
గూడ మరల కొంతపరకు సమర్చించిరి. కనుక నగరములోని సందులు, పీథులు 


(é 


కస్తూరీచందనములు, కుంకునుప్పవ్వు మొదలగు Kaw SH gino సువాసనలతో 
నిండిపోయెను, 

Di దశరథమహారాజు. తనకు పుత్రసంతానము కలిగినదని 
సంతోషించి, సర్వులకు దానములు చేసెను. దానము పుచ్చుకొన్న 
వారలు తమ శక ్టనుసారము ఏదోవిథమున BSA కొంతవటికు సమ 
ర్పించిరి. 


భగవంతుడు మనకు సకల సంపదల నిచ్చి కాపాడినప్పుడు, 
మనము గూడ మన శక్మ్యనుసారము తను, మస్క ధనముల నర్చించి 


సేవ చేయవలయునని భావము. 


దో॥ గృహ గృహ wa బధావ సుభ |ప్రగటే సుషమా కంద | 
హరషవపంత సబ ac తహ నగర నారి నర బృంద Il 
1069 


ou. తేజస్సు పరూపుడైన, FPSB న భగవాసు డద్భవించెను గాన, 
a a 
ఇంటింట నుంగళవాచ్య నులు (మోగుచుండెను. ప్రీ పరుషబృందములు అక్క 


డక్కడ గుమిగూడి ఆనందాల నోలలాడుచుండిరి. 


చౌ॥ కైకయసుతా సుమిత్రా దోజః 1 
: సుందర సుత జనమత pc Da Wl 
వహ సుఖ 6088 సనుయ సమాజా | 
కహి న OSQ సారద అహిరాజా il 1070 
wii కై కేయీసుమి తలకు గూడ ప్పతు లుదయించిరి. సకలసంపదలతో 
నలరారుచుండు ఆ సమాజమును అ సుఖసంతోషసమయమును, సరస్వతియు, 
సర్పరాజై న శేషుడును పర్జింసలేరు, 


మ 9 
(శ్రీరామ ల CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kos y 
18 (శ్రీరామచరిత మానసము 


Di అవధపురీ సోహల ఏహి-భాంతీ | 
[Seder Nos -ఆఈ జను రాశీ ॥ 
OO భాను జను మన సకుచానీ 1 
తదపి బనీ సంధ్యా అనుమానీ ॥ 1071 


తా॥ రా, తియే శరీరనునుదాల్నుకొని | పభువును NODS OWE అన 
À E N ని |పభుపు / OS అన్నట్లు 
అయోధ్య శ భాయమానముగ నుండెను. మరియు సూర్యుని గాంచి మానసమున 


సిగ్గుపడుచున్నటు లుండెను. ఐనను సంధ్యాసమయ నుగుచున్నదని మసంబున 
తలపోయుచుండెను, 


Oil ONS ధూప బహు జను ocho 1 
ఉడళఇ OHS మనహు( ard I 
మందిర మని సమూహ జను తారా | 
నృప గృహ కలస సో ఇందు ఉదారా il 1072 


తా॥ అగరువత్తుల యొక్క. ధూనుముతో రాజమందిరమంతయు నిండి 


పోయెను. ON Hs Ho ధూపము సంధ్యారాగమువె థాసిల్లుచుండెను. 


మందిరమున నలంకరింపబడియున్న మణిసమూహములు నత్షతములసలె 
మెరయుచుందెను. _ నృసభివనమునందున్న కలశములు EHAS చంద్రునివలె 
చేదీస్యమానముగ నుండెను, i 


చౌ॥ భవన బేదధుని అతి మృదు. బానీ 1 
జను ఖగ ముఖర సమయం జను ad N 
కౌతుక OH పతంగ భులానా 1 
ఏకు మాస Sac జాత న జానా il 1078 


oN రాజభపనములో వేదధ్వని మనోరంజకమై అతికోమలమై వీనుల 


AWN నుండెను,- ఆ-ధ్వనులు సమయానుకూలముగ పక్షులు 388 కిలకిలా 
రాపములవలె నుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


(్రీరామజననము 19 
ఈ వె భపమును గాంచి సూర్యుడుగూడ తన గమసమును (గతి) నురచి 
పోయెను. ఒకమాసమటు గడచుట కాడ అతడు శతెలిసికొన లేకపోయెను. (ఒక 
mM 
మాసపర్యంతయు సూర్యు డచ్చటనే యున్నాడని భాపము) 


దో॥ మాస దివస కర ONS భా మరమ న జానల So) 


r 


రథ సమేత 6H Pe నిసా కవన DA హోఖి॥ 1074 


TH ఒకమాసమొక దినమాయెను. ఈ రహస్యమెవ్వరికిని దెలియ 
శక్యముకాలేదు. సూర్యుడు రథస మేతముగ అక్కడనే యుండెను, కాన రాతి 
యెట గును? 

~ 


Si యహ రహస్య కాహూ( నహి( జానా | 
దినమని చలే కరత గునగానా i | 
దేఖి మహోత్సవ సుర ముని నాగా | 
చలే భవన బరనత నిజ భాగా ॥ 1075 


తా॥ ఈ రహస్య మెప్వరికిని దెలియదు. తుదకు ద్లిసళరుకు (సూర్యుడు 
(గశ్రీరామునామసంకీర, నము చేయుచు6 బోయెను. _ శ్రీరామ జన్మదిన మహోత్స 
వమును తిలకించిన దేపతలు, మునులు, నాగులు తమభాగ్యమే భాగ్యమనుకొని 


తమ గృహముల SAS. 


చా! Boe ఏక కహజఉ( నిజ SI 

సును గిరిజా అతి దృఢ మతి SÂ n 

కాకభుసుండి సంగ హమ Sar 1 

మనుజ రూప wig Src E e ॥ 1076 

తా॥ [ఈశ్వరుడు పార్వతికో ఇట్ల నుచున్నాడు] 

“ఓ పార్వతీ ॥ సీ బుద్ధి [Gow  చరణకమలములందు] స్టిరమైసది 

a ` 2 z . @ a 

గనుక నేను, చోరుడు గోప్యముగా నుంచుకొను రహస్యయుక్త మైన మాటలను 
AS జెప్పుచున్నాడను, శ్రద్ధతో. నాలకింపుము, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
(శ్రీరామచరిత మానసము 
కాకభుసుండియు, నేనును ఇరువురము ఒకచో నుంటిమి. కాని నేన్స 


మానపరూపములో నుంటిని కాన సన్నెప్వరును 'దెలిసికొన లేకపోయిరి. 


చౌ॥ పరమానంద |పేవు సుఖ ఫూలే 1 

DOS, Boer మగన మన భూలే ॥ 

యహ సుభ చరిత జాన పై సోఈ | 

కృపా రామ కై జాపర హోఈ ॥ 1077 

తా పరమానంద, [పేమ సుఖములలో వికాసమొందుచున్న మే మిరు 
వురము, లగ్నసుసస్కులమై, మమ్ము మేము Hod, ఆ (అయోధ్యా నగరపు) 
వీథులలో దిరుగుచుంటిమి. 

కాని, శ్రీరామచం్మదుని కృపగలిగిన వారలకే ఈ శుభచర్మిత నువగత 
మగును 


చౌ॥ Si అవసర జో Bor దిబి wars 
దీన భూప జో జేహి మన భావా ॥ 
గజ రథ తురగ హేమ గో హీరా | 
దినే నృప నానాబిధి చీరా I 1078 


తా॥ ఈ శుభసమయమనున ఎవరికేది కావలయునో దాని నొసగి రాజు 

వారలను సంతృపి Sods. గో, Na, రథాశ్యములను మరియు అమూల్యప| జము 
— 

లను, విలుపగల పస్త్రములను వారివారి మనో భీష్టముల ISA వారల THAW. 


దో॥ మన సంతోషే Gos కే జహ( తహ? దేహి( అసీస | 
సకల తనయ చిర జీవహు( తులసిదాస కే ఈస ॥ 1079 
Sn రాజు నర్వులను సంతృప్పిపజచెను. కాన ' శ్రీతులసీదాసుని స్వామి 

యైన SaaS లక్మృణభరతశ్యతుఘ్నులును దీర్థాయుష్మంతులై 'వెలుగొందె 

దరు గాక ' cow Apoyan AmA ఆశీర్వదించు చుండిరి. 


(శ్రీరామజననము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 2] 


Si కఛుక దివస HS ఏహి భా(తీ | 
జాత న జానిఅ దిన అరు oH ॥ 
నామకరన కర అవసరు జానీ | 
భూప బోలి పఠఏ ముని గ్యానీ ॥ 1080 


శా॥ ఈ విధముగ కొంతకాలము గడచిపోయెను. రేపవళ్ళు ఏవిధముగ 
గడచిపోయెనో యెప్వరికి BOSS. నామకరణమహోత్సపము జేయుటకు 
సమయము పచ్చినతోడనే మహారాజు మహాజ్ఞానియు, ముసీశ్వరుడై న పశిష్టుని 


విలుప No Dm. 


Si కరి పూజా భూపతి అస war | 

ధరిఅ నామ జో ముని గుని రాఖా ॥ 

98, కే నామ అనేక అనూపా | 

మై నృప కహబ స్వమతి extra il 1081 

wn (పశిష్టమహాముని యేతెంచినంత నే) ఆయనను సత్కరించి పూజించిన 
తరువాత వశరథమహారాబిట్లు నుడివెను.“ ఓ మునీశ్వరా, మీరు మీ మనంబునం 
దూహించి యిచ్చగించిన నామధేయముల ఈ బాలకుల SÁÁ”. 

అంత నా పలుకులకు మహాముని సంతసించి “మహారాజా, ఏరి నామము 
లనేకములు మరియు అనుపమమైనవి, కాన నా బుద్ధ్యనుసారము చెప్పెదను, 
వినుము. 


చౌ॥ జో ఆనంద సింధు సుఖరాసీ | 

సీకర 8c BSE HEH 

D Mop థామ రామ అస నామా | 

అఖిల లోక దాయక Dwar Il 1082 

Bn ఏ రానంద పరిపూద్దులు, సుఖమున కాటపట్టయిన వారు. ఆనంద 
సాగరుడై న యే పరమాత్ముని అణువుచేత నే ముల్లోకములు సుఖశాంతులకో విరా 
జిల్లునో, ఆతని నామధేయము (నీ జ్యేష్టపు తుని పేరు) “రాముడు”, రాముడు 
సుఖధాముడు, అఖిలలోకమునకు శాంతి దాత. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


22 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosky రామచరిత మానసము 


Tih బిస్వ భరన పోషన కర జోఈ 1 

BSS నామ భరత అస హోఈ I 

జాకే సుమిరన తే. రిపు నాసా I 

నామ స్మతుహన BS Sos ॥ 1083 

Tu విశ్వమునంతయు భరించి పోషించును కాన సీ యింకొక ప్పతుని 
నామధేయము “భరతుడు”. IKO స్మరణమ్మాతమున శ్యతునాశము కలుగునో, 
ఆ సీ పృతుని వేద ప్రసిద్ధనామము “శత్రుఘ్నుడు.” 


దో॥ odyS ధాను రామ (ప్రియ సకల జగత ఆధార | 
గురు బసిష్ట తేహి రాఖా లఅచ్చినున నామ ఉదార ॥ 1084 
Wi poloos? విరాజిల్లు సీ మరియొక ప్పతుని నామధేయము 
6 లక్ష్మణుడు”. శుభలక్షణముల కాట పట్టయిన (శ్రీరామునికి [పియాతి పియమైసన 
విశ్వజగత్తున కాధారమైన “లక్ష్మణుడు” అను (శేషనా మధేయమును వసిషుడు 
— గ qa © © 
సుమి తాతనయుని SHAM. 


చా! ధరే నాను గురు హృదయ. బిచారీ 1 

BS తత్త్వ నృప SS సుత చారీ ॥ 

ముని ధన జన సరబస సిన (సానా | 

వాల కీలి రస Be సుఖ మానా I 1089 

Ti వసిష్టుడు బాగుగా ఆలోచించియే బాలకులకు యుక్తమైన నామధేయ 
ముల నొసగెను. మరియు నిట్లనెను _ ఓ రాజా, సీ పుత్రులు SITS, seo 
నెటీగినవారు, సాక్షాత్‌ పర్మబహ్మస్వరూపులు, మునులకు _ జీనసధనము, భక్తులక 
SSES DS వారలు, శివునకు ప్రా నటువంటివారు. 

_ సాక్షాత్‌ 'సర్మబప హృస్వరూసుతైన,. స్‌ Deo ఇప్పుడు మీ యందరి 


(సేమాతియముపలన్‌ 'వాలలీలా తరంగముల "తీలియాడుదురు. 
06-౦0. ASI Srinagar Circle, Jammu Collection. 


బాలలీలలు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 23 
ఎబాలలీలలు 


Sh mô తే నిజ హిత పతి జానీ | 
లభిమన రామ చరన రతి మానీ ॥ 
భరత స్మతుహన దూనజ భాఈ | 
(ప్రభు సేవక జసి (పీతి బడాఈ I 1086 


Dı బాల్యము నుండియే లక్ష్మణుడు (శ్రీరామచందుని సరమహితుదై న 
తన స్వామిగా భావించి, అతని పాదారవిందములపై [ పేమానురాగములను 
పెంపొందించుకొనెను. | సభువులకు_ సేవకులకు పరస్పర మెట్టి pe 
స్వామియైన (శ్రీరామచం దునకు _ — తమ్ములై న భరతశ|తుఘ్నులకు అట్టీ (పీతి 
యుండెను. 


చౌ॥ స్యామగౌర సుందర Se జోరీ 1 

నిరఖహి ఛబి జననీ? తృన SH ॥ - 

abe do రూప గున Gri | 

తదపి అధిక సుఖ-సాగర రామా I 1087 

on సీలమేఘశ్యాముడై న శ్రీరాముని, ధపళకాంతికో నొప్పుచున్న లత 
ణుని తనివితీర జూచుచు దృష్టి తగిలినదని యెంచి దృష్టి తీసెడివారు. 

నల్వురు పుత్రులును రూపశీలగుణధాములు.' కాని సుఖధాముడై న (శ్రీరామ 
చందు డందరికం అను, మిన్నయై సకల గుణాభిరాముదై విరాజిల్లుచుండెను. 


oil హృదయ! అనుగహ ఇందు [Sear | 
సూచత BOS మనోహర హాసా ॥ 


šao ఉఛంగ Bao బర Sow | | 
మాతు దులారఖ కహి joc లలనా I 1088 


శా॥ శ్రీరాముని హృదయమున, కృపారూపమైన చం|ద్రుడు [ప్రకాశించు 
చుండెను. soy నునంబులను హరించు, "ఆ నవ్వు కృపారూపమైన చం|దుని 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


24 
Digitized by eGangotri Siddhanta Gyaan Kost) రామచరిత మానసము 


కిరణములను స్మ తికి దెచ్చుచుండెను. అటుపంట్‌ రాముని తన ఒడిలో గూర్చుండ 
బెట్టుకొని కౌసల్యామాత ముద్దాతుచు ‘Haro ఠ” యనుచు అతి పేమాతిశయ 
ముతో Dow చుండెను. 
దో॥ wens [బ్రహ్మ నిరంజన నిర్గున విగత ASS । 
సో అజ EES SAB బస కౌసల్యా Bc గోద ॥ 1089 
తా॥ ఎపడు సర్వవ్యాపకుడో, నిరంజనుడో (మాయారహితుడు, నిర్గ 
ణుడో, విన్‌ నోదరహితుడో , జన్మరహితుడో, అనాదియో వాడు (సేమకును, భక్తి కసి 


Sa ERS సల్యాదేవి ఒడియం దాతుకొ నుచున్నాడు, 
చౌ॥ కామ కోటి sd సామ సరీరా 1 
నీల šos బారిద ooe ii 
అరున SOS పంకజ నఖ జోతీ 1 
కమల So, a రే జను మోతీ ii 1090 


Tn సీలమేఘశ్యాము(డై న రామునియందు కోటికామ దేసుల (మన్మథుల) 
శోభ గలదు అరుణకాంతులను బోలు WI చరణకమలముల నఖజ్యోతి 
యేవిధనుగ నున్నవనగా ఎజ్జని తామరరేకులపై ముత్యములు స్థిరపడిసట్టుగా 

(“] — Q Oo 
నున్నది. 


చౌ॥ Sa కులిస ధ్వజ అంకుస RP oe 
నూపుర ధుని సుని ముని మన Bor Sr I 
కింకినీ ఉదర [తయ రేఖా | 
నాఖి గభీర జాన Borc దేఖా tt 1001 


Tn పావములందు Spa, ధ్వశాంకుశముల చిహ్నములు ళో భాయమాన 
ముగ నుండెను. గంతులు వేయునప్పడు గజ్జెలందియల ఘల్లు, ఘల్లుమను ధ్వని 
వినవచ్చుచుండెను. ఆ ధ్వనిని వినిన మునులుకూడ మోహపారవశ్యముచే పుల 
కిత శరీరు అగుదురు. నడుమున ఒడ్డాణము, ఉదరమున మూడురేఖలతో చాల 
ges toe aes (పకాశించుళుందెమ్‌. 

CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


చాలలీలలు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


Si భుజ Jro భూషన జుత arb! 

హాయ? హరి నఖ అతి Har రూరీ I 

ఉర మనిహార SOS కీ సోఖా | 

బిప్ర SIS దేఖత మన SF Il 1092 

on సర్వాభరణములదేత అలంకరింపబడిన విశాలచాహువులు కలవా 
శ్రీరామచం[దుదు. హృదయము పై వ్యా[ఘసఖముయొక్క- అపూర్వమైన సొబ 
గుండెను (GOA WT? చేసిన హారమును వేసికొనియుండెనని భాపము.) మెడ 
లోని రత్నహారములయు, మణిహారములయు శోభ సర్జనాతీతము 1 పాదముసందు 
విప్ర (భృగు) చరణచిహ్నమును గాంచిన చాలును, మసస్సు భగవానునియందు 


లీనమగును. 


Si కంబు కంఠ అతి చిబుక సుహాఈ | 

అనన అమిత మదన HD ఛాఈ il 

top దుఖ దసన అధర అరునారే | 

నాసా తిలక కో బరనై పారే ॥ 1093 

Du Som AHS న (శంఖముపంటి కంఠముకలవాడు (శ్రీరామచం ees) 
Bown చుబుకము మిగుల సుందతముగను, _ సుళోభితముగ. నుండెను. 
ముఖవర్చస్సు అసంవ్యాకమన్మథులను మించిపోపుచుండెను. aed పెటపులతోను 
కెండు_రెండు చంతములకోను చాలరాముడు డేదీప్యమానముగ _ వెలుగొందు 
చుండెను. ఆ తిలకపుతీటను, ఆ నాసిక సోయగమును సర్జించుట 3503 నను 


సాధ్యమా 1 


చౌ॥ సుందర [SHS సుచారు కపోలా | 
అతి [acho మధుర తోతరే బోలా ॥ 
D825 కచ కుంచిత గభుఆరే | 
బహు [SES రచి మాతు Scare ॥ 1094 
తా॥ సుందరమైన వీనులకోను, తళుకు చెక్కిళ్ళతోను (శ్రీరాముడు విరా 
జిల్లుచుండెను. (శ్రీరాముని ముద్దుపలుకులు [ప్రియాతి పియములై , మధురముల్రై. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


26 Digitized by eGangotri Siddhanta Gyaan గంశ్రీలామచరిత మానసము 


ఇతరుల మసంబులను చూరగొనుచుండెను, మృదువైన న ప్రకా శమానవె మైన ముంగు 


రులు రామునకు సహజముగ నుండెను. ఆ ముంగురులను మాతమైన కా కౌసల్యా 
దేవి మిక్కి లిసంబరదుతో బహు, పకారములుగా సపరించు చుం డెను. 
SN పీత యుగులిఆ తను పహిరాఈ | 

జాను పాని బిచరని మోహి భాఈ I 

రూప సకహి( నహి6 కహి [%8 సేషో | 

సో జానఇ సపనేహు6 Barc దేఖా il 1095 


Wu దాలరాముడదు పదులైస పసుపుపచ్చని చొక్కాను 'వేసికొ నియుందెను. 
రాముడు దోగాడుచుండ నాకు (తులసీదాసునకు) చూడముచ్చటగా నుండును. ఆ 
వాలరాముని రూప సౌందర్యాతిశయమును 590% అదిశేషునకుగాని, వేదములకు 
గాని శక్యము గాదు e స్వరూపమును ఎపరైస ఎస్సుడై న, స్వస్నము 
నందె N జూచుటకు సాధ్యమా "యన్న (భమ కలుగుచుండును. 

qa 


దో॥ సుఖ సందోహ మోహపర గాన గిరా Ras 1 
దంసతి పరపు [పేను బస కర సిసుచరిత పునీత ॥ 1096 
wn సుఖ్యప్రదుడును, 'మోహాతీళుదును, జ్లానముసరును, వాక్కు_నకును, 
g 
ఇం|దియసులకును అతీతుడై స భగవాసుదు, కౌసల్యాటశరథుల _పేమకును, 
వాత్సల్య మునకును వశుడై. Sas వాలలీలల నొనరించుచుండెను. 


శ్రీరాముని బాల్యము 
చౌ॥ ఏహి విధి రామ జగత పితు మాతా | 
కోసలపుర Os, సుఖదాతా Il 
జిన రఘునాథ చరన రతి మానీ 1 
తిన కీ యహ గతి [SAO భవానీ ॥ 1097 
Sn సంపూర్ణజగత్తునకు తల్లియు, తం|డియునై న ÊT Éo దుడు 


అమోధ్యాప్తరవాసులకు నుఖసంకోషయుల నిచ్చుచుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


(శ్రీరాముని చాల్యము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 27 

(శంకరుడు పార్వతి కీ విధముగ నుకువుచున్నాడు) 

“ఓ భవానీ, ఎపరికి శ్రీరామచం|దుని పాదపద్మములపై |ప్రీతియుండునో 
వారికి శ్రీరామచం| దుడు (పత్యక్షమగును. (పేముకు న v3 భగవానుడు స్వయ 
ముగ వాలలీలను NO) వారి నానందసరచును, 

వి॥ ఇచ్చట శ్రీతులసీదాసు “రామ జగత పితు మాతా 
యని నుడివిరి. అనగా శ్రీరాముడు జగత్తునకంతయు తల్లి నురియు 


a 


తండి. 
ఇదే భావము శ్రీసమర్థరానుదాసు తాము రచించిన మరారీ 
భజనలలో da» వ్యక్త పఅిచినారు. 
“రామ ఏక మాతా, రామ OF పిత” 
రాముడే యేకైక మాతు రాముడే యేకైక పిత యనియు చెప్పుచు 
అనన్యమైన భకి పారవశ్యము నొందిరి, అంతేగాక దాసుల సంపద 
శ్రీరాముడే యని వక్కాణించిరి. 


చౌ! రఘుపతి బిముఖ జతన కర కోరీ 1 

కవన O89 భవ బంధన GS il 

BS చరాచర బసకై రాఖే | 

సో మాయా (ప్రభు సోం భయ ఛాఖే ॥ 1098 

Dı ETH o 28 విముఖులై స మానవులు కోటియుపాయములు 
పన్నినను వారికి సంసారబంధములు వీడునా ! రఘుపతి చరాచరజీపములను తస 
వశమునందుంచు కొనినాడు. మాయకూడ ప్రభువును గాంచినచో భయము 
జెందును. 


(కనుకనే, భగవంతుని భపబంధనుడనియు, మాయాతీతుడ నియు అందురు] 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


28 Digitized by eGangotri Siddhanta Gyaan ంట్రీభామచరిత మానసము 


చౌ॥ భుకుటి విలాస నచావఇ wer | 
అస [Seb ఛాడి భజిఅ కహు wer Il 
నున (కమ బచన gd చతురాఈ | 
HBS కృపా కరిహహి( రఘురాఈ I 1099 
ఠా భగవానుడు మాయను (భుకుటిపై నాట్యమాడించును. అటుపంటి 
(ప్రభువును DION యింకెపరిని భజింపపలయునో చెప్పుడు. 


చతురతను ఏడి, మనో వాక్కాయకర్మలతో భజించినచో (శ్రీరాముడు కృప 


ఏ॥ త్యాగరాజస్వామి “భజన Wana మనసా పరమభ కి తో” 
అన్న కీల నను రచించి BB భావము నందు ప్యక Heoos. 


కనుక భకి లేకున్న సర్వానుమో నములు నిరుపయోగములని 
o © 


మన కపగతమగుచున్నది. 


ON ఏహి విధి సిను 

సకల నగర వాసిన సుఖ ÔT I 

యౌ బౌ 

అ ఉఛంగ కబహు(క హలరావె | 

qa (c= 

కబహు( పాలనే ఘాలి రులావై ॥ 1100 

wy ఈ విధముగ TÉ S ప్రభువు vodo గావించి సమ 
నగరనివాసులను Sore నోలలాదించెను. 


కౌసల్యాదేవి OFPSS pt దాలరాముని ఒడిలో జేర్చుకొని లాలన_పాలగ 
చేయుచుండెను. 


అప్పుతస్పుచు ఊయలలో పరుండబెట్టి యూచుచు చాలకుని న్మివపుచ్చు 


En పేమ మగన కౌసల్యా నిసి దిన జాత న జాన | 
సుత సనేహ బస మాతా వాలచరిత కర గాన ॥ 1101 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 99 


(శ్రీరాముని బాల్యము 


రన 


Tn అత్యంత (సేమనిమగ్నయైన EE సల్యాదేవి 'రేయుంబగశ్లే విధముగ 
గడచిపోవుటయు BOI నలేకుండెను 
రాముని చాలలీలలను గానము జేయుచుండెను. 


ప త _పేమవల్ల అనందపర పళరాలై , 


ఏక బార జననీ. అన్హ వావీ 1 
కరి సింగార ore పౌథాఏ ll 
నిజ కుల ఇష్టదేన భగవానా | 
పూజా హేతు 88, wary ॥ 1102 
కౌసల్య బాలుడైన న (్రీరామచం %08 స్నాసము చేయించి, 


oll 


తా॥ ఒకసారి క 
శృంగారించి Ery పరుండబె DO. రఘుసంశమునకు ఇషదె పమెన భగ 
టబ Qa a 


వానుని అర్చించుటకై. ఆమె స్నాన మాచరించెను. 
Si కరి పూజా నై బేద్య చథావా | 
ఆపు గఈ asec పాక బనావా il 


బహురి మాతు తహవా( చలి ఆఈ | 
1108 


భోజన కరత BH సుత జాఈ il 


యథావిధిగా పూజజేసి ధూప, దీస 3 నై వేద్యములను సమర్చించెను. 


wu 
బోయెను; మరల 


Say ) పదార్థములు తయారగు చోటునకు ఆమె స్వయముగా బి 
పూజా గృహమునకు వచ్చెను. పచ్చిన తర్వాత తన ఇష్టదేవత కర్చించిన నవే 


మును రాము డారగించు చుండుట గాంచెను. 
ద్య 


Si గె జననీ సిసు పహి( భయభీతా | 


qa 
Bar బాల తహా( పుని సూతా ॥ 
బహురి ఆలి Ger సుత సోఈ | 

హృదయ. కంప మన ధీర న హోఈ ॥ 1104 
కౌసల్య భయమునొంది, మసంబున నివ్విధముగ తలచెను :— 
g2 లలో పరుండబెట్టి పోతినికదా 1 wed ఎపరిచ్చటికి 


“రాముని ఉరో 
ఉయ్యల కడ "కేగెను 


గొనివచ్చి కూర్చుండ B85” అని హపోయెను! మరల 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Gangotri Siddhanta Gyaan Kosha 
30 Digitized by e g Ry TONS మాన 
ససము 


అచ్చట చాలుడు సుఖముగా ని దించుచుండుట( గాంచెను, మరల పూజామందిరమున 
శేతెంచెను. ఇచ్చట బాలరాముడు తాను భగవానునికై సమర్పించిన నైవేద్యమును 


దినుచుందుట గాంచెను. అప్పుడామె హృదయము కంపించెను, ఇంచుక Boo 
Qam 
మును గోల్పోయెను. 


చౌ॥ ఇహాం exc Sg బాలక Bar 1 
నుత్మిభమ మోర కి ఆన DRA ॥ 
BD రామ జననీ అకులానీ 1 
(ప్రభు హంసి BS, మధుర ముసుకానీ ॥ 1100 
తా॥ (కౌసల్యాదేవి మనంబున నిట్లు తలచెను) * ఇచ్చటను, (పూజానుం 


దిరముస) అచ్చటను (ఉయ్యెలలో) ఇద్దరు బాలురను Todd, ఇదినా బుద్ధి 
(భమయా లేక యిందులో విశేషమేమైనా గలదా 1” 


వి॥ శ్రీకృష్ణావతారమున శ్రీకృష్ణుడు బాల్మకీడ జీయునవుడు 
యశోదాదేవీకి తననోట గుణ్యతయాత్మకంబై న విశ్వరూపమును జూపి 
అమెను ఆశ్చర్యచకితురాలిగా నొనర్చెను. ఇచ్చట. శ్రీతులసీదాసు 
బాలరామలీలలను వర్ణించి క్రీరామలీలకును శ్రీకృష్ణకీలకును కొంత 
సామరస్యము గనపరచినాడు. 


Si PTT మాతహి నిజ అద్భుత రూప అఖండ | 
రోము Sx (పతి లాగి కోటి కోటి (బ్రహ్మాండ il 1106 


తా॥ (శ్రీరాముడు తల్లికి తన అఖండమైన, అద్భుతమైన రూపమును 
జూపించెను. ఒక్కాక్క రోనుములో కోటి [PS ows లిమిడియుండెను. 


SH అగనిత SD 6 సివ చతురానన 1 
బహు AS సరిత సింధు మహి కానన ॥ 


కాల కర్మ గున Bes సుభాఊ | 
Me Ge జో Hom న wari 1107 


| న 
CC-0. Pasi Srinagar Circle, న్‌ Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 31 
(శ్రీరాముని బాల్యము 


తా॥ అగణిత సూర్యులు, చం్యదులు, శివులు, [PAO అసంఖ్యాక 
ములైన పర్వత శేణులు, సముువములు, భూభాగములు, వనములు, కాల, 
కర్మ, గుణ, es, స్వభాపములను కౌసల్య రాముని యందు గాంచెను. 
ఇంకను, కని విని యెటుగని యద్భుత ములను తిలకించెను. 


చౌ॥ Bh మాయా సబ O26 గాడీ | 
అతి సభీత జోరీం కర TSG ॥ 
దేఖా జీవ నచావఇ జాహీ | 
BD భగతి జో ఛోరల wer il 1108 


Dı సర్వ IKO మాయ HORT Vasa, భగవానుడై స రాముని 
యెదుట నిలిచి, కౌసల్య భయకంపితయై కరములు జోడించుకొని నిలుపబడెను. 
జీవుల గాంచెను, ఆ జీవులు మాయచేత గప్పబడియుండిరి. మాయ ఆ జీవుల 
నాడించుచుండెను. తర్వాత భక్తిని గాంచెను: భక్తి, మాయనుంది జీవుని విముక్తి 
నొందించుచుండెను. 


Si తన పులకిత ముఖ బచన న wor | 

నయన మూది చరనని సిరు నావా il 

బిసమయవంత దేఖి మహతారీ | 

భఏ బహురి సిసురూప ఖరారీ॥ 1109 

తా॥ జనని శరీరము పులకితమయ్యెను. నోటినుండి మాట వెలువడ 
లేదు. అప్పుడు నయనములను మూసికొని (శ్రీరామ: చరణములకు ఆమె [పణ 
MSH. తన తల్లి విస్మయమొందుటను గాంచిన (శ్రీరామచం్యదుడు మరల 
చాలక రూపమును ధరించెను. 


చౌ॥ అస్తుతి కరి న జాఖ భయ మానా | 
జగత పితా. మై సుత కరి జానా ॥ 
హరి జననీ బహుబిధి సమురూఈ | 
యహ జని కతహు( కహసి సును మాఈ Il 1110 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosh Phe 
82 NS ald z శ్రీరామచరిత మాససము 


Dı తల్లి భయవశముస స్తుతింపజాలకపోయిను, జగతు నకు Sod 
(శ్రీహరి 
య షా య aS 

SO నూరడించి యిట్లు నుడివెను _ అమ్మా! ఈ సంఘటనను గూర్చి (లీలా 


యెన పరమాత్ముని తాను పుత్రునిగా భావించిగందులకు చింతిలెను, 
ba ౧ 
విశేషములను) యెస్వరికిని జెప్పకుమా 1”” 


దో॥ బార బార కౌసల్యా వినయ కరణ కర జోరి 1 
అబ జని కబహూ( బ్యాపై (ప్రభు మోహి మాయా తోర॥1111 
wn అప్పుడు కౌసల్యాదేవి మాటిమాటికిని స్తుతించుచు ey (భూ! శ సీ 
మాయను మరెప్పుడును వ్యాపింసజేయకుమా OD వేడుకొనెను. 


చౌ! బాలచరిత హరి బహునిధి Sa | 
అతి అనంద Mon కహ? Sar n 
కభుక wo Hac సబ భాఈ | 
బడే భఏ పరిజన సుఖదాఈ I 1112 
తా॥ భగవానుడు బాలలీలలచే Bo రను ముగ్గుల గావించెను; దాసుల కత్యా 
సంచము నొసగు చుండెను. కుటుంబవాసులకు సుఖసంతోషముల నిచ్చుచుండెను. 
ఇట్లు కొంతకాలము గడచిన తర్వాత నల్వురన్నదమ్ము లును దినదిన [55 gar 
నులై తమ సరిజనుల నానంపపరవళులుగ నొసర్చుచుండిరి. 


చౌ॥ చూడాకరన 88 గురు జాఈ | 
DSS ని SOHO బహు ase il 
పరమ మనోహర చరిత అపారా | 
కరత QOS చారిఉ సుకుమారా I 1118 
తా॥ గురువు కేశఖండన సంస్కారమును గావించెను. ఆ శుభసమయ 
మున (బ్రాహ్మణులకు దక్షిణలు లభించెను. సుకుమారులైన, నుందరులై న ఆ 


నల్వురు TER కన్ను వారమైన న్సన్య్వోస్తుక్మమ్టైన చర్య లొనర్చుచుండిరి, 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


గ్రీరాముని చాల్యము 83 
చౌ॥ మన [కను బచన అగోచర జోఈ 1 

దశరథ అజిర DSS [ప్రభు Dga I 

భోజన కరత So జబ రాజా | 

నహి ఆవత SB బాల సమాజా il 1114 


Tu మనో వాక్కాయ కర్మలకు అగోచరుడైన (శ్రీరామచం(దుడు 
దశరథుని మందిరావరణముస తిరుగుచున్నాడు. దశరథునిభాగ్య మే భాగ్యము 


భోజన సమయమున రాజు రాముని DIISI, తన జాలసఖులను HHO వెడలు 


Di *ఆంగన vo $068 నంద యదుకుల కుముద సుఖద 
చారు చంద” _ చవ దకిరణ స్పర్శచేకుముదములు వికసించు చందం 
బున, యదుకుల కుముదములకు సుఖమునిచ్చెడు చం[దస్వరూవుడైన 
శ్రీకృష్ణుడు నందుని యిటి ఆవరణమున మ a 
శ్రీసూరదాసు తాము రచించిన “సూరసాగర్‌ ౫ ను |గంథమునందు 
శ్రీకృష్ణలిలలను గూర్చి 88 off. శ శ్రీతులసీ 

దాసు తమ ఇష్టదైవమైన Dee బాలలీలలను వర్ణించిన చందం 
బున, మహాత్ముడైన శ్రీసూరదాసు ఖ్రీకృష్ణుని Oboes గూర్చి 
వర్షనచె సెను. 


చౌ॥ కౌసల్యా జబ Sos జాఈ | 

రుముక ఠరుముక (ప్రభు Jore Horse il 

నిగమ నేతి BS అంత న పావా I 

తాహి SS జననీ హరఠి ధావా ॥ 1115 

తా॥ కౌసల్యాదేవి ప్యుతుని బిలుచుటకు6 బోయినపుడు, రాముడు త్వర 
త్వరగా అడుగులువేయచు బోవు చుండెను. ఎపనిని వేదములు “నేతి” “నేతి” 
అని నిరూసణ చేసియున్నవో, యెపని అంతము శివునకు గూడ స్పష్టముగా 'దెలి 
యదో ఆ రాముని జనని హఠపూర్వకముగ బట్టుకొనుటకు పరుగిడు చున్నది. 


(శ్రీరామం 3 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


34 


Si ధూసర ధూరి భరీం తను ఆయే 1 
భూపతి బిహసి గోద బై ఠాయే ॥ 


1116 | 


By అప్పుడు బాలరాముదు ధూళియంతయు బూసికొని రాజువదకు పచ్చు ! 
Q 


చుండెను. రాజు నవ్వుచు రాము నతివాత్సల్యముతో తనతొడపై గూదృండ 


బెట్టుకొను చుండెను. 


Sn భోజన కరత చపల చిత ఇత ఉత అవసరు పాణ ı 
we చలే కిలకత ముఖ దధి LÖS ovg Il 1117 
Bu అస్పుడస్పృుడు బాలరాముడు భోజనముచేయును గాని, అదియు 
చంచల చిత్తము తోడనే! ఇటు నటు చూచి, తగుసమయముస పెరుగన్నమును 


బూసికొని హర్ష నినాదములను చేయుచు ఇటు New పరుగిడువాడు. 


oi బాల చరిత అతి సరల సుహా ఏ 

PHS సేష How [%8 గాఏ ॥ 

జిన కర మన 9%, సన Sorc రాతా | 

తే జన బంచిత కిఏ విధాతా Il 1118 

తా॥ సరళసుందరములు, మనోరంజకములై న (శ్రీరామచంద్రుని వాల 
లీలలను వాగ్దేవి సరస్వతియు, మహాదేవుడై న శివుడును గానము జేసిరి. అంతే 
కాదు..ఆదిశేషుడును, వేదములును గాన మొసర్చినవి. 

ఎపనిమనస్సు ఈ చాలలీలలయందు లీనముకాదో, విధాత అటుసంటి 


మనుజులను పంచించెను (అనగా వారిని విధాత భాగ్యహీనులుగా సృజించెనని 
భావము.) 


Sil YA కుమార జబహి6 సబ (భ్రాతా । 
~a? ' దిన జనేఊ గురు పితు మాతా ॥ 
Md Ay SPC SN BES రఘురాఈ 1 


అలప Fo Smg సబ ఆఈ ॥ . 1119 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 35 
[శీ రాముని చాల్యము wR 


on నల్వురు స సహోదరులును కుమారావస్థలో నుండినపుడే తల్లి 
యతో 


దండ్రులు వారికి య పవీత సంసారమును జేసిరి “(ఉప పనయనమును జేసిరి). 


w 


È రఘునాథుడు సహోదర సమేతముగా విధ్యనభ్యసించుట క్రై గురు 
క కొం 


చర 
తకాలములోనే రాముడు సకల విద్యావిశారదు 


డాయెను 
oll pos జ స్వాస [8 చారీ ı 
సో హరి పథ క్‌ కౌతుక భారీ ॥ 
బిద్యా వినయ నిపున గున Hor | 
ఖేలహి( PO సకల నృపలీలా Il f 1120 


తా॥ నాల్లు వేదములు (బుగే ప్రదము, యజుర్వేదము, సామవేదము, 
అధర్వణ వేదము) ఎపనికి సహజ శ్వాసయో, అటుపంటి భగవానుడు విద్య 
నేర్చెనన్న ఇది అత్యం కాశ్చర్య aT Gon విషయను కదా! 

సల్వురస్నవమ్ములును విద్యావిసయగుణశీల సంపన్నులు, మరియు నిప్ప 


ణులు, లీలానాటకసూూ SPOS సృసలీలలను జేయుచుండిరి. 


చౌ! కరతల బాన ధనుష అతి సోహా | 
Bas రూప చరాచర మోహా 
as DOS, బిహరహి సబ భాఈ | 
థకిత హోహి సబ లోగ లుగాఈ I 1121 


wu వారి కరములందు ధనుర్భాణము లత్యంతశోభ నిచుచుండెను. ఆ 
రూపము జూచిస చాలును. చరాచరములు మోహము జెందును. ఆ సహోదరు 
లే వీథీయందు ఆటలాడెదరో ప్త, పురుషులెల్ల రును ఆ పీథియందు గుమిగూడి, 
వారిని తనివిదీర జూచి 'సస్నేహపారఠరపశ్యము . నొందుచుండిరి, లేక తటాలున 


నిలుపబడుచుందిరి. 


దో॥ కోసలపుర mh నర నారీ వృద్ధ అరు బాల | 
[పానహు తే [Bo లాగత సబ కహు( రావు కృపాల ॥ 
: 1122 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


86 Digitized by eGangotri Siddhanta Gyaan గంక్రీకానుచరిత మ మానసము 


తా కోసలప్పరమునందు నిపసించు Y స్స్‌ పరుష వృద్ధ బాలకుల Yola 


కును, కృపాసాగరుడై న గ్రీరామచం|దుడు (పాణమున కన్న (పియమైనవా డు, 
చౌ॥ బంధు సఖా సంగ Jc బోలాఈ | 

బన మృగయా నిత ఖేలహిం జాఈ ॥ 

పావన మృగ మారహి( జియం జానీ 1 

దిన (పతి నృపహి దేఖావహి( ఆనీ ॥ 1128 

తా॥ (శ్రీరామచం[దుడు సహోదరసమేతుడై , |ప్రాణమిత్రులను వెంట 
నిడుకొని నిత్యమరణ్యమున BA వేటాడుచుండెడివాడు. (పతిదిన ము మృగములను 
వేటాడి తెచ్చి, వశరథమహారాజునకు6 జూపించెడి వాడు, 


ol జే మృగ రామ ws కే మారే | 

తె తను తబి సురలోక సిధారే ii 

అనుజ సఖా సంగ భోజన కరహీ. | 

నూతు పితా అగ్యా అనుసరహీ( I 1124 

తా॥ శ్రీరామచాణముచే సంహరింసబడిన మృగములు, శరీరమును తృణ 
(సాయముగా విడచి దేవలోళమునకు( బోవుచుండెను. 

(శ్రీరాముని దినచర్య అమోఘము. _ శ్రీరాముడు తన సహోదరులతో, 
సఖులతో గూడి భోజనము జేయుచుండెను, _ మాతాపితల ear శిరసా 
వహించుచుండెను. 
చౌ॥ Bo DE సుఖీ హోహిం పుర లోగా । 

కరహి6 కృపానిధి సోణ సంజోగా Il 

BS Hors సునహి6 మన లాఈ | 

ఆపు కహహి( SMBS, Dxootor Se Il 1129 

తా॥ నగర నివాసు లేవిధముగ సుఖశాంతులను బొందెదరో, అటువంటి 
Dood (శ్రీరానుచందు డొనర్చుచుండెను. మనఃపూర్వకముగా వేదపురాణ (శవ 
ణము జేయుచుండెను.. _ తా నవగాహన చేసికొనిన అంశములను, నిత్య సత్య 


ములను సహోదరులకు వినిపించుచుండెను, 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha q 
E రాముని వాల్య : (11 


చౌ॥ పాతకాల ఉఠి క్రి రఘునాథా | 

మాతు పితా గురు నావహి( మాథా M 

ఆయసు SrA కరహి( పుర కాజా | 

BHD చరిత హరషఐ మన రాజా il 1126 

Di Ê రఘునాథుడు (ప్రాతః కాలమున మేల్కొని తల్లి దండ్రులకు, 
గురువునకు సమస్క_రించుచుందెను. వారి ఆజ్ఞపై రాజకార్యములను నిర్వహించు 
చుండెను. శ్రీరాముని దినచర్యను, సుగుణసంపదను గాంచి, మహారాజు మనం 


బున చాల సంళోషించుచుండెను. 


దో॥ mess అకల అనీహ అజ NHS నామ న రూప | 
భగత హేతు నానా DA కరత చర్మిత అనూప ॥ 1127 
wy AV వ్యాసకుడై, ఇచ్చారహితుడై , నిర్గణుడై , జన్మరహితుడై. 

విరాజిల్లుచున్నాడో , వానికి నామరూపములు లేవు. ఆ నిర్గుణ స్వరూపుడైన 

భగవానుడే భక్తుల హితముగోరి, నానా ప్రకారములై. న అనుపమలీలలను జేయు 


చున్నాడు, 


విశ్వామ్న తుని యాగసంరక్షణార్భ ము 
రామలక్ష్మణులు వెడలుట 
Si యహ సబ చరిత కహా మై గాఈ | 
BAD కథా సునహు మన లాఈ il 
DIDS మహాముని గ్యానీ | 
బసహి( బిపిన సుభ ఆ[శమ జానీ ॥ 1128 


Bu ఈచరి తనంతటిని నేను (DE గానముచేసి వినిపించితిని. 
ముందు చె ప్పెడి కథను [esr వినుడు. 


TADS విశ్వామ్మితమహర్షి అరణ్యమున నొక య్మాశమమును 
నిర్మించుకొని నివాసము జీయుచుండెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


38 Digitized by eGangotri Siddhanta Gyaan గళశ్రీకామచరిత మానసము 


చౌ॥ జహ( జప జగ్య జోగ ముని Zorc 1 
అతి మారీచ సుబాహుహి డరహీ. I 
Bas జగ్య నిసాచర థావహి. ı 
కరహి( ఉప[దప ముని దుఖ పావహి(ం॥ 1129 


on ముని ఆ ¥ sd] పాంతములందు జస, తపోనుష్టాసములు నిర్విఘ్న 
సుగా కొససాగించుచుండెను, కాని, మారీచ సువాహుల Sow కీడు వాటిల్లునన్న 
దుఃఖ మా నునిపుంగవు సనుతణము పీడించుచుండెను. యజ్ఞ సుచేయు చాడ 
BOON చాలును, దానిని ధ్వంసము జేయుటకు రాక్షసులు సరుగిణుచుండిరి. 


ఆ యుస[దపములను ముని చూచి సహింపశాల war. 


Si గాధితనయ మన చింతా D ee | 
హరి విను మరహి. న VOSS సాపీ ॥ 
తబ మునిబర కీన్ల Dero | 
[SÉ అవతరేజ హరన మహి భారా ॥ 1130 


on గాధిపుతుడై న విశ్వామిత్రుని మనంబునం దివ్విధమైన చింత వొడ 
Dw — “శః పాపాత్ములై స రాక్షసులు భగవానునిచేనస్స ఇతరులచే హతమార్చు 
Qa 
బడరు”, 
ఇటుపంటి చింతకులోనై. దిగులుచెందియుండ నిశ్వామిప్రనకు హఠాత్తుగా 
“భగవానుకగు భూ భారమును తగ్గించుట కపతరించెనన్న' సమాచారము స్ఫురించెను. 


చౌ! ఏహూ౦. మిస దేఖాం పద జాఈ | 
కరి OSB అనాం Sa భాఈ Nl 


గ్యాన DOA సకల గున అయనా | 
సో ప్రభు మై దేఖబ భరి నయనా ॥ 1131 


Bn అప్పుడు ముని తనమనంబున నిటు తలచెను _ “ఈ నెపముసనై న 
Mm 


నేను భగవానుని చరణకమలములను వర్శించుకొందును ; రామలక్ష్మణులను 
ప్రార్థించి వారి నిక్కడకు విలుచుకొని వత్తును. జ్రానస్వరూపుడు, వై రాగ్యనిధి, 
అమి. ఇ Q 
సుగుణధాముడై న నా ప్రభువును కనులపండువుగా దిలకించి థన్యుడ నయ్యెదను* 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


విశ్వామిత్రుని యాగ SOP YES రకుల్‌ ii 39 


దో॥ బహునిధి కరత మనోరథ జాత లాగి Herc వార | 
కరి నుజ్జన Se జల SD భూప దరబార il 1182 


తా॥ ఇట్లు నా మనోరథనులనుగూర్చి ఆలోచించుచుబోయిన యెడల ఆల 
స్యమగునుకదా ॥ (కార్యసిద్ధికి 85 Spo సట్టుకొమ్మ) అని తలచి విశ్వామిత్ర 
మహాముని సర యూనదికి బోయి, స్నానసంధ్యాదు లాచరించి దశరథుని భవన 
ద్వారముకడ శేతెంచెను. 
Si ముని ఆగమన How జబ రాజా | 

మిలన గయజ లై. బప సమాజా Il 

కరి దండవత మునిహి సనమానీ 1 

నిజ ఆసన BOD అనీ Il 1138 

qo యౌ 

wy ముని ఆగమనమునుగూర్చి విన్నతోడనే మహారాజు (వాహ్మణులను 
వెంటనిడుకొని ఆయన దర్శనార్థము వెడలెను. మునిని సెక్కు_భంగుల పూజించి, 
దండ సణానుము లాచరించి, తన సింహాసనముపై నాసీనుని గావించెను. 
SN SSS Hard 88, అతి పూజా | 

మో సమ ఆజు ధన్య నహి దూజా ॥ 

వివిధ భాంతి భోజన కరవావా I 

మునిబర హృదయ. హరష అతి పావా il 1134 

తా॥ ముని పాదములను గడిగి బహు ప్రకారములుగా పూజించి, మరియు 
నిట్లు నుడివెను. 

“(మీ రాకతో నా మందిరము పావనమైనది.) నాపంటి ధన్యాత్ముడు 


మునిరాక క్రై మిగుల సంతోషించి మహారాజు మునికి షడసో పేత మైన 
భోజనము నిడెను. రాజుచేసిన సపర్యలు మునికెంతయో ఆనందము కలిగించెను. 
చౌ॥ Dd చరనని మేలే సుత చారీ 1 

రామ BH ముని దేహ బిసారీ ॥ 

SQ మగన దేఖత ముఖ సోభా I 

జను చకోర పూరన ససి లోథా ॥ 1185 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


40 wk 
Digitized by eGangotri:Siddhanta Gyaan 0518) రానుచరిత SPS Sty 


తా॥ తర్వాత మహారాజు తన DSS ౫ THOR ణభరతశ తుఘ్నులస్స 
మునికి సమస్క_రింస జేసెను. శ్రీరాముని జూచినంతనే, ముని తన్ను తానే 
మరచిపోయెను,  చకోరము పూర్ణచం|దుని గాంచి పరపశత నొందినటు 

aNd bo 


(శ్రీరాముని ముఖపర్చస్సును మునిచూచి సంతోషసం| భమముల మునిగెను, 


చౌ! తబ నున హరషి బచన కహ cra: | 

మని అస కృపా న 82 sr woe ॥ 

Bir POS ఆగమన తుస్హూరా | 

కహహు సో కరత న ersec వారా il 1186 


Ti spc రాజు మనంబున సంతోషించి యీ విధముగ DSA _ 
“మునిసర్యా, ఇంతటి కృపాద్భష్షికో నిదిపరకు నుమెన్నడును జూచియుండలేదు. 
దె 3% 
మీ శుభాగమసమునకు కారణమేదియో మాకు తెలియదే యుడు; పూరించుట కెంత 
మాత్రము ఆలస్యమును చేయను.” 


Wi అసుర సమూహ సతావహి( మోహీ | 

aoc జాచన ఆయజ( నృప తోహీ ॥ 

అనుజ సమేత దేసు రఘునాథా | 

VOSS బధ De హోబ Sarg ॥ 1187 

Bi అందులకు ముని హర్షించి యిట్ల నెను _ “రాజా! రాకసులెల్ల రును 
సన్ను పీడించుచున్నారు. కనుక నేను నిన్నాక్కట్‌ అముగుటకై వచ్చితిని; 
అనుజస మేతుని. (క్రీరామచం|దుని నాకో బంస్పము. వారిపలన రాతససంహారయు 
జరిగి, నేను సురక్షితుడ నగుదును. 


Sl దేహు భూప మన హరషిత తజహు మోహ అగ్యాన | 
ధర్మ సుజస (Seb తుమ్ల Te ON కహ? అతి కల్యాన Il 
బౌ యౌ 
1138 
Tu ఓ రాజా, వీరిని (ప్రసన్ననునస్సుతో నా కొసగుము. ఇప్పుడు 
మోహమును, అజ్ఞానమును విడిచి పెట్టును. దీనివలన నీకు సుయశః ప్రాపియు, 
ధర్మ] ar, cho కలుగును; 588 పరమకల్యాణములు సిద్ధించును. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


విశ్వామ్మితుని యాగ సరల కో BSP Hans క్షణ? వెడలు kosha 4l 


చౌ॥ సుని రాజా అతి vd జానీ | 
హృదయ కంస ముఖ దుతి కుములానీ ॥ 
TRAS పాయజ( సుతచారీ 1 
బిపబచన Sorc త హేహు Der ॥ 1189 
wn ఈ అ్మపియమైన వాణిని విన్నతోడనే రాజు హృదయము Yoho 
Q 
చెను, ముఖము కాంతివిహీనమాయెను, అంత రాజు * మహర్షీ, నాకు చాలకాల 
మైన తరువాత ఈ సల్వురు పుత్రులు జన్మించిరి. మీరు వాగుగ Bd Doss 


యిటుపంటి కోరికను కోరితిరి, 


చౌ! నూగహు భూమి Bx ధన కోసా | 

సర్బస Bac ఆజు సహరోసా ॥ 

దేహ lars Bc ప్రియ Sx నాహీ6 | 

సోజ ముని Bac నిమిష ఏక మాహీ6 I 1140 

తా॥ నునీం|దా, భూమి, గోవులు, ధగము, ధనాగారము_వీనిలో మీశేది 
కాపలయునో నేను తప్పక యిచ్చెను, మీరేది యడిగిసను సంతోషముతో నొసగ 
Kor; పలయుచో నా సర్వస్వము మీ కర్చించెదను. దేహము మరియు [పాణ 
మున కన్న [Hadas దింకొకటిలేదని (ప్రతీతి; కాని వాటిని గూడ ఇచ్చుటకు 
నేను సర్వదా సంసిద్ధుడను. 


చౌ! సబ సుత [ప్రాయ మోహి (పాన కి నాఈ( | 
రావు BS Sorc బనఇ గోసాఈ. N 
కహ? నిసిచర అతి ఘోర కఠోరా । 
Sc సుందర సుత పరమ కిసోరా Il 1141 
తా॥ స్వామీ, నల్వురుప్పుతులును నాకు ప్రాణముతో సమాన మైసవారలు. 
కాని, వారిలో గాయుని మాగత్రము మీతో పంపజాలను, 
అత్యంత బలపంతులై స రాక్షసు లెక్కడ? శై శవాపస్టలో నున్న ఈ 


Q 
సుకుమారు లెక్కడ ? 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


42 Digitized by eGangotri Siddhanta Gyaan Kosh xo S88 మాన సము 


Di “Boor మాత్మజానాం హి పీతి పరనుకా మమ”యని 
Lo 

Ne LE D x త గ్‌ నం 8. 8 
నల్వురియందును శరాముడన్న దశరథున కెంతబతియో OERO 
మహర్షి రామాయణమునందు చితీకరిందినారు. * జ్యేషం ధర్మ 

ao g 
|Sqrso చన రామం నేతుమర D’. రాముడు జ్యేషుడు మరియు 
బా ర్‌ 


పరమ WS) Heb. 


“ఊన షోడశపర్లో మే రామో రాజీవలోచనః, 
న నుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః.” 
“ కనులముల(బోలు కన్నులుగల రామునికి పదియారేండ్డయినను 
రాలీదు; ఇతడు రాక్షసులతో యుద్ధము సేయుటకు యోగ్యుండని 
నాకు తోచలీదు” అని దశరథనుహారాజు నుడువుచు రాముని గొని 
పోవలదని విశ్వామిత్రుని |పాథీయపడినట్లు శ్రీవాల్మీకిమహర్షి రచించి 
నారు. 
BLO ITV, శ్రివాల్మీకిమహర్షి యు ఇరువురును వారి 


భానములను భిన్న భాషలయందు అత్యంతరమణీయముగా చతించి 
నారు. 


భయంకరులైన రాక్షసులెక్కడ 7? సుకుమారులైన నా తనయు 
లెక్కడ? అని దశరథమహారాజు విశ్వామిత్రునితో నుడివినట్లు శ్రీ 
గోస్వామి తులసీదాసు రచించినారు. ఇదే భావమును ఇంకొక D% 
ముగ (శ్రీవాల్మీకిమహర్షి వ్యక్కపఅచినాడు. 
“బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్‌, 
న చాస్ర్రబలసంయుకో న చ యుద్దవిశారదః *. 
“రాముడు బాలుడు; ఇంకను విలువిద్యనుగూడ నేర్చియుండలేదు ; 


బలమెటిదో యెటుగడు 3° 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


విశ్వామ్మతుని యాగసంరోక్షిటోర్టిను శో మలక aean Koha 43 


అస్ర్రబలము Kearse. యుద్ధమునం దారితేరిన వాడును 
గాడని దశరథమహోరాజు విశ్వామ్మితునితో చెప్పినట్లు శ్రీవాల్మీకిముహర్లి 


రచించినాడు. 


చౌ॥ సుని నృప గిరా [aso రస PO 1 
హృదయ. హరష మానా ముని గ్యానీ 1i 


తబ బసిష బహుబిధి సముయూవా | 


© 
ళ్‌ 
నృప సందేహ DO కహ. పావా ॥ 1142 
లా (పేమరస ముటిపడు రాజు పచసములను DO PASH విశ్వా 
5 $ Pr rae 
So So 3599 ODD. అప్పుడు పసిస్టుడు “రాజా, నివు పరమధార్మికుడవు* 


రాముని విశ్వామ్మితుస కొసగుము ” అని పెర్కుభంగుల జెప్పిన తర్వాత, 
రాజునకు సందేహనివృత్సి NORD. 
వి॥ శ్రీవాల్మీకి పణీతంబైన శ్రిరఘువరచరి తమున దశరథుడు 
S L A 
రాముని విశ్వామ్మితుని కిచ్చుట "కెంతమా। తమును సమ్మతింపడు. 
పడు. Deed toes “మి పతిజః కాకుత్న సుఖీ భవ స 
అప్పుడు విశ్వామ్మిత డు prs ప్రతిజ్ఞ EA 
బాంధవః'_' నీవు | పతిజ్ఞతప్పి బంధువులంగూడి సుఖంబుగ నుండుము?” 
న 
అని చెప్పి విశ్వామ్మితు డా|గహము చెందును. భూమి కంపించును ; 
దేవతలు భయము జెందుదురు. అప్పుడు పూజ్యుడైన వసిష్టుడు (85 
లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ, స్వధర్మం (పతిపద్యస్వ 
సాధర్మం వోఢు 8,8’ “రాజ్యా నీవు మూడు లోకంబులను Gor 
త్ముడవని arg గడించితివి. నీ కులధర్మంబగు (పతిజ్ఞాపాలనము 
స్‌ 
చేయుము. అధర్మమును విడువుము” అని చెప్పి రాముని విశ్వా 
మిత్రుని కొసగుమని పల్కెను. 
ఇచ్చట శ్రీరామచరి తమా నసము నందు శ్రీతులసీదాసు, దశరథ 
మహారాజు చెప్పిన మాటలకు విశ్వామ్మితు డాగహించుటకు బదులు 
అంతరంగమున హరి ౦చినట్లు చెప్పియున్నారు. జానియైన విశ్వామత్రు 
యె ౧ a a= ఈ? 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


44 Digitized by eGangotri Siddhanta Gyaan Keii రామచరిత SKS 


తా గహపూరితుడు కారుండుట సముచితముగనే మున్నది. దూర 
దృష్టి గలిగిన విశ్వామ్మితుని మనోభావముల నెజీ6గిన వనిషుడు, 


DTO. o ~“ c a < i g Z 
“రాజూ విశ్వామ్మితు డమిత్మ|పభావము గలవాడు; కిరి గలవాడు; 
On Vin oh gê A cs బాం £ A 
విశ్వామితునిత్‌" oroni BM» సంభవించునో అని మా|తము సందే 

ల 
హీంపవలదుి అని చెప్పి సందేహనిపృతి చేయుట యెంతయో సమం 

oO —0 


జసముగ నున్నది. 


Si అతి అదర Ee తనయ Ser | 
హృదయ ere బహు భాంతి సిఖాఏ Il 
మేరే (పాన నాథ సుత Sar | 


తుష్టు ముని పితా ఆన నహి. See it 1140 


తా॥ రా జత్యావరముతో తవు యిరువురు పుత్రులను బిలిపించెను. | పేమఠో 


w 
వారి నాలింగసము చేసికొని కొన్నిహితోక్సులను BD) మరల do నెను. “సా 
వీరికి మీరే Sol SMA యితరు GH grow కారు”, 


దో॥ Wo భూప రిషిహి సుత బహుబిధి By అసీస 1 
జననీ భవన గఏ ప్రభు చలే నాఖ సద సీస ॥ 1144 
Du అని సుడివి మహారాజు సతుల నాశీర్వదించి, బుషివెంట బం పెను. 


మునిని వెంబడించుటకు మునుపు (శ్రీరామచం దుడు మాతృమందిరమునకుంటోయి 
ఆమె పావసద్మములకు నమస్కరించి వెడలెను. 


సో॥ పురుషసింహ Sa వీర హరషి చలే ముని భయ హరన ı 
కృపాసింధు HBSS అఖిల Dór PSS కరన ॥ 114 


Tn పురుషసింహులై స రామలత్మణులు మునికి SOAS భయమును 
హరించుటకై హర్ష ముతో మునిని వెందడించిరి. వారు కరుణాసము దులు, ధీర 


బుదిగలవారు, సంపూర్తవిశ్శకారణముసశే కారణమెన వారలు. 
2 CC-0. ASI Stinagar Circle, Jammu Colle@tion. 


ate mat 
విశ్వామ్మితుని PKKS S Eee, terse Kosha 45 


చౌ॥ wos నయన ఉర బాహు బిసాలా I 
నీల జలజ తను స్యామ తమాలా I 
కటి పట పీత Soc బర HG ॥ 
రుచిర చాప సాయక దుహు6 హాథా Il 1146 


తా॥ కమలనుల వంటి కన్నులు గలవాడును, అజానుబాహుటును, నీల 
కములములను, తమాల పృతమును బోలిన శ్యామశరీరుందును, పీళాంబరధారి 


యైన (శ్రీరాముని కరమున కోదండముండెను. 


చౌ॥ సామ గౌర సుందర Sa భాఈ | 

బిస్వామిత మహానిధి పాఈ il 

(ప్రభు (బహ్మన్యదేవ Soc జానా | 

మోహి 28 పితా తజేజ భగవానా I 1147 

Tu శ్యామపర్జులును, గౌరసుందరులై న యిరుపురు సహోదరుల Toes 
ర్యము సర్వోత్క్బృష్టమై వెలుగొందుచుందెను. అట్టిత టి, విశ్వామిత్రునికి మహా 
నిధి |పాప్పించి నట్లయినది. మార్గమున బోవుతటి, విశ్వామ్మితుడు “Gores 
(పభువు (బ్రహ్మజ్య్యదేవుండని నేను తెలిసికొంట్‌ని. నా అక (పభుపు తం|డిని 
గూడ విడచి వచ్చెను గదా” అని తలచుచు మనంబున సంతసించెను. 


చౌ॥ చలే జాత ముని ÂD, దేఖాఈ | 

సుని తాడకా క్రోధ కరి ధాఈ I 

ఏకహి6 బాన [పాన హరి dx I 

దీన జాని తేహి( నిజ పద Sar ॥ 1148 

తా॥ మార్గమున. జోవు సమయమున ముని (శ్రీరామలక్ష్మణులకు తాటకను 
జూపించెను. _తాటకచేయు ధ్వనిని విని (శ్రీరాముడు |క్రోథముతో విజృంభించి, 
ఒకేవాణముకో ఆ రాక్షసిని సంహరించెను. ఆ రక్కసి అసువులం చాయునెడ అతి 


దీనాతిదీనముగా వి పింపగా ఆమెకు ఆమె నిజ స్వరూపము నిచ్చెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


4B Digitized by eGangotri Siddhanta Gyaan Kosha (శీ రామచరిత మావ Si 
NOE 


చౌ! తబ రిషి నిజ నాథహి జియం. Dv, | 
బిద్యానిధి కహు( బిద్యా దినీ ॥ 
బౌ 
జాతే లాగ న ఛుధా పిపాసా | 
అతులిత బల తను తేజ [Sea I 


1149 
By అప్పుడు విశ్వామిత్ర సుహర్షి (శ్రీరామచం దుడు విద్యానిధియని 
మనంబున BSA, లీలను సంపూర్ణ మొసరించుటకు విద్యనొసగెను. ఆవిద | 
SOS అకలి Shy లెంత మాత్రము కలుగకుండ, అతులిత బలతేజముతో (కా! 

శించు సట్లనుగహించెను. 
mM 
వి॥ “క్షుత్సిపాసే న తే రామ భవిష్యేతీ నరోత్తమ, 
బలామతిబలాం BÍ పఠతః పథి రాఘవ.” 
(వాల్మీకి రామాయణము) 
నర శేషుండ వైన శ్రీరామచందా | వు బలాతిబలయను మం|తము 


Z 


© 
జపించినచో ఆకలి మును దప్పికయును గలుగదు. * 


విశ్వామ్మితుడు (బహ్మదేవునిచే సృజింబడిన ఆ విద్యలు రెంటిని 
ార్మికుడు సకలగుణాభిరాముడైన శ్రీరామున కొసగినటు శ్రీవా. 
గ = ge A 
8 మహర్షి చెబ్బయున్నారు. ఇచ్చట శ్రీ గోస్వామితులసీదాసు 
DH, అతిబలయను ఆ రెండువిద్యల (పాశస్త్యమును గురించి చెప్పుక, 
కేవలము విద్యనొసగినారని మాత్రము చెప్పియున్నారు. శ్రీతులనీ 
దాసు శీరామచరితమానసమును జానమార్షమును బోధించు నిమిత్తము 

షా గ = 
రచన చేసినారు గాన SO SOSOS [పాధాన్య మొసగ లేదు. 
దో॥ ఆయుధ సర సమర్చి కై (ప్రభు నిజ ఆ[శ్రమ ఆని 1 
qa 

కంద మూల ఫల భోజన దీన్ల భగతి హిత జాని 1150 
SU విశ్వామిత్రుడు తన అస్ర్రశ స్ర్రములను (శ్రీరామసకు సమర్పించి, రామ 
లక్ష్మణులను తన ఆశ్రమమునకు విలుచుకొ నిపోయెను, BS పూర్వకముగ కంద. 


మూలఫలముల నారగింస జేసెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


j Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 47 
యజ సంరక్షణము 
జ 


యజ సంరక్షణము 
od 


చౌ॥ పాత కహా ముని సన రఘురాఈ | 

నిర్భయ జగ్య కరహు తుము జాఈ il 

హోమ కరన లాగే ముని Hr 1 

ఆపు రహే మఖ $c రఖవారీ Il 1151 

wu (ప్రాతః కాలమున శ్రీరఘునాథుడు మునులతో నిట్లనియె. “ మీరు 
నిర్భయముగ యజ్ఞమును నిర్వహింపుడు” అనిన విని, మును లెల్ల రును హోమము 
చేయుట hóg% g రి. యజ్ఞసంరతణ భారమును (శ్రీరాముడు వహించెను. 


చౌ॥ సుని మారీచ నిసాచర [కోహీ | 

సహాయ ధావా ముని[దోహీ ॥ 

బిను ఫర బాన రామ తేహి మారా | 

సత జోజన గా సాగర పారా ॥ 1152 


pa 


తా॥ మునులు యజ్ఞము చేయుచున్నారస్న సమాచారమును దెలిసికొని, 
[కోధా వేశపరుడైన మారీచుడు తదితర రాక్షసులు తనుకు కావలసిన సన్నాహ 
ములు చేసికొని, యజ్రధ్వంస నిమిత్తమై పరుగిడిరి, అంత (శ్రీరాము PSDA 
Ca co € 

DS వాణమును మారీచునిపై (పయోగించెను. ఆ బాణముతో గొట్టబడి మారీ 


చుడు శతయోజన విసారమెన సముద్రమున కాపల బడెను. 
—_ a 


Si పావక సర సుబాహు HA మారా'। 

అనుజ నిసాచర కటకు సంఘారా ॥ 

మారి అసుర ద్విజ నిర్భయకారీ I 

అస్తుతి కరహి6 BS ముని Sor I 1158 

Sy మరల సుబాహుని అగ్నిదాణముతో( am. లత్మణుడు రాక్షస 
బృంధములను సంహరించెను. ఈ విధముగ (శ్రీరాముడు రాక్షసులను సంహరించి 
(వాహ్మణులను, మునులను నిర్భయుల గావించెను. అప్పుడు దేపతలు, మునులు 
ఎల్లరును, (శ్రీరాముని స్తుతింప దొడగిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


48 Digitized by eGangotri Siddhanta Gyaan nee 


రామచరిత SSS 
Oi తహ DH కఛుక ASS రఘురాయా | 
Ser కీని బిపన్ల పర దాయా ॥ 

Poe బౌ 
భగతి హేతు బహు కథా VTT | 
కహి బి ప్ర జద్యపి [5a జానా ॥ 1154 
తా॥ (శ్రీరఘునాథుడు, విపులను పయపలచి యటనే కొన్నిదినము 
లుండెను. భక్తి పారపశ్యముచే డ్రాహ్మణులు పృురాణగాథలను (శ్రీరామునకు 
వినిపించిరి ; కాని శ్రీరామ |ప్రభువున కన్నియు విదితములే, 


చౌ! తబ ముని సాదర కహా బురూఈ | 
చరిత ఏక [Sa దేఖిఅ జాఈ ॥ 
ధనుషజగ్య సుని రఘుకుల నాథా | 
హరషి చలే మునిబర కే సాథా ॥ 1199 


తా॥ తదనంతరము విశ్వామి[తుగు ఆదరపూర్వకముగ (శ్రీరామునికో 
నిట్లు నుడివెను. “ (ప్రభూ, జనకమహారాజు ధనుర్యాగమును జేయుచున్నాడు 
దానిని మీరు చూడవలయును, ” రఘుకులభూషణుడై న (క్రీరామచం|దుడు ధను 
Sse సమాచారమును గూర్చి విని, మిగుల హర్షించి విశ్వామ్మితుని 'వెంబ 
దించెను. 


అహల్యోదారము 
Q 


DTI ఆ్మశమ ఏక Âp నుగ మాహీ6 1 
ఖగ మృగ జీవ జంతు తహ wobec I 
పూఛా మునిహి Yer (Sas BH 1 
సకల కథా ముని కహా ODA ॥ 1156 


wu వారికి మార్గమున నొక ఆశ్రమము కనుపించెను. ఆచ్చట పశు 
పక్షాదులేకాదు, ఏ జీసజంతువులును లేవు. బహుకాలమునుండి పడియుందిన 


శిలను జూచి, దానిని గురించి చెప్పవలసినదిగా (శ్రీరాముడు విశ్వామితునడిగను. 


ముని విష ooN గౌతముని క నంతయు జె 
a C-0. ASI es aie ection. 


అహల్యోద్ధారము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 49 


దో॥ గౌతమ నారి శాప బస ఉపల దేహ ధరి'ధీర 1 
చరన కమల రజ చాహతి కృపా కరహు రఘువీర 11157 


4 


తా॥ గౌతమముని పత్నియైన అహల్య శాపస ఫశముస SONA. దీర 
చిత యె నీ చరణధూళిని తన శిరము పె'బడుట కామె యిచ్చగించుచున్నది. కాన, 
=) యెలా a= 
ఓ రఘువీరా! ఆమెను కరుణింసవాః 


Soll పరసత పదపావన సోక నసావన 
(ప్రగట భఈ తపపుంజ Wer | 
దేఖత రఘునాయక జనసుఖదాయక 
సనముఖ హోఇ కరజోరి రహీ ॥ 
అతి (á అధీరా పులక సరీరా ముఖ 
Sorc అవల బచన కహీ 
అతిసయ బడభాగి SOSH లాగి 
జుగల నయన జలధార ase ॥ 1158 
Sı (అనిన గ్రీరాముకు తన పాధము నా శిలపై నిడెను) ISD, 
శోకమును నాశమొనర్చు శ్రీరామపాట్‌ స్పర్శ తగిలినంతనే, ఆ శల తపోమూ ర్తి 
యైన అహల్య ఆమెను. భక్తులకు సుఖశాంతుల నిచ్చువాడై న రఘునాయకుని 
గాంచి, Got) చేతులను జోడించి ఆమె యెదుట నిలువబడెను. అత్యంత 
గ్రపీమాతిశ యములే ఆమె అధీరురా లై యుండెను. ఆమె శరీరము పులకిత 
మయ్యెను; నోటినుండి మాట వెలుపడలేదు. అత్యంత భాగ్య ళాలినియైన అహల్య 
(పభుని పొదారవించయులందు లీనమై యుండెను. ఆమె నయనముల నుండి 


ఆగందణాషుదులు |(పసహించెను. 
ఎ (G 


Sot Ode మన Bar [Se కహు. Oar 
న బౌ బౌ 
రఘుపతి కృపా భగతి పాఈ | 
అతి నిర్మల బానీ6 అస్తుతి ఠానీ 
గ్యానగమ్య జయ రఘురాఈ I 
Ors 4 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyan Koi TOSS Sos sat 

aoc నారి wards [pe జగ పావన 

రావన రిపు జన సుఖదాఈ | 
రాజీవ DSSS భవభయ మోచన 

పాహి పాహి సరనహి( ఆఈ ॥ 1159 
TH అహల్య కొంత సేపటికి ధైర్యము పహించినదాయెను, Gow 
So) a కృపావిశేషమున అత్యంత భక్తిని పొందినదాయెను. అస్సుడామె నిర్మల 
చిత్తముతో న్మీవిధముగ స్తుతిసల్బ .నారంభించెను_ 

“ జ్ఞానాగమ్యుడవైన రఘునాథా, నీకు జయము కలుగుగాక । నేను అప 
విత్రురాలను ! సీపు జగత్తును పవ్మితముచేయుట కనతరించిన మహానుభాపుడవు | 
భక్తులకు హితము చేకూర్చెడివాడవు, మరియు రావణాసురునకు శత్రువై నవాడవు, 

ఓ రాజీపలోచనా! భివభయమోచనా। నేను సీ శరణుజొచ్చియున్నాను. 
నన్ను రక్షింపుము, రక్షింపుము. 

Soll ముని శాప జో దీనా అతి బల కీన్హా 
పరమ OX] No aoc మానా | 
దేఖీఉ6 భరి.లోచన హరి భవమోచన 
ఇహబ' లాభ'సంకర జానా ॥ 
DSB (ప్రభు మోరీ మైం మతి భోరీ 
నాథ న మాగజ( బర అనా | 
పద కమల పరాగా రస అనురాగా 
మమ మన మధుప కరై పానా ॥ 1160 


తా॥ ముని నా మేలుగోరియే నాకు శాపమొసగినారు. ఆయన ఇట్లు 
చేయుట నా కన్నుగహమే మైనది. ఆ కారణము వలననేకదా నేను కన్నులార 
నిన్ను సంపర్శించుచున్నాను. (క్రీరామచం|దా 1 సీ పర్శన [Sess గూర్చి 
శంకరు డెఖు(గును. మందనుతియెన నాకు నుహిమాన్వితుడవై న నిన్ను తెలిసి 
కొన శక్యమా? నా మనోోభమరము నీ చరణకమల పరాగమును సదాపానము 
చేయునటులు న న్నను[గహింపవలయును, ఇంతకు మించిన వరము నాకేదియు 
Som. ఇదియే నా Dgs Dgs. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అహల్యోద్ధారము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha bl 
Sol Barc పద సురసరితా పరమ పునీతా ప్రగట 
భఈ సివసీస ధరీ | 
సోఈ పద పంకజ Ber పూజత అజ 
నుమ సిర Soe కృపాల హరీ ॥ 
ఏహి భాతి సిధారీ గౌతమ నారీ 
బార బార హరి చరన పరీ | 
జో అతి మన భావా సో బరు పావా 
a పతిలోక అనంద భరీ ॥. 1161 


తా॥ ఏపాదములనుండి పరమపవి|త మైన గంగానది (పకటితమాయనో, 
ఏ పాపములు శివుడు తన శరముపై ధరించినాడో, ఏ పాదమును సృష్టికర్త 
యైన [బిహ్మ దేవుడు పూజంచుచున్నాడో , Gb: ఆ నీపావములను నా నా శిరస్సుపై 
నుంచితివి అని చెప్పుచు అహల్య మాటిమాటికిని రాచ మం. bas 
రించి తనకు పలయుపరనును వేడి, ఆ పరమును పొందినదై ఆనందము 
తన పతిలోకమున కేగెను. 

వి॥ భక్తులు భగవంతుని పాదమహిమనుగూర్చి విశేషముగ 
జెప్పియున్నారు. భగవన్నామస్మరణ మెట్లు అమృతపానమగు 
చున్నదో, _భగవత్చాదార్చనగూడ భక్తులకు సుఖదాయకమగు 
చున్నది. 

పాదమపామను గూర్చి మహాభక్తాగేసర్దుడైన కనకదాసు 
కన్నడభాషలో తాము రచించిన కీర నలయందు విపులముగ Bay 
యున్నారు. అందలి సారాంశమును మాతము Boe పొందుపరచు 
చున్నాను. 

“అజభవేం[దాదులు వందన మొనర్చిన పాదము, శిలయైన 
అహల్యను పావనమొనర్చిన పాదము, area రథమును తొక్కిన 
పాదము, కాళియుని ఫణము |దొక్కిన పాదము, ధరణి మూడడు 


గులుచేసి (తొక్కినపాదము, లక్ష్మీదేవి తనతొడ పై క్‌ ఒత్తు 
పాదము భజించి [బతుకు ఓ మానవా! 1» 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


52 eae | 
రామ ` 
Digitized by eGangotri Siddhanta Gyaan [0502 చరిత మా ససమ | 


అని వొదమహిమను గూర్చి చక్కని సన్ని వేశములతో DN | 
తెలియజేసినాగు. 


టు D Qa గోస్వామితులసీదాసు శ్రీరామపాదమెంత పవిత్ర | 
< pao మ! D 
మైనదో, ఆ పాదమహిమను గూర్చి, అహల్యయే సర్వులకు విశది 
కరించినట్లు అతిమనోహరముగ రచన చేసినారు, 
దో॥ అస [Sa దీనబంధు హరి కారన రహిత దయాల | 
తులసిదాస సఠ Sop భజు ఛాడి కపట జంజాల il 1162 
తా॥ (శ్రీతులసీదాసు ఇట్లు నుడువు చున్నాడు. (క్రీరామచం|దుడు దీన 
బంధువు, కారణరహిత నయాళుడు (కారణము లేకయే SPY Jya 
DE) 
జూచువాద్యు, కాన ఓ చంచలమైన sor Oe ఫ్రటయమా | Ss కపటమును, sow 
టమును విడచి (శ్రీరామచం(దుని భజింపుము. 


చౌ! చలే రామ ONS S ముని సంగా | 

గఏ BÍ జగ పావని గంగా I 

గాధిసూను సబ కథా సునాఈ | 

Ber (ప్రకార సురసరి మహి ఆఈ I 1168 

తా॥ అనుజుడగు WH, OF గూడి కోదండపాణియైన (శ్రీరాముడు 
విశ్వామి తుని 'వెంబడించెను. జగత్తును పాననమొనర్చునదియు. పవిత జలము 
గల్లి హంసలు, సారస సకులకో నొప్పారు గంగానదిని జూచి, snack 
మరియు రామలక్కణులును సంతసించిరి. గంగానదీ సె సైకత శేణులం దాసీనులై రీ 


vy% ETE విశ్వామిత్రుడు, దేవనదిమైన గంగయొక్క. అవతరణ 
మును గూర్చిన కథలను (శ్రీరామలక్ష్మణులకు వినిపించెను. 


-Di గంగావతరణమునుగూర్చి రాముడడుగగా విశ్వామిత్రుడు 


దానిని గూర్చీ యిట్లుచెప్పినట్లు శ్రీవాల్మీకి తన రామాయణకావ్యము 
నందు రచించినాడు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
అహల్యోద్ధారము 53 

గంగానది గట్టువద్ద రామ లక్ష్మణులు విశ్వామిత్రుడు ఆసీను 
అగుదురు. అప్పుడు రాముడు మునితో OAK. 

“భగవన్‌ (శ్రోతు మిచ్చామి గంగాం (తిపథగాం నదీమ్‌, 
త్రైలోక్యం కథమ్మాకమ్య గతా నదనదీపతిమ్‌.” 
“భగవంతుడైన విశ్వామి|తా, మూడుమార్లములం బోవునట్టి గంగా 
నదీ వృత్తాంతమును వినగోరెదను. గంగానది యెట్లు ముల్లోకంబుల 
న్యాకమించి సముదమును బొందినదో దానిం జెప్పుము” అని 

రాము(డడిగాను. 

మహామునియైన విశ్వామ్మితుడు రాము డడిగినందులకు సంతో 
షించి గంగావతరణ వృత్తాంత మంతయు జెప్పందొడ గను, 

శ్రీగో స్వామితులసీదాసు గంగావతరణము మొదలగు కథలను 
గురించి రచనచేయలేదు. “గంగానది పృథ్వి కెట్టు వచ్చినదో ఆ విష 
యమును విశ్వామితుడు శ్రీరామ లక్ష్మణులకు తెలియజీసెను' అన్న 
మాటలతో క్షుప్తముగా ముగించిరి. జ్ఞానబోధయే యిందలి |పథా 
సాంశము గనుక శ్రీవారు ఇందలి ఉపకథావస్తువున కంత |పాముఖ్య 
మొసగలేదు, 


శ్రీరామలక్ష్మణుల మిథిలాపురాగమనము 


చా! తబ (ప్రభు రిషిన్ల సమేత నహా ఏ । 

DOS దాన మహిదేవని are) I 

హరషి చలే ముని బృంద సహాయా | 

BA విదేహ నగర నిఅరాయా Il 1164. 

తా॥ అప్పుడు శ్రీరామ ప్రభువు బుషిసహితముగా గంగానదియందు స్నాన 
మాచరించెను ; (దాహ్మణులు వివిధములైన దానములను బడసి Some 36, 
మరల నునిబృందములతోపాటు (శ్రీరామలక్మణు లాసందభతితులై శీ ఘముగ 
జనకపుర సమీపమున శేశెంచిరి, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


54 Digitized by eGangotri Siddhanta Gyaan Koshą శ్‌ రామచరిత. SPN Sey 


DIP XY వర్ణన 


చౌ॥ పుర రమ్యతా రామ జబ BH 1 
POD అనుజ సమేత బిసేషీ I 
Woe కూప'సరిత సర నానా | 
సలిల సుధాసమ మని సోపానా ॥ 


Tn ఎప్పుడు (శ్రీరామచం[దుము జనకపుర రామణీయకనును గాంచెనో, 
అప్పుడు లక్షణసహితుడై. అమితానందమును పొందెను. అచ్చట చెజువులును, 
TÚ, సరస్సులును, నదులు నుండినవి. అందులో అమృతతుల్య మైన జలము 


(సపహించుచుండెను ; అందలి సోపానములకు మణు లమర్చబడి యుండెను. 


చౌ! Mas నుంజు మత్త రస భృంగా ı 
కూజత కల బహు బరన బిహంగా il 
బరన బరన DÒ బనజాతా | 
(తిబిధ సమీర సదా సుఖదాతా il 1166 


Ti పుష్పములయందళలి మకరందము నాస్వాదించి, MS 82-5 తుమ్మ 
దలు యంకారములు చేయుచుండెను. రంగురంగులపతులు మధురధ్వనులనుజేయు 
చుండెను. రంగురంగుల తామర పృష్పములు కొలకులందు వికసించియుండెను* 


సదా సుఖము నొసగెడు శీతల, మంద, సుగంధమారుతములు (తివిధసమీరము) 
పీచుచుండెను. 


దో॥ సమన వాటికా వాగ బన విపుల విహంగ నివాస | 
Wos Sox సుపల్ల వత సోహత పుర Soc పాస॥1167 


తా॥ పుష్ఫవాటికలలో, ఉద్యానపనములలో అనేక పక్షిసముదాయములు 
నివాసము సల్పుచుందను. సగరము NOS ప్పలు పుష్పఫలములకోను, లేజిగురు 
టాకులతో నిండి చూపరులకు కను 


gOS OH గావించుచుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha న 
మిథిలానగరపర్లన " 55 
ణ 
Si బనఇ న బరనత నగర నికాఈ | 
జహా జాల మన తహంఇ6 లోఖాఈ il 
చారు బజారు DAŠ ecard | 
మనిమయ DA జను స్వకర సంవారీ I 1168 


wu నగరసౌందర్యమును 59 o% సాధ్యముగాదు. మన స్పేవై పునకు 
మరలునో అచ్చటనే రమించుచుండును. చ్మితవిచ్శితమైన వీథులు, మణీఖచిత 
మైన అంజారులను జూచిన వాటిని స్వయముగ (బహ్మయే నిర్మించెనా అన్న 
భాపము కలుగక పోదు. 


చౌ॥ ధనిక బనిక బర SSS సమానా | 
Bo సకల బస్తు లై నానా ॥ 
చాహట సుందర KA సుహాఈ | 
సంతత రహహిం సుగంధ సించాఈ Il 1169 


తా॥ కుబేరునితో సమానులైన, ధనపంతులై న వ్యాపారులు సమస్తవస్తు 
వులను సేకరించి దుకాణములో బెట్టుకొని వ్మికయించుచుండిరి. సుందరమైన 
రాజమార్గములును, సందులును సదా సుగంధ దప్యములలో గుమగుమలాడు 
చుండెను, 


SW మంగలమయ మందిర సబ BSc 1 
చిత్రిత జను రతినాథ చితేరిం I 
పుర నర నారి సుభగ సుచి Sow 
ధరమసీల గ్యానీ గునవంతా ॥ 1170 


Ty సకలగ్భహములు మంగళకర ములై యొప్పారుచుండెను. ఆ గృహా 
లంకరణము కడు రమణీయము. అ గృహములందుండు చి. తపటములనుజూచిన 
సాక్షాన్మన్మథుడే చిత్రకారుడ్రె యుండనోపునన్న (భమ కలుగును. నగరవాసు 
లైన స్రీపురుషులు సౌందర్య పంతులు, ర్ట ధర్మాత్ములు, జ్ఞా జానులు మరియు 
సుగుణసంపన్నులు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


kS es 
56 Digitized by eGangotri Siddhanta Gyaan Kosha శీరామచరిత మాన్య 


సము 
చౌ! అతి అనూప జహ( జనక నివాసూ | 
బిథకహి( బిబుధ బిలోకి బిలాసూ ॥ 
హోత చకిత చిత కోట Does 
సకల భువన Bar జను SË ॥ 1171 


తా॥ మిక్కిలి అపురాసమైన జనక wr Sa sine ie 


థోగవిలాసములనుజూచిన దేపతలుగూడ స స్పంధితులగుదురు. ఇక మాసవులమ 


జూచిన చాలును చిత్తము విస్మయము చెందును, 


సమస, లోకముల శోభయంతయు ఒకచో చేర్చబడి నదా యని ఆశ్చర్యమును గలి 


Sl ధవల wx మని D5 పట సుఘటిత నానా భాయి | 


సియ నివాస సుందర సదన సోభా కిమి కహి జాతి॥ 1172 


తా॥ GY SOLS రాజమందిరము అనేక|స్రకారము స మణిమయమెన, 
యా 
సుపరయుక SS ఉరీతెరలకో నిండియుండెను. సీతాదేవి మందిరప్పళోభ sow 
8 


Oe 
తీతము, 


చౌ! సుభగ ద్వార సబ HOS కపాటా | 
భూప OS నట మాగధ oer N 
బనీ Dro బాజి గజ సాలా | 
హయ గయ రథ సంకుల సబ కాలా ii 1178 


తా॥ రాజమందిరంతోని ముఖద్వారములన్నియు సుంపరాతిసుంపవరనులు. 
అందు Spas దూర్యములు చెక్క_బడియుంగు కవాటము లమ మర్చుబడి యుండెను" 


ఆ ద్వారను నులపద్ద సామంతరాజులు, సెటులు, మాగదులు, భటులు గుమిగూడి 


యుందురు, a గజములకును (పత్యేకనుగ అశ్వశాలలు, 
శాలలు నిర్మింసబడియుందెను. ఆ శాలలు 


గజ 


సర్వకాలములందును అశ్వములు, గజ 
ములు, రథములచే నిండియుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 57 


మిథిలానగరవర్ణన 
చౌ॥ సూర సచివ సీనప బహుతేరే | 
నృపగృహ సరిస సదన సబ కేరే ॥ 
పుర చాహేర సర సరిత సమీపా | 
ఉతరే జహ( తహ( బిపుల మహీపా il 1174 


తా॥ అమాత్యులు, సేనాధిసతులు_వీరి గృహములు గూడ ఇంచుమించు 
రాజనుహలునకు సరిపచ్చునవై యుండెను. సగరము వెలుపల సదీ ప్రాంతముల 


వబ 
ది 


పెక్కు oy రాజకుమారులు నిడిదిచేసి యుండిరి. 
SN Bh అనూప ఏక అ(వరాఈ | 

సబ సుపాస సబ భాతి సుహాఈ Il 
POS Sore మోర మను మానా | 
ఇహాం రహిఅ రఘుధీర సుజానా I 


ron 


1179 


Tn అచ్చట నొక మామిడితోట యుండెను, అది అందర TH oes | ప్రదము 
యుండెను. అస్పుడు విశ్వామిత్రుడు (శ్రీరాయునితో “రఘువీరా, ఈ ఫలభరిత 
మైన తోటను జూచినతర్వాత నిక్క_డనే యుండవలయునన్న ఆశ నాలో నున 
యా 
యించుచున్నది. మరి నీవే మందు” పనెను. 


చౌ॥ göre నాథ కహి కృపాని కేతా | 

ఉతరే SPC మునిబృంద సమేతా ॥ 

Dare Ds మహాముని ఆఏ | 

సమాచార మిథిలాపతి పాఏ ॥ 1176 

తా॥ కృపాసాగరుడై న (శ్రీరామచం ద్రుడు విసయపూర్వుకముగ (1 స్వామీ, 
మీ vsi నా యలభీష్ట ”మనెను. విశ్వామిత్రుడు రామలక్మ్మణులతోను మునిబ్బం 
దముతోను అచ్చట నేయుండెను. విశ్వామితఈమహాముని మునిగణ సమేతముగా 
నేతెంచినారన్న సమాచారము మిధిలేశ్వరుడై న జసకమహారాజునకు దెలియ 
వచ్చెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


58 Digitized by eGangotri Siddhanta Gyaan Kosha (శీ రామ 


క్ర్యృణులను గాంచి జనకమహో 
© 


రాజు ముగుడ్రగ్స్యు 
Q w 


దో॥ సంగ సచివ సుచి భూరి భట భూసుర బర గుర mga | 


చలే Mos మునినాయకహి ముదిత రాజ ఏహి Tanl ! 


తా॥ అస్ఫుగు జసకమహారాజు అమాత్యులను, భటులను, Ba 


(శేస్టులను, గురువైస శతానందుని తదితరమైన ఉత మపరివారమును త 
నిడుకొని, భక్తి తాత్సర్య యు లలో విశ్వామిత్రుని దర్శనార్థము పచ్చెను, 
ol 88 [(పనాము SSS ధరి మాథా | 

ÂD, OHS ముదిత మునినాథా ॥ 

బ్మిపబ్యంద సబ సాదర బందే 1 

జాని భాగ్య బడ రాజ అనందే ॥ 1178 


TH జసకమహారాజు ముని పాదపద్మములకు (పణమిల్లను. మునులఫ 
స్వామియైస No gH] తుడు (పసన్నచిత్తముతో ఆశీర్వాద మొసగెను. మరల 
విప్రబృందయుల కాపరసహితముగ (సణమిల్లను. మహాత్ముల దర్శనముచే సంఠ 
సిల్లి, జనకమహారాజు తాను భాగ్యశాలినని మనంబున ఆనందపరవళు డాయెను, 
చౌ! He ప్రసన్న కహి చారహీ౭ వారా | 

బిస్వామి[త నృపహి బె రారా Il 
a r 
Ber అవసర @ Se భాఈ | 
గఏ రహే Bos ఫులవాఈ ॥ 1170 
తా DT Yd] Sz రాజును కుశలమడిగిన తర్వాత ఆసీనుని గావించెను. 


ఆ సమయమున రామలక్ష్మణులిరువురును పుష్పళో 


భను దిలకించుటకై. పూదోట 
"కేగియుండిరి. 


on స్యాను గౌర మృదు బయస కిస్తోరా | 
లోచన సుఖద బిస్వ చిత So il 
ఉరే సకల జబ రఘుపతి ఆఏ | 


బిస్వామిత నికట BOON 1180 
CC-U. ASISrinagar Cire; Jammu Collection. 


N Bow | 


2 Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 59 
(శీరానులక్ష్మణులను గాంచి జనకమహారాజు ముగ్గుడగుట 

లా కమనీయ కిళోరముగ్ధమూ QS స శ్యామ గౌరవర్జులు ఆయిరువురు 
రాకుమారులు నేశ్రాభిరాములు, విశ్వచిత్సమునే హరించువారలు. ఎప్పుదు రఘు 
నాథుడు విచ్చేసెనో, అప్పుడు సర్వులును ఆ రూపలావణ్య రేజః్మపతాపయులను 
గాంచి అచ్చెరువొంది దిగ్గనలేచి నిలుపబడిరి. అప్పుడు విశ్వామిత్రుడు రామ 
లక్ష్మణులను SNIS) మున ఆసీనులను గావించెను. 


Si భఏ సబ సుఖీ 60 Sa (we | 
వారి విలోచన పులకిత గాతా Il 
మూరతి మధుర మనోహర SH 1 
Sade బిదేహు బిదేహు బిసేషీ ॥ 1181 


తా॥ రామలతక్మణులను జూచి సర్వులును సుఖమును 508d. aod 
న్మేతములనుండి ఆనందభాప్పములు కారెను; శరీరము పులకితమాయెను. అఖిల 
భుపనై కభూషణుడై న, మధురఘనో హరమూర్తియైన శ్రీరాముని వీక్షించి, జన 
కుడు విశేషరూపకముగ విదేహు డాయెను, 


దో॥ [పేమ మగన మను జాని నృపు కరి DBS ధరి ధీర 1 
బోలేఉ ముని పద నాఇ సిరు గదగద గిరా MDS ॥ 1182 


Ty |పేమాతిశయముస ఉప్పొంగిన జనకమహారాజు వివేకము VT 
యించి, యించుక ధైర్యము పహించెను. మునికి నమస్కరించి గద్గ్దదస్వరముతో 
_పేమమయములు, గంభిరములు అయిన మాటల నీవిధముగ నుడివెను. (ముందు 
దోహాతో అన్వయము) 
Si కహహు నాథ సుందర Se బాలక 1 

మునికుల Bos కి నృపకుల పాలక Il 

[బ్రహ్మ జో నిగమ నేతి కహి గావా | 
ఉభయ Bá ధరి కీ Bq అవా I 1188 

wy “స్వామీ, దిస్యసుందరమూర్తులై న యీ Powe మునికులసంజా 
తులా? లేక రాజపంశేపాలకులా? అథవా వేదములు “నేతి” “నేతి” యని చెప్పి 
యెవనిని గానము చేసినవో, ఆ పర|బహ్మ స్వరూపుడు యుగళరూపమునుధరించి 
యిచ్చటిక్‌ పచ్చియున్నాడా ? 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


60 Digitized by eGangotri Siddhanta Gyaan te రామచరిత మాన 


సము 
చౌ! సహజ బిరాగరూప మను మోరా | 
GBS హోత SD చంద SE o> ॥ 
తాతే ప్రభు še సతిభాఊ | 
కహహు నాథ జని కరహు coos ॥ 1184 


Ti నేను సహజముగ విరాగిని. అటుపంటి నేను చం| దునిజూచి yet 


» వీరిని జూచి తన్మయుడనై తిని. కనుకనే 
మీ, మిమ్ము నేను సత్యభాపముతో ఆ దాలకులెపరని అతుగుచున్నాను ; avy 
సందిహము దీర్చి స న్నను గహింపుడు. 


రము తస్మయత్వము నొందిసటు 
© mMm 
v 


యథారమును దెల్చి నా 
థి 


Sil ఇన హి విలోకత అతి అనురాగా | 
బరబస [2a సుఖహి నునత్యాగా I 
కహ ముని బిహసి కహేహు నృప నీకా ı 


బచన తుమ్హార న హోల whe I 1185 


తా॥ [HOSS కనువిందు సేయుచున్న వీరి ముఖారవిందములు చూచి 
నంతనే నేను EEN మిక్కిలి పళుడనై (బహ్మసుఖమును గూడ త్యాగ 
'మొసర్చితిని, ” 

అనిన విశ్వామ్మితుష్తు, “ow, Hy యథార్థమునే HANG. నీ సచన 
ములు మిథ్య 'కానేరవు, (ముందు దోహాతో అన్వయము) 


a) ఫ్ర (పాయ సబహి జహాం లగి (పానీ | 
సున ముసుకాహి( రాము సుని వానీ ॥ 
రఘుకుల మని SASS కే gH | 
మమ హిత లాగి SOS Sð ॥ 1186 


Sn జగర్హునందుండు | పాణిసమాహమునకంతయు వీరు (పియమైన 
వారలు ! అంత శ్రీరాముడు రహస్యయుక మైన వాక్కును విని, మనంబునంచే 
మంచహాసము చేసెను. (నవ్వుచు రహస్యమును జెప్పకుముని మునికి సంజ్ఞచే నెను) 
అస్వ్పుము ముసీందుడు “పీరు రఘుకుల మణీయైన . చశరథమహారాజు పుత్రులు" 
రాజు నా హితిముగోరి నా కార్వసిదికె వీ Donato, 

చనా రాము eS oh REE, వీరిని BE Rape 


(శీరామలక్ష్మ్మణులను zea scant Siddhagiaeyaan Kosha 61 
Q 


Di శ్రీతులసీదాను ఈ కావ్యమునందు మాటిమాటికిని శ్రీరాము 
డవతారపురుషుడని నిర్వచించినారు. ‘ జగత్తునందుండు జీవుల కెల్ల 
(పాయమైనవాడు” అని విశ్వామి|తుడు రహస్యయుక్షమైన వేదాంత 
సార మిమిడియున్న వాక్కులను జనకమహారాజుతో చెప్పినట్లు 
శ్రీతులసీదాసు రచించి పరోక్షముగా మనకు జ్ఞానబోధ చేసినారు. 


Sil రాము opi Se బంధుబర రూప So బల ధామ ı 
మఖ THE సబు TD జగు 2B అసుర సం[గామ॥1157 
Ti రామలక్ష్మణులు రూప, శీల, గుణవిశేషముల కాటపట్టయి విలసిల్లు 
చున్నారు. యుద్ధమునందు అసురులను జయించి నేను తల పెట్టిన యజము విఘ్నము 
గాకుండ రక్షించినారు. ఇందులకు సకలజనము సాకిభూతము. 


Si ముని తవ SOS BO రహ రాజు | 
కహి న సకఉ( నిజ పున్య [Sores ॥ 
సుందర సామ గౌర దోజ (ఖాతా | 


ఆన(దహూ కే ఆన(ద దాతా ॥ 1188 


Ty అనిన రాజందులకు సంతసిలి “మునివర్యా, మీ టర్శనభాగ్యుమును 

౧ 
బొందిన నా పుణ్య DHI 88 of? శ్యామ ధవళకాంతులతో, దిష్య సభలతో 
'తేజరిల్లైడు సౌందర్యనిధులె న ar రామలక్ష్మణులు నా చిత మును హరించినారు. 
mM (= © అవధి 


చౌ॥ 95 కై (పీతి పరసపర పావని 1 
జాల మన భావ సుహావని ॥ 
సునహు నాథ కహ ముదిత బిదేహూ | 
(బ్రహ్మ జీవ ఇవ సహజ సనేహూ ॥ 1189 
Tu వీరి పరస్పరానురాగము పవి త మైనది. దానిని మాటలతో gS Seo 
చుటకు సాధ్యము కాదు.- దానిని మనస్సునం దనుభవింపపలసివదే 2” యనెను 
(ఇచ్చట జనకమహారాజు గ్రీరామాఖ్య బహ్మమును గూర్చి నిర్వచించుచున్నాడు) 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


s లో | 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosh? రామచ రిత మాన సము 


(1 స్వామీ, (బహ్మకు జీవునకు Ny, SOS IT సంబంధము Daa 


గలదు, 
జీప్మ బహ్మలకుపలె పిరికి స్వాభావికమైన "పేమ గలదు” 
SSE 


చౌ! DA పుని [(పభుహి చితవ నరనాహూ | 
పులక గాత ఉర అధిక ఉఛాహూ ॥ 
మునిహి (ప్రసంసి arg పద సీసూ | 
చలేఉ omg నగర అవనీసూ ॥ 1190 


తా॥ అని చెప్పుచు, కాంతిపుంజముల కాలవాలమైనవాడై , axo 
రణమై వెలుగొందెడు (శ్రీరాముని జనకమహారాజు త దేకదృష్టితో జూచుచుండెను, 
అతడు పులకిత దేహుడయ్యెను. ఉత్సాహపూరితుడాయెను. మరల విశ్వామిత్ర 
మహామునిని (ప్రశంసించి, (ప్రణమిల్లి TIRO రును సగౌరవముగ తనవెంట 

mM oO 

విలుచుకొని పోయెను. 
Sil సుందర సదను సుఖద సబకాలా | 

Sc బాసు లె దీన భుఆలా il 

Cs oJ 

కరి పూజా సబ DA సేవకాఈ 1 

గయజ రాజ గృహ బిదా కరాఈ ॥ 1191 

TH అన్ని బుతువులయందు వాసము జేయుటకు యోగ్యమైన యొక 
భవనముందెను. రాజు విశ్వామి తుని, రానులక్మణులను తదితర మునిసమూహ 
ములను సుఖదాయక మైన సుందరభపనమునకు బిలుచుకొనిపోయి, వారుండుటకు 
సౌకర్యములు గలిగించెను, 

తదసంతరము రాజు విశ్వామ్మితమహామునిని పూజించి, సేవించి సెలవు 
గైకొని తన భపసమునకుం బోయెను. 
దో॥ రిషయ సంగ రఘుబంస మని కరి భోజన బ్మిశాము | 

BO (ప్రభు (శ్రాతా సహిత దివసు రహా భరి జాము ॥1192 

wy రఘుకుల శిరో మణియైన (గక్రీరామచం] దుడు బుషులతోపాటు విందార 
గించి విశ్రాంతి గైకొనెను, లక్మణస os యొకచో ఆసినుడాయెను, అప్పుడు 


జాము (పొద్టండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


గ్రీరామలక్ష్మిణులను గాంచి ఇకక జాం Sithonia Gyaan Kosha 63 


చౌ॥ ops హృదయ eros DDA | 

ag జనకపుర age B ॥ 

[Sa భయ బహురి మునిహి సకుచాహీ6 | 

[సగట న కహహి6 మనహి( ముసుకాహీ(॥ 1198 

తా॥ జనకపురమునందుందు వింతలు విశేషములు చూచి రాపలయునన్న 
అభిలాష లత్మణునికి కలిగెను. కాని, శ్రీరామచందుడందుల కంగీఠరించునో 
లేదో అ భయము కలిగినవా డాయెను. అంతకుమించి ముని అనుజ్ఞ నిచ్చునో 
లేదో అన్న సంశయము కలవా డాయెను. కనుక (శ్రీరామునికో నేమియు జెస్పక 
అత్యంత లాలసుదై. తనకోరికను దలచుకొనుచు మందహాసము చేయుచుండెను. 


Si రామ అనుజ మన కీ గతి జానీ ı 
భగత బఛలతా aoe హులసానీ il 
పరమ DOS సకుచి ముసుకాఈ | 
బోలే గుర అనుసాసన పాఈ ॥ 1194 
dı అంతర్యామియైన (| రసన ును సహోదరుని యిషారమును 
ట్‌థ 
(గ్రహించెను, అపుడు రాముని. హ హృదయమున భక. కృవాత్సల్య ముప్బొంగిసది. 
(శ్రీరావ ఎడు విశ్వామి[తమహానుని పద్దకుటోయి వినయముతో de నెను 
(ముందు దోహాలో అన్వయము) 


Ti నాథ లఖను పురు Gos చహహీ(। 

(ప్రభు సకోచ డర (పగట న కహహీ(॥ 

SC రాఉర ఆయసు మై పావాం | 

నగర Garg HIS లై ఆవాం ॥ 1195 

తా॥ “స్వామీ, లత్మణుడు నగరములోని విశేషములను జూడ గోరు 
చున్నాడు. కాని,మీరేమందురో అన్న భయము, సంకోచము కలిగిన కారణమున 
తన కోర్కెను మీతో జెప్పుటకు వెనుదీయుచున్నాదు. మీ Ste యొసగినచో 
నేను నగరమును లత్మణునకు జూపించి వెంటనే మరలి పత్తును.” 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


bs Digitized by eGangotri Siddhanta Gyaan Kosha (రామచరిత్ర మాస్పసళ్చు 
SN సుని మునీసు కహ ods SHB I 

కస న రామ Hi రాఖహు dB ॥ 

ధరమ సేతు పాలక తుస్టు తాతా | 


(పేమ Dos సేవక సుఖదాతా I 


wi ఆ మాటలను విని, మునీశ్వరుడై న విశ్వామి తుడు ESIE 
o. ర 
పడు పచసముల నీవిధముగ జెప్పెను. “రామా, నీవు నీతిమార్ల్షమును రక్షిం 
6 & 
కుందువా? నాయనా, NY ధర్మరతకుడవు. |పేమకుపళుడ 
నిచ్చువాడవు. 


— 
ow 
a 


Sil జాఇ dp ఆవహు నగరు సుఖ Oars Ga we | 
కరహు సుఫల సబ కే నయన సుందర బదన దేఖా 1110? 


Tn సుఖనిధులై స మీ రిరువురును సగరమునుజూచి రండు. ఆ నగర 
నివాసులకు మీ సుంధదరముఖారవిందములను జూపి వారి సయసద్వయనునకు 
©: 


సాఫల్యము కలిగింపుడు, 


రామలక్ష్మణంల మిథిలానగర నిరీ క్షణము 


చౌ! ముని పద కమల బంది Se (భ్రాతా | 
చలే లోక లోచన సుఖ దాతా ॥ 
బాలక బృంద దేఖి అతి సోభా | 
లగే సంగ లోచన మను లోథా ॥ 1198 


Bun అఖిలభువనై కభూషణులై న రామలక్ష్మణులు ముని పాదపద్మములకు 
నమస్కరించి, నగరశోభను తిలకించుటకై. అతిసం భమమున వెడలిరి. అతిక 
యించుచున్న ఆ శేజస్సునుగాంచి, నగరములోని చాలకబ్బందములు వారిని Soo 
డించిరి. రామలక్ష్మణుల తేజస్సును, ఆ చాలకుల నేత్రము లనుభవించుచు అపరి 
మితానంచమును జొందుచుండెను; వర్ణనాతీతమైన సౌందర్యమునందు లీనమై 
యుండెను, - = 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


arene 


గా (| ET by eC eGangotri Siddhanta Gyaan Kosha 65 
రానులక్మణుల మిధిలానెగర ఇ conn 
చౌ॥ పీత బసన పరికర కటి భాథా | 

చారు చాప సర సోహత హాథా il 

తన అనుహరత సుచందన ఖోరీ 1 

సామల గౌర నునోహర జోరీ ॥ 1199 


Dı రామలత్ష్మ ణులు పీఠాంబరధరులై , చేతియందు ఛనుర్చాణబులను 
ఢరించియుందిరి. Tg ముగ" గర వర్ణముల కనుకు రాలమైస చంటపమును తిలకముగా 
దిద్దకొనియుండిరి. ఆ? Sosy O08 నుత soso గూర్చుషు ఏండెను. శ్యామల 
గ గోరపర్లను లొలికెడు ఆ ఆ మనో హరమైస జంట కమసీయాకృ్ళతికో శగరవీథులలో 
విహ రించుచుండెను. 


Bi కేహరి కంధర బాహు బిసాలా | 
ఉర అతి రుచిర నాగమని మాలా ॥ 
సుభగ సోన సరసీరుహ లోచన 
బదన నుయంక తాపత్రయ మోచన I 1200 
By వారుసింహముతో సమానమైన స కంఠము కలిగిసవా వారె అశానుబాహులైై 


విరాజిలుచుందిరి. ఉరమున నాగమణిమాల సుశో విలుచుండెను. 
mMm fon) 


వికసించిన AWD కమలనులపలె మమ స రాస్యతయ 
(౨ 
మును పోగొటి, యెలరకు చల్ల దచనమునిచ్చు చం|దసద్భశ Sx HPS విందములు 
ట్‌ ౧ 
కలిగియుందిరి 


చౌ॥ SSO కనక ఫూల ఛబి Barc 

త చితహి చోర జను లేహీ(॥ 

ని చారు [PÍ బర mech | 

క రేఖ RBar జను చాతీ il 1201 


wu కర్ణద్వయమందు కనకకుండల కాంతితో రామలక్ష్మణులు లావణ్య 
నిదులై. యొప్పారుచుండిరి ; చూపరులకు కసువిందు సేయుచుండిరి. వారి చూపు 
మనోహరమై యుండెను, కనుబొమలు సుందరాతిసుందరములుగ నుండెను, 
నొసటియందు తిలకరేఖలు మూర్తీభవించిన శోభశే ముబవేసినట్లుండెను. 


Orsay 5 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


68 (రామచరిత soya 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha Ned 


చౌ॥ ఏ Sa: దసరథ కే Ser | 
బాలమరాలన్హి కే కల Se il 
ముని FHS మఖ కే రఖవారే | 
88 రన అజిర నిసాచర మారే ॥ 1209 


తా॥ పీరిచపురును అయో ధ్యా Dobe gos న GIS SDB Teer సతులు, 
దాలరాజహంసలపలె ఈ జంట కటుమనో B70 oD యొప్పాపచున్నది. పీరు, 


విశ్వామి|అ్ర మహర్షి యునర్చిన యాగమును సంరక్షీించిరట ! అంతేకాదు, ozs 
THII రాక్షసులను గూడ సంహరించిరట | 
a 
| 
| 


చౌ॥ స్యామ గాత So šos బిలోచన 1 
కో మారీచ సుభుజ మృదు మోచన ॥ 
కౌసల్యా సుత సో సుఖ ard | 
నాము రాము ధను సాయక పానీ ॥ 1210 
తా॥ అః యిరుపురిలో మరకతనుణిని బోలిన సీలపర్తుడే, రాజీసలోచనుడే. 

TADS న మారీచ, సుబాహుల నువ మణచినది. R | 


Sth కరమున కోటండము. ధరించెనో వాడే సుఖనున కాటపటయిన 
యట 


aN 
వాటు. కౌసల్యాదేవి నోములసంటటైనవాడు. అతని నామధేయము రాముడు 


We 


చౌ॥ గౌర BES Bx బర we 1 
కర సర చాప రామకే పాఖేం il 
లభిమను నాము రామ అఘు[భాతా | 
సును సఖి తాసు DLS మాతా ॥ 1211 


Sı Seo ae Sor Gb, గౌరవట్టడై , ధనుర్దారియైె రాముని 
Q లం Q a 


N = లే 7 | 
వెందిడించునోడే రాముని Hs sos దైన odes 2. లక్ష్మణుని తలి సుమి|త. 
3 A 3 


en బిప్రకాజు కరి బంధు Se మగ మునిబధూ ఉధారి | 


- SA Gad చాపమఖ సుని హరషీం స సబ నారి Il 1212 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ue Nr 
రామలత్మణుల మిథిలాన గర్బ, HE BPG angotri Siddhanta Gyaan Kosha 69 


తా॥ ఈ రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగమును సంరక్షించి , మార్గమధ్య 
నున గౌతమసత్నియైన అహల్యా నుస్థరించి, యిచ్చట జరుగబోవు ధనుర్యజ్ఞముసు 


నిలకించుటకై. విచ్చేసినారు "" way విని కడమస్త్రీలంపరును హర్షించిరి. 
cee 


Sxl ep, To Sa ఏక కహఈ | 


8 కరణ బిబాహూ Il 1213 


తామృత మొలికెదు (శ్రీరామచం దుని కంద శిత ముభాబ్దమును, 

శ్నంగారర సార 9మె నవయొాపనముతో తొణికిసలాడెడి మోమును జూచిగ మలి 

ò దె) 

యొకతె యివ్విధముగ నుడివెను _ఈతడే జానకికి తగిన పరుస. SH, జనర 
Ah 


మహారాజు వీరిని గాంచిసచో, less విడచి, SHY జానకిని రాముస కిచ్చి 


వివాహము చేయును. 


నా! కడ కహ ఏ భూపతి పహిచానే | 


ముని సమేత సాదర సనమానే ॥ 
| సఖి పరంతు పను రాజ న తజఈ | 
DO బస హరి అబిబేకహి Sade N 1214 


wn zoss యిట్ల నెను = రాజు వీరినప్పుడే చూచెను. విశ్వామ్మిత 
' సహితముగ అత్యాదరముతో ITA సన్మానించెను. కాని Sb, రాజు మ్మాతము 
తన ప్రతిజ్ఞను విడువలేదు. తప్పక తన ఆశయము నెరవేరునన్న దృథఢవిశ్వా 
సముతో, విధిపశమున అవివేకము నా నా్యశయించిస వాడాయెను. _ఎటుపంటి సరి 


Bl Se కహ జౌ( భల Og బిథాతా | 
సబ కహ. WHY ఉచిత ఫలదాతా Il 
తౌ జానకిహి మిలిహి బరు ఏహూ | 
నాహిన ఆలి ఇహా6 సందేహూ. I 121 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ee 


5 2 
10 Digitized by eGangotri Siddhanta Gyaan Kosh రామచరిత మానసము 


wn ఇంకొకతే యిట నియె_ దె పనునుకూలించి ఉచిత ఫలమొసగినన్షో 
co qc 


చానకికి ఈ HOG లభించును. HH, ఇందు సందేహము లేదు. 


ol 8c DO బస అస as సంజోగూ I 
తౌ ర్భృతకృత్య హోఇ సబ లోగూ Il 
సఖి హమరే( ఆరతి అతి తాతే. | 


ša హు(క ఏ ఆవహి ఏహి. నాతే6 I 1216 


Tn దైపయోగముచే ఈ సంయోగము NOAA మన మెల్ల రము 
కృతార్జులమైన ప్లే 1 OH, ఈ సంబంధవాంధప్య 'మెపష్పుడు కలుగునా యన్న 
మిక్కిలి ఆతురత నాలో కలుగుచున్నది, 


Sn were & హమ కహు( సునహు సఖి 98, కర దరసను 


దూరి 1! 
యహ సంఘటు తబ హోఇ జబ పున్య పురాకృత భూరి॥, 
1217 


తా॥ కానిచో (వివాహము జరుగనిచో) సథీ, నునవంటివారలకు వీరి 
దర్శనము దుర్గభమే యగును. ఈ సంయోగ మొదవిసచో (వివాహమైనచో) | 
, r 2 l A Z | 
అది మన పూర్వజన్మ పుణ్యఫలమే ః | 


చౌ॥ SÒ అపర కహేహు సఖి నీకా 1 
అ 


vere బిఆహి అతి హిత సబహీ కా ॥ 


కోజ కహ సంకర చాప కరోరా | 
S సామల మృదుగాత కిసోరా Il 1218 


Su ÉSAS యిన్విధముగ చెప్పెను _“సఫీ, నీవు చెప్పినది | 
సమంజసముగ నున్నది. ఈ వివాహ మెల్ల రకు హితము చేకూర్చును” అని | 
చెస్పుచుండ ఇంకొక యునతీలలామ “కఠోరమైన శివధను సెక్కడ 1 అత్యంత | 
సుకుమారులైన wos లెక్కడ॥ | | 

CC-0. ASI Srinagar Circle, Jammu Collection. | 
i 


న గర ను 
రా మలత్మణుల మిథిల్మాన్టర్గర్హ MAB oti Siddhanta Gyaan Kosha 71 


చా! Sm అసమంజస అహఇ సయానీ 1 

యహ సుని అపర SQ మృదు వానీ ॥ 

సఖి ఇన్హ Sorc Se కోట అస కహహీ. I 

బడ [sare దేఖత లఘు అహహీ. I 1219 

on ఓ యౌపనపతీ, పరికించి చూడ, అన్నియు అసమంజసముగానే 
పరిణమించుచున్నవే ”” అనెను. అప్పు డింకొకతె కోనులవాణితో నిట్లు చెప్ప 
దొడగెను-ఓ SH, వీరు చూచుటకు వాలురే కాని వీరి ప్రభావ మసామాస్యోమైనది. 


చౌ॥ పరసి జాసు పద పంకజ Gord 1 
తరీ అహల్యా š% అఘ aod ॥ 
సో కి రహిహి Dx సివధను తోరీ( 1 
యహ [HBB పరిహరఅ న భోరేం॥ 1220 
TU అత్యంత పాసమొనర్చిన అహల్య [Bors చరణకమలస్పర్శచే 
పాపనురాలయ్యెను. సకలజగంబుల సాటిలేని మేటియైన |శ్రీరానుచందుడు శిప 


ధనుస్సు విరుపకుండునా 1 ఎటి సితిలోనె నను ఈ విశ్వాసముసు విడుపకూడదు. 
o @ రా 


చౌ॥ ge బిరంచి రుచి సీయ సారీ | 

తెహి( ar ps0 బరు Sug Dad ii 

తాసు బచన సుని సబ హర aac | 

ఐసేఇ wre కహహి( మృదు బానీ6 ॥ 1221 

తా॥ అతిచాతుర్యముతో సీతాదేవిని సృజించిన (బహ్మయే బాగుగా ఆలో 
చించి ఆమెకు తగిన SHS సృజించినాదు ” అనిన అ స్పలుకులు విని అచ్చట 
గుమిగూడిన యుపతులందరును హర్షించి యేక గీపముగా “తథాస్తు” అనిరి. 
దో॥ హియం హరషహి( బరషహి( సుమన సుముఖి సులోచని 

బృంద | 
జాహిం aise avec బంధు దోజ తహ? తహ6 పరమా 


నంద W 1222 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


2 సీరామచరిత మాన్సస్షవ్ష 
T Digitized by eGangotri Siddhanta Gyaan dosha మ ససము 


TN సుంచరముఖారవిందములు, విశాలలయసములుగల యుపతీమణులు 
wa. ee oS అభలు లర అధ A ౧ Wee J.s 
ర నినాదములకో పుషపర్షమును కురియించిరి. లత్మణు BATAS 
హర్ష నినావః అతో పృష్పపర్ష మను కురి pepe రామ త్మ పె ఎ DHSS 
బోయెదరో, అచ్చటచ్చట పరమాసంధమె శరీరము దాల్చి సా|మాజ్యము 
చేసిసటులుండెను. 


Sil పుర పూరబ దిసి గే దోఉ భాఈ | 
జహ( ధనుమఖ హిత భూమి బనాఈ il 
అతి బిస్తార చారు గచ థారీ | 
బిమల BAS రుచిర సంవారి ti 1228 


తా॥ ఇరువురు సహోదరులు నగరప్ప తూర్చుదిశకుం బోయిరి. అచ్చట 
ధనుర్యజ్తారమంత యు నేర్చాటు గావింసబడియుండెను. అదియొక DOSS 
ఇథి 


అందు నిర్మలమైన వేదికలను నిర్మించియుండిరి. 
రా 


చౌ! చహు( దిసి కంచన నుంచ JP | 
SW జహా D Sorc మహిపాలా ॥ 
Ber SB సమీప చహు( పాసా | 
అపర నుంచ మండలీ Derar il 1224 


Ti సలువె పుల సుసరనుయములగు ఎతె 
Q e 
Shoo Gad; అవి రాజకుమారులకు గాను (సల్యకిటుగా. నిర్మింపబడినవి; ఆ 
యాసనముల వెనుకగా సమీపముననే నలువె పల నింకొఠ్మ శేం 
c 


AGN అసనముల సరుసలు మండలాకారముగ నమర్శ్బబడియుండెను. ఆ యాసస 


2 


808 TS చెప్పనలవి గాకుండెను. 
Sil SÉS ఊంచి సబ థాంతి సుహాతః | 
బైఠహి( నగర లోగ జహ( జాఈ ॥ 


Bs కే నికట Deo LSN 


ధవల Ws బహుబరన owed N 1225 


TU అన్నిటికంచెను కడురమ్యముగా BB X TES? నుండిన ఆసన 
ములు నగరవాసులకు (ప్రత్యేకముగ నేర్చాటు గావింసబడియుండెను. వానికి 
సమీసములో నే అత్యంత సుందరమైస ధపళమందిఠ మొకటి వివిధాలంకారములకో 
నిర్మింసబడి యుందెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ను $$$ SS 


రామలక్మణుల MSH 1 RO కమ్మ Siddhanta Cyaan Kosha 73 
Si «asec వై రే దేఖహి6 సబ నారీ 1 

age జోగు నిజ కుల అనుహారి ॥ 

పుర బాలక కహి కహి šo% బచనా | 

సాదర ప్రభుహి దేఖావహి( రచనా ॥ 1226 


తా॥ వారివారి కులానుసారముగ యథాయోగ్యముగ స్త్రీలంపరును GHG 
Qa 


తిలకించుటకు వీలుగా నుండెను. 


నగరములోని వాలకులు మృదుమధురముగ, ఆఅవరపూర్యకముగ (శ్రీరామ 
Boy cas యజ్ఞళాలానిర్మాణమును గూర్చి చెప్పుచు దానిని చూపిరి. 


SN సబ సిసు ఏహి మిస (సీమ బస HOD వునోహర గాత | 
ల 


తన పులకహి( అతి హరషు హియఈ BH BD Sa (భ్రాత ॥ 
1227 
Ti చాలకులందరును జగన్మోహనుడు, PHT", Down, సరసిజ 


ర 


సయనుడై స గ్రీరాముని అంగములను స్పృశించుచు, పాఠరపశ్యముస Sty oho 
లగుచుండిరి. రామలక్ష్మణులను గాంచుచుండ వారిహృవయములు అత్యంత సంతో 
షముచే Ms yoANa. 


Si సిను సబ రామ (పీమబస జానే | 


Rosis నికేత బఖానే ॥ 
నిజ నిజ రుచి సబ. లేహి6 బోలాఈ | 
సహిత సనేహ జాహి. దోజ భాఈ il 1228 


wn చారకులందటును [ess పరపశులగుట గాంచి, (శీరామచర్మదు! స్‌ 

యజశాలయందుండు స్థానములను SOEs aK (ప సశంసించెను. అట్లు 

g 7 

(శీరాముడు (పళంసించినంతనే, Tovo ఉత్సాహపూరితులై రి. ( పేమానందము 

నందు నిమగ్నులైరి. ఆ బాలకులు తమతమ అభిరుచులనుబట్టి రామలత్మణులసు 

యా 

[ప్రత్యేకముగా బిలుచుచుండిరి. అట్లు పిలిచినపుడు - వీరిరుపురును మిక్కలి 

LSS వారివద్ద కేగుచుండిరి. 


ద 
Q 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


T4 Digitized by eGangotri Siddhanta Gyaan కడగానుచరిత మానసము 


చా! రామ దేథావహి( అనుజహి రచనా | 
కహి స్ఫుదు మధుర మనోహర బచనా ॥ 
లవ నిమేష నుహు( భువన నికాయా I 
రచఇ జాసు అనుసాసన మాయా Il 1229 


Tu గీరాముడు లక్ష్మణునికి యజ్ఞభూమియందలి నిర్మాణవిశేషములను 
గూర్చి మృదుమధురముగ, మనో హరముగ' చెప్పుచుండెను, 
ఎవని ఆజ్ఞనుపొంది, మాయ ఒకత్షణములోనే (బహ్మాండసమూ హము 


నంతయు సృషించునో (ముందు దోహాతో అన్వయము) 
యట 


TN SAB హేతు Sq దీనదయాలా 1 
DSSS చకిత ధనుష మఖసాలా ॥ 
కౌతుక దేఖి చలే గురు పాహీ6 1 
జాని బిలంబు [ws మన మాహీ( I 1280 


TH ఆ జగదేకబంధుదు, కారుణ్యసింధుడు, Ansari, నయనాభి 
రాముడు | శీరాముడు భ కి క HHB న కారణమున, అఆశ్శరచకితుడె యజశాలను 
l 105 
— oc Q ఇ 
తిలకించుచుండెను. 

ఈ విధముగ యజ్ఞభూమియందలి చిత్ర విచితములను గాంచుచుండ 
కొంత తడనయ్యెను. అప్పుదు రాముడు “నేనును, లక్ష్మణుదు నగర విశేషము 
లను జూచి శీ ఘముగా సచ్చెదమని గురువునకు చెప్పితినే, యిపుడాలస్య మైనది 

రా 
SHY గురుదేవు డ్యాగహించునేమో ” యని మనంబున వలచుచు ఖీతిల్లై ను. 
౧ 


చౌ! జాసు [WH డర కహు( డర హోఈ | 
భజన [Swe GSS సోఈ | 
క హి spec మృదు నుధుర oss Sac | 
కి యు విదా బాలక బరిఆఈ I : 1281 
Tn ANS భయముచే 8S కడుఖీతి కలుగునో, అటువంటి (ప్రభువు 


భజన (సభాపమును జూపించుచున్నాదు. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


రామలక్ష్మణుల DAE y IESE Siddhanta Gyaan Kosha 75 


శీరాముడు కోమలనుదురమనో హర పచనసులను నుడివి, అతి ప్రయా 
సతో చాలకులసద్ద నుంది "సెలవు గై కొనెను. 

వి॥ మునిజనుల కన్వేషిప నలవిగానివాడును, (తిభువన 
ములయందు విహరించువాడును, మోహనాకారుడును, సార్వభౌము 
డైన సాకేతరాముని భక్తులు భజించినంతనే, అతడు భక్తులకు భయ 
పడి సాక్షుత్కరించును; అని భజన ప్రభావమును, భక్తిని గూర్చి 
శ్రీ తులసీదాసు మనోహరముగా చమత్కరించిరి. > 


దో॥ సభయ స్మపేమ DOS అతి HHS సహిత Sa ra | 
గురుపద పంకజ Dg సిర వై ఠి అయసు ag ॥ 1282 
Ty రంగభూమినంతయు జూచి రామలత్మణులు (పేమవిసయభయ 
సంకోచము లతిశయింపగా గురుసన్నిధి జేరి గురుదేవుని పాదపద్మములకు (ప్రణ 
మిల్లి ఒకచోట ఆసీనులై రి. 


చౌ॥ నిసి [HBS ముని ఆయసు Ô | 

సబహీ సంధ్యాబందను కీస్హా ॥ 

కహత కథా ఇతిహాస పురానీ | 

రుచిర రజని జుగ జామ సిరానీ ॥ 1288 

తా॥ రాతి (పవేశించినంత నే (అనగా సంధ్యాసమయముస), ముని ఆజ్ఞ 
(ప్రకారము ఎల్ల రును సంధ్యావందన మాచరించిరి. తరువాత పాచీనకథలను 
జెప్పుచు, వినుచుండగా రెందుజాములు గడచిపోయెను. 


చౌ॥ మునిబర Sos 82 తబ జాఈ | 
లగే చరన చాపన Se భాఈ tl 
aS, శి చరన సరోరుహ లాగి | 
కరత DDS జప జోగ DOA I 1284 
తా॥ సకల VHS న మునీశ్వరుడు శయనించెను. రామలత్మణు లిరుపు 
రును మునిపాదముల నొత్తుచు సేపచేసిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


76 Digitized by eGangotri Siddhanta ఆ౭44)థష్మోచరిత మాసెసము 


యోగిపుంగపుల హృవదయములయందు ధ్యానింపబడు సద్వస్తువ [Sora 

Ree: Ke ORR అన LCN ALM YL డు లు ళం aw | ఫై 
పాతసరోజయులు 1 ఎసరి పాదదర్శన సృర్శసములకై వైరాగ్యసంపన్నులు జస 
తపో, యోగసాధనలు Bass (ముందు దోహాతో అస్వయము) 


చౌ॥ 89 దోజ బంధు (పేమ జను జీతే ı 
గుర పద కమల పలోటత (HS ॥ 
వార బార ముని అగ్యా 88, I 


రఘుబర wg సయన తబ 88 ii 1239 

Tn ఆ రామలతృణులు (BS శరీరముడాల్చి వచ్చినదా' యన్నట్లు 

b ఈ. ల్ని 

(సపుపూర్వకముగా గురుచరణకనులములను a 088, వారి 'సేపలచే 
—0 


[PH Noses చెంది విళ్వామి తుడు వారి నిక శయనింసపలసినదిగ పెక్కు 


అక 


మారులు నుడివెను, అస్ఫుదు E రఘునాథుడు శయనించుట కై వెడలెను, 


Si mids చరన లఖను ఉర లాయే. | 
సభయ స్మపేను సరను Sexo పాయేం ॥ 
పుని DH [Sad కహ సోనహు తాతా | 
పౌడే ధరి ఉర పద జలజాతా I 1236 


Serene = pee Nes ee, pe 
Di (శ్రీరాముడు శయనించెను. భపభయరోగమునకు దివ్యాషధమైన 

యా 

Ve Won ves Se చం సౌందర్వరాశియెన | శీరామునియొక 
ఫ్యా Dă ఎ SOs యనిర్వాచ్య సాందర్యరాశియైన [Sores das 2, 
సావసద్మములు, లత్మణుని హృవయకమలమునందు వెలుగొందుచుండ, అతదు 
(బహ్మాసంవనును సరమసుఖము సనుభవించుచు (శీరామపావ సేవ సల్పుచుండెను. 


ఆ సేపల నందుకొని LTS S మాటిమాటికిని 'నాయనా, లక్షణా, 
ఇస్సటికే చాల (పొద్టవోయినది, ఇక నీవు శయనింపుమా । ' అని అమిత 


X woes e RE z మాద నంత (We చయ 
వాత్సల్యమితి HSM. అప్పుడు [Sows PHN a తస హృదయమున 


(సతిష్టించుకొని, ధ్యానించుచు లత్మణుదు శయనించెను. 


దో॥ ఉనే లఖను నిసి విగత సుని అరునసిఖా-ధుని కాన | 


గుర Sc సహిలేహిం జగతపతి జాగే రాము సుజాన 11237 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


రామలక్ష్మణుల DAA by SKR Siddhanta Gyaan Kosha 77 


Sn ర్యాతి గడచిన తరువాత కోడికూత విని, లత ent $ DS” గానను. 
జగత్చతియైన (శీరామచం[దుడు విశ్వామ్మితమహర్షి న్మివనుండి లేచుటకుముందే 
మేల్కొనెను, 

సకల సౌచ కరి wg నహాఏ 1 

నిత్య నిభాహి మునిహి సిర నాఏ ॥ 

సమయ జాని గుర ఆయసు సాఈ | 

లేన |పసూన చలే Ga భాఈ ॥ 1288 


oil 


Ty కాలకృత్యములు దీర్చుకొని వారు స్నానమాచరించిరి. తరువాత 

werd య KAA ene + 
AY SE") BH LESS సమాస ము గావించి, మునికి | పణమిలి పూ; 
1 [6 గర్‌ ర్మ స్ప 7 5 5 (ప్రణమిల్లి రి. పూజా 


సమయమైనవని (గ్రహించి పుష్పములు గొనివచ్చుటకై ముని యాజసు గైకొని 
a= ల్ల qa 


పుష్పవాటికా నిరీక్రణము 


చౌ॥ భూప బాగు బర Bie జాఈ | 

asec బసంత రితు రహీ లోభాఈ ॥ 

లాగే DOS మనోహర నానా | 

బరన బరన బర BO బితానా ॥ 1239 

తా॥ పుష్ప సేకరణ కై వెడలినవారు తలపని తలంపుగా జనకమహారాజు 
నుద్యానపనమున కేతెంచిరి.. అది ససంతబుతువు. పృతములు చిగురుటాకుల 
తోను, విరబూసిన పుష్పములక తోను జూచుటకు . కన్నులసందువుగ నుందెనుః 
వివిధములై స aS Mod లు hod sion కల్లుకొ bys కదు శ భాయమానముగ 
నుండెను. 
Su నవ పలవ ఫల సుమన సుహాఏ | 

నిజ సంపతి సుర రూఖ లజాఏ ॥ 

చాతక కోకిల కీర చకోరా | 

Spas బిహగ SHS కల avo il 1240 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


78 Digitized by eGangotri Siddhanta ఆ౭/4క్హొన్లుచరిత మానసము 


wi పల్లవ, పుష్ప, ఫలభరితములై న పృత్షములు తమ సంపవచేత 

రం a= ? 

కల్పపృత్నములను గూడ లజ్జ్షాన్వితము లొనర్చునట్లుగా నుండెను. చాతకములు 

B 5 ౧ , 

చిలుకలు, చకోరములు మున్నగు పతులు తియ్యని పలుకులు పలుకుచుండెను. 
నుయూరములు నాట్యము చేయుచుండెను. 


చౌ॥ మధ్య TÄ సరు సోహ సుహావా | 
మని సోపాన బిచిత్ర బనావా | 
బిపుల సలిలు సరసిజ బహురంగా | 
జలఖగ కూజత గుంజత భృంగా ॥ 1241 


TH పూదోట నడుమ నడువు సరోవరములు సుంపరములై విలసిల్లు 
చుండెను. ఆ సరోపర సోపానములు చతుర శిల్బసౌందర్యమునకును, అద్భు 
తములై న చిత్ర విచిత్రములకు నిలయము లాయెను. అక్కడక్కడ మణులు 
పొదగబడి యుండెను. అందలి జలము నిర్మలము. ఆ సరోపరములం దనేక 
సరసిజములు వికొసించియుండెను. జలపతులు కిలకిలారావములు చేయుచుండెను. 
కుసుమములందలి నుకఠరందమును[ గోలు ప్రమరములు రుంకారములను జేయు 
చుండెను, 


దో॥ వాగు తడాగు OSB ప్రభు హరషే బంధు సమేత | 
పరమ రమ్య ఆరాము యహు జో రామహి సుఖదేత॥1242 
vn పుసష్పములచే నిందిన వృత్షసముదాయములను, వికసించిన కమలము 
లచే నిండిన సరోపరప్రాంతములను జూచి, అనుజసహితముగా గ్రీరామచంద్రుడు 
- 2 =x > Vv 
ముచంబున దేలియాదచుందెను. 
TS SN ఆ యుద్యానపనము కడు రమణీయమైనది ; జగదానంద 
కరుడై న [Boson కది అమితానంవము నొసగుచుండెను. 


సీతా ప్రథమ దర్శనము 
చౌ! చహు. దిసి చిత ScD మాలీగన 1 
లగే లేన దల సూల ముదిత మన Il 
Ste అవసర సీతా తహ6 ఆఈ | 
గిరిజా Spas జనని పఠాఈ il 1248 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


R SE పర్శన న్‌ా 
oT [SSH Ys మ్య by eGangotri Siddhanta Gyaan Kosha 79 


తా॥ నలువై పుల దృష్టిసారించి, ౩ తోటమాలి నడిగి ముదితమన సస్కు=లై 
స్మతములను, పుష్పములను దెచ్చుటకు( జనిరి. ఆ సమయమున జనకమహారాజ 
SLDS సీత అచ్చటికి పచ్చెను. ఆమెతల్లి ఆమెను గౌరీపూజార్హము బంపి 

Q 
యుండెను, 


చౌ॥ సంగ సఖీ సబ సుభగ సయానీ. 1 

గావహి6 AS మనోహర wdc il 

సర సమీప గిరిజా గృహ సోహా 1 

బరని న జాఇ BO నును మోహా ॥ 1244 

తా॥ సీతను సుంచరీమణులై న Ay sr Horo] co వెంబడించిరి. వారెల్లరు 
నుధురగితములను పాడుచుండిరి. 

సరోవర సమీపముననే గిరికాలయము శోభిల్లు చుందెను. ఆ దేవ్యా 
లయమును వర్ణింపతరము గాదు; దానిని జూచినచో మనసు మోహపారపశ్యము 
Bothy. 


gN మజ్జను కరి సర SOS, సమేతా | 
గళ ముదిత మన గం నికేతా ॥ 
పూజా కీని అధిక అనురాగా | 
యౌ 
నిజ అనురూప సుభగ బరు మాగా ॥ 1249 


తా॥ చెలికతెలనుగూడి సరోవరమునందు స్నానమాచరించి, సీతాదేవి 
(పసన్నచిత్తముతో భుపనేశ్వరి ఆలయమునకు వెడలెను. ఆమె దీనదయాకరి 
యైన పార్వతిని పూజించి, తన కనురూపమగు సుందరపరమును వేడెను. 


Sn ఏక సఖీ Bcd Bor బిహాఈ | 
గఈ రహీ దేఖన ఫులవాఈ I 
తీహిం దోజ బంధు బిలోకే జాఈ | 
[పేమ Das Bose Sorc ఆఈ Il 1246 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


80 Digitized by eGangotri Siddhanta Gyaan Kags 


Tu ఒకచెలికల్నై సీతను వెంబడించుట మాని Pow చూడటోయెన్సు, 


ఆమె జగన్మోహన] స రామలత్మణులను గాంచెను. ( సేనువిపశమై మరల 
స్తా 


దో॥ తాసు దసా Bh SHS, Dos గాత జలు నైన 
కహు POM నిజ హరష కర Äre మృదు బై న॥124? 


తా॥ అప్పుడా సఖి శరీరము పులకరించెను. నయనము లాసంవదాప్ప 
(1 స్‌ 
పూరిలయు Toh. ఆ దశను గాంచిన సకియలు ఆమె పారవశ్యమునకు 


కారణమేమో చెప్పుమని కోమలముగా పరిపరివిధముల నడిగిరి. 


SiN దెఖన వాగు కుఅ(ర Meg ఆఏ 1 
బయ కిసోర సబ భా(తి సుహాఏం fl 
సామ గౌర కిమి కహౌ( బథానీ | 
గిరా అనయన నయన విను బాసీ ॥ 1248 


తా॥ అస్పుడామె యివ్విధముగ నుడివెను _ * సౌకుమార ర్య z= ందర్యము 


లకు DOD సయసట్యయంబుసకు విందొనరించెడు ఇరువురు రాకుమారులు 
S o) 


యా 
పూదోట గాంచుటకు విచ్చేసియున్నారు. వారు కిశోరమూరులె నను, సుందరాతి 
Oo అవి 0 
ROR aot De Pate ee 
సుంవరులు, ఆ కిర్‌ రమూర్తులలో ఒకడు T శ్యామలపర్దుదు, ఇంకొకడు గౌరపర్లుడు, 
ణ e 


వారి ats జరప గాని మాటలలో దెలుపట కెంత 
మాతను సొధ్యముగాదు. అట్టి rods మెందై నను Now వాక్కునకు 
©) Q 


నేత్రములు లేవు. నేత్రములకు వాక్కు లేదు.” 


చౌ! సుని హరషీం సబ సఖీం సయానీ ı 
సియ హియ? అతి ఉతకంఠా జానీ ॥ 
ఏక కహణ నృపసుత తేఇ ఆలీ | 
సునే జే ముని సంగ ఆఏ కాలీ ॥ 1249 


SAM, అమె కౌతూహలమును, అభిలాష నెటీంగిన వారలై చెలికత్తెలు హర్ష 
as teed అలీ: 
క్‌ ay 


— “సఖ, ఇస్పుజెపరిని గూర్చి మనము వింటిమో వారే నిన్నటిదినమున 


విశ్వామి[ఆనుహర్షి కో S గూడ వచ్చియుండిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


So [SHI N Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 81 


ol Sens నిజ oe మహాన్‌ wÊ | 


అవసి Ao అహి( దేఖన జోగూ Il 1290 


wn వారే ముగ్గ వా హనరూపముతో, మోహినిపలె సగరనివాసులై న 
Qe 


మాదుర్యమునుగూర్చి నగరమునం వచ్చటచ్చట ao రును వరించుచు 
m o 
ముగ్గు లనారు. వారు చూడ యోగ్య Hows, దిస్ససుందరులు గనుక అపశ్యము 
Qu ou ò 


వారిని దర్శించియే వ్రీరపలయును. 


చౌ॥ తాసు బచన అతి సియహి సోహానే | 
దరస లాగి లోచన అకులానే ॥ 


చలీ అగ కరి ప్రియ OH సోఈ | 


(పీతి పురాతన ome స కోఈ ॥ 1251 
తా॥ సకులు చెప్పినమాటలు సీతకు (శపణా ందకరముగ నుండెను, 


మ హరములై న వారి వదనాంబుజము అప్పుడు pete అన్న 55 ys 
లాలస ఆమెయం వతిశయించెను. వెంటనే తస ఇష్టసభిని వెంటబెట్టుకొని సిత 
సయస మాయెను. పురాతనమైన [Po ను నూహించుట కప్పు డెవ్వరికిని శక్యము 
గాదు. 


దో॥ సుమిరి సీయ నారద బచన ఉపజీ [HB పునీత | 
చకిత బిలోకతి సకల దిసి జను సిసు మృగీ సభీత॥ 1252 
తా॥ నారదవచనములను స్మరించుకొన్న సీతాదేవికి హృదయకమలము 
నందు పవ్మితమైన కోర్కె పొడసూపెను. అప్పుడాబు భియముజెందిస మృగ 
శికుపుభంగి, చకితయె నలుదిక్కుల జూడ సాగెను, 


Qos 6 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


బ్ర Digitized by eGangotri Siddhanta Gyaan Koghgors 588 SN Sx 


Oo” 
qg 
A 
C 
os 
a 
రై 
(౮౫ 
D 
(౫ 
లై 
A 
O భో 
O 


చౌ! SoS కింకిని నూపుర ధుని సుని ı 
శహత లఖన సన రాము హృదయం గుని ॥ 
మానహు( మదన దుందుభీ AL 1 
మనసా బిస్వ బిజయ కహ( 8 I 1253 


Ti ముంజేతి కంకణముల ధ్వనియు, Ne లందియల ఘల్లుఘల్లు మన్న 
ధ్వనియును విని (శ్రీరామచం దుకు హృదయమున చక్కగా దానిని గూర్చి 
ఆలోచన NO) లక్ముణునితో నిట నియె_ 

© mM 


“లక్ష్మణా, ఈ ధ్వనిని విన్న, మన్మథుడు విశ్యమంతటిని జయించు 
సంకల్పముతో రణఖేరిని మోగించినట్లున్నది ” (కంకణముల థ్య్వనియు, అంది 
యల ధ్వని కాంతాగమనమును సూచించుచున్నపని భాపమ్యు, 


చౌ॥ అస కహి ఫిరి చితఏ తేహి Lo 
సియ ముఖ ససి భఏ నయన చకోరా II 
' భఏ విలోచన చారు అచంచల | 
మనహు( సకుచి నిమి తజే దిగంచల I 1294 


. Du అని నుడివినవాడై (శ్రీరాముడు వెనుకకు తిరిగిచూచెను. సీతాదేవి 
ముఖచంద్రునికొణకై రాముని నయనారవించములు చకోరము లాయెను. (శ్రీరాముని 
విశాల నయనద్వయము స్థిరమాయెను. osy కన్యక నట్లు తదేకదృష్టికో 
జూచుట ఉచితముగాదని తలచినవాడె, రాముడు తస Sja నాపలకు మర 
$ a vo 

లించెను, 

Di సీతాదేవి ముఖారవిందము మిక్కిలి న్మేతపర్వముగావించు 
మోడశకళాపరి పూర్ణుడైన చందునితోడ సామ్యము _ జెప్పదగినది. 


చందునిజూచి చకోరములు ఆనందించిన ట్టు సీత ముఖారవిందమును 


రాముని న్మేతచకోరములు గాంచి ఆనందించినవని భావము. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
చర్ననము 89 
9 
Sl దేథఖి సీయ సోభా సుఖు పావా | 
హృదయ సరాహత బచను న ఆవా ॥ 
జను బిరంచి సబ నిజ నిపునాఈ | 
బిరచి బిస్వ కహ (HAG దేఖాఈ ॥ 1299 
wn So వవింబముసువోలి లాపణ్య మొలకటోయు సీతాదేవి ముఖ 
కాంతిని దిలకించి, (శ్రీరాముడు సుఖమును పొందెను, మసంబునందే ఆ రూపమును 
దలచుకొని తన్మయుడాయెను. కాని తన మనోభావములను ప్యక్కపటిచలేదు. 
(బహ్మ తన నిపుణత్వమునంతయు ధారవోసి సీతయను సుంచరీమణిని సృజించి 


(ప్రపంచమునకు (పకటరూపమున జూపించెను. 


చౌ! సుందరతా కహు( సుందర కరఈ ı 

HOA) Hc దిపసిఖా జను బరఈ il 

సబ ఉపమా SD రహి జుఠారీ 1 

Bec పటతరౌ( బిదేహకుమారీ ॥ 1256 

తా॥ “సుందరే సుందరీ సీతా” అన్నట్లు సీతాసౌందర్యము సౌందర్య 
మునే సుందరము జేయునటువంటిదిగా నుండెను. సౌందర్యమనెడి భపనమున 
సముయొక)_ అగి) చా(ల వెలుచునే యుండెను. (ఇంతపటికు సుందర తారూప 
దీ యొక్క అగ్ని s2 వెలుచు o Gg ee ; 
DS భవనము అంధకారమయముగ నుండెను. ఆ భపనము సీతాదేవి సౌందర్య 
హాపమెన దీఫకిఖనుపొంది కాంతిపంతమాయెనని భాపము.) 

> 

ఉసదూనములన్నియు అసత్యములే యని కవులు భావించిరి. అటువంటి 

జనకనందినియెన, సౌందర్య పతియైస సీతాడేవికే యుపమానమిచ్చిన సరిపోవును? 


దో॥ సియ Bare హియఃం బరని [Se ఆపని Sar Dard | 
బోలే సుచి మన అనుజ సన ods సమయ అనుహారి!॥ 1257 


తా॥ అని మనంబున సీతాదేవి సౌందర్యమును పర్టించుకొన్నవాడై, తదు 
పరి తానేదశలో నుండినది గమనించి, (శీరానముచంద్మపభువు పవిత్ర మైస 
మనస్సుతో తన సహోదరుడైన లకణునికో సమయానుకూలమైన పచనముల 
నిట్లు చెప్పం దొడగను. (నుందు SES అస్వయము) 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha a0 


oll జనకతనయా యహ సోఈ | 
es షజగ్య జేహి కారన హోఈ il 
పూజన గౌరి సఖీ. లై ఆఈ6 | 


“ ల 


కరత [Sem ఫిరణ ఫులవాఈ. il 1259 


తా॥ “లక్షణా, శఈమెయే జనకసందిని. ఈమె Sas ధనుర్య జను 
Koy an < T K. “యు K om MAR అద 
గావింపబడుచున్నది. Sao లీమెను గే గౌరీపూజ DNS D యిచ్చటికి గొనిపచ్చిరి, 
ఈ పూదోటలో దిరుగుచు ఈమె దేదీస్యమాననముగ |ప్రకాశించుచు అధిక శోభి 
Sosa సీ పరిసర పాంతమంతట (పసరింపజేయు చున్నది. (ముందు SSG 
— 
అన్వయము) 


న జాన విధాతా I 


సో సబు కా 
ఫరకహి( సుభద అంగ సును (భ్రాతా ॥ 1259 


Bn ఈమె అసమానమైన సౌంచర్యాయును జూచి స్వాభావిరముగా' 
సవ్మితమైన నా నునంబు క్ష్రోనించెను. ఇందులకు కారణమేమో దె వమునేే 
యా యా 
విదితము. సహోదరా, నేదు నుంగళకరమైన నా VAY న్నవరుచున్నది. 
యా 
(ముందు దోహాతో అన్వయము)! 
చౌ! రఘుబంసిన కర సహజ Compre: 1 
సును కుపంథ పగు ధరణ న wear ॥ 
మోహి అతిసయ (ప్రతీతి మన శేరి 1 
Barc సపనేహు6 పర నారి న హేరీ ॥ 1200 


% 


Z 


Tn రఘువంశీయుల సహజస్వభాపము సచ్చీలత. వారు ఎటి దశలోనే 
i=) 
చెదుమాగ్గముల నేపలంవింసరు. నా నునస్సాకిపై నాకు అత్యంత విశ్వాసను 
గలదు. నే సీని జాచి యె 
ne SEES Oe SERS TA నరత్తీని క చి యెలుగను.” 


సీతారాముల పరస్పర SS) Ques 


చొ! 


= Pot n మ మ ag Gyaan Kosha 
D E పు రన 38 | 

Sorc పావహి6 SHB మను AS ॥ 
మంగన లహహి6న 8%, 


è నాహీ6 | 
Ss 
బర SO జగ మాహీ. ii 


on రణరంగయునుంది పారిపోకుండ నుండువారు (జయాపజయములు 
ఫరత్తీవై పు చృష్టిసారింపని వారలు 


— 
చమున అరుదుగ నుందురు. 


SI HA మనంబున దలంపకుండువారలు, 
g&n 


Z k 
è వాధీనములని నమ్మి Sašo% టోరి తుదకు - అసువులు గోత్చోవువారు) 
i 3 
యాచకులను 55 ses ములతో పంసనివారు._. ఇటుపంటి పురుష గేష్టులు (పపం 
x 


కరత బత 


నుజ సన మన సియ రూప లోథాన 1 
ముఖ సరోజ మకరంద SD కరణ మధుప ఇవ పాన॥1262 


nM. 


తా॥ (రాముడు లక్మణు రో సంభాషించుచు, సీతరూపమును గాంచి 
ముగ్ధుడై నందుపలస, ఆమె ముఖకమలమునందళి కాంతిమకరందమును (భమరము 
s5 నాస్వాదించుచు OW. 

on 


DSSB SBS చహూ( AA oF | 


తహ6 గవి నృప కసోర మను చింతా il 
asec DOS మృగ సావక నై Dı 


తా 


యా 

జను తహ? బరిస కమల సిత BÀ ॥ 12638 
తా॥ ఇచ్చట సిత్రాదేవి గూడ అటువంటి దశయందున్నది SES ob నలు 
దిక్కుల జూచుచున్నది. “రాజకుమారు లెచ్చటికి బోయి యుందు 'రని మనంబున 
Cox పోయుచున్నది దాలమృగన కయనయైన సీత యెక్కడ దృష్టిసారించునో 
అక్కడ 'శ్వేతరమల్మ Teo లుద్భ వించుచుండెను. 
Si లతా ఓట తబ SHS oars | 

సామల గౌర కిసోర సుహాఏ. ॥ 

BD రూప లోచన అలచానే | 

హరషే జను నిజ నిధి పహిచానే-॥ 


1264 : 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection 


86 గ్రేరాముచరిత SNS 


n oti Siddba న్‌ aan Kosha = 
29 కత g రి కనుక భ్‌ Tenor 'రవర్ణ విరాజ్షిత్ర శ 


ల స రాజకుమారులను జూపించిరి. ఆ ముగమె సా పములను * గాంచినచె 
qa 
, z S es 
Ws, నిధిని పొందినటు Hos 
m 


on అ 


=< 
సు, 


చౌ॥ SS నయన రఘుపతి %9 Şc 1 

పలకని హూ( పరిహరీ( Nao arc ॥ 

అధిక సనేహ( దేహ భై భోరీ । 

సరద ససిహి జను చితవ చకోరి ı 1263 

తా॥ సుధురబించాధరము గలవాడును, విశాలలోచసములు గలవాడునె స 
(శీంఘునాథుని తేజస్సును గాంచిన సీత సయనములు నిశ్చలములాయెను. ఆమె 
OS) [TOYS తదేకధ్యానముతో రాముని దిప్యమంగళ, D గహయును తిలకించు 

చుండెను. అధిక స్నేహకారణమున శరీరము పశము SDI, 

శరదృతువున Sol wa చకోరము గాంచిన చందంబున అమె రాముని 

యందే దృష్టి సారించెను. 


చౌ! లోచన మగ రామహి ఉర ఆనీ | 

83 పలక కపాట సయానీ ॥ 

జబ సియ OOS, [axa జానీ | 

కహి న సకహి( కఛు మన సకుచానీ ॥ 1266 

తా॥ తన నేత్రదృష్టిని రాముని హృ్‌సయములో నికి (ప్రసరింపజేసి, 
చతురశిరో మణియైన జానకీదేవి తన కనురెస్పలనెడు కవాటమును బంధించెను, 
(కన్నులు మూసీకొని (శ్రీరాముని ధ్యానించసాగానని భావము.) సఖులు సీతాదేవి 
[ass S¥ DISD యెంచి, లోలోన S088. కాని యేమియు చెప్పజాలక 


పోయిరి. 


దో! లతాభవన తేం (గట భే Si అవసర Se arog | 
QS జను జుగ బిపుల D& జలద పటల విలగాఇ॥ 1267 


తా॥ ఆ సమయమున రామలత్మణు లిరువురను లతామండపము(పొదరిల్లు) 
నుండి వెలుపలికి పచ్చిరి. వారోట్లు వచ్చినప్పుడు, ఇరువురు నిర్మలచం|దులు 
“మేఘమాల” అను శెరను ONS పచ్చినటులుండెను, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సీళారాముల సర్గ స్ప పర్శసము 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha êT 
చౌ! P సీవం సుభగ Sa Ho | 
నీల పీత జలజాభ సరీరా ॥ 
మోరపంఖ సిర సోహత నీకే | 
గుఛ BS కుసువు కలీ కే॥ 1268 


wn ఇరువురు రాజకుమారులును, శృంగారరసమున కాటసట్టయినవార లు. 
TIO దేహములు సీలసరోరుహములపలెను, శ్వేతకమలములపల్‌, శ్యామల, 
గౌరవ పర్ణములు కలనిగా నుండెను. నెమలిపురి నుస్తకంబున దివ్యాభరణమై 
చెలంగుచుండ, ముఖాంబుజములు మరింత POST g మొలకటోయుచుందెను. 
వాలు రంగురంగుల పూపమాలలోని పుష్పగుచ్చములపలె నుండిరి, 

Dil శ్యామలకాంతులొలి'కెడు నెమలిపురిని శిరోభూషణముగ 

లి a 4 a Ix Ô గ ca 

ry sw Sy వాడును, న్ని'గ్గబ తాంబర ధారియై నవాడు BFS 
నునకు DASA. 

ఇచ్చట 'నమలిపురి ్రీకృష్ణున కే కాదు శ్రీరామునకు గూడ 
పరమ పీతికరమని నుడువుచున్నాడు మహానుభావుడైన (Ê తులసీ 


దాసు. 


చౌ! mo తిలక (శమబిందు సుహాఏ | 
[358 సుభగ భూషన SD ఛావీ ॥ 
బికట |భుకుటి కచ ఘూఘరవారే | 
నవ సరోజ లోచన రతనారి Il 1269 
Sn లలాటఫలకంబున కస్తూరితిలకము శో భాయమానముగ Sood 
చుందెను ; [శమబిందువులు కూడ (చెబుట) చూడ ముచ్చటగ నుండెను. 
కర ర్ల ద్వయంబులందు కుండలంబులు కాంతిమంతములై. యుండెను. as 


స యసిత [owed పల్ల రులును (50853 న. కనుబొమలు), నల్ల నిముంగురు 
లత గంత కోభనిచ్చుచుండెను. వికసించిన ఎట్టనికమలములవంటి 'కన్నులు గల 


& rg 


Pol ot 


వారు విరాజిల్లుచుండిరి. .' > 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


88 గ్రేరామచరిత మానస 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


oil చారు చిబుక నాసికా కపోలా | 
హాస విలాస లేత మను మోలా Il 
ముఖ ఛబి కహి న ag మోహి పాహీ(। 
జో DSS బహు కాసు లజాహీ6 I 1279 


on వారి (పసన్న ముఖేందు బింబయులందు సపహ్యశళలుట్టి పడుచుండెను, 
సుందర మైన నాసిక, చుబుకము, శంఖమువంటి - కంఠము సాబగుగా నుండి 
కణక్షణము నూతస సౌందర్య మొలకటోయుచు Hw | తయమ్మును మోహింప 
చేయుసెదిగా నుండెను. - శృంగారసంకలిత మందహాస లలితాననులై వారు విరా 
జిల్లుచుండిరి, వారిని గాంచిస, పెక్కు. రుమస్మథులుకూడ అజ్జ్డాన్వితులగుదురు. 


DW ఉర మని మాల కంబు కల గివా | 
కామ కలభ కర భుజ voða il 
సుమన సమేత వామ కర Sar 
సావ(ర Hod SH Hd లోనా I 1271 


యున్నది, 


£5), ఆ శ్యామలపర్జుడై న రాజకుమారు డత్యంత సుందరుడు సుమాః” 


తా॥ సింహము నడుముపలఐ SHY OV Lao గలిగినవాడై , గళ్ళుగ్గల పట్టు 

శ్‌ 
పీతాంబరమును ధరించి సారభ్యమునకున్ను Woe దర్యమునకును, సకలాద్భుత త్ర 
ప్రవర, నమునకును ఆట పట్టయి కనువిందు సలిపెడు . సూర గకులభూషణు 


(శ్రీరామునిగాంచి సఖులు వ్యూ తామే మజచిపోయిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


రాముల HOSS SI Wx 89 
0101286 by eGangotri Siddhanta Gyaan Kosha 


చా! ధరి ధీరజు ఏక ఆలీ సయానీ | 
సీతా సన బోలీ గహి పానీ ॥ 
బహురి గౌరి కర ధ్యాన కరేహూ | 
భూపకిసోర BH కిన లేహూ ॥ 1278 


SN ఒర చతురికయైన సఖి యించుక ధైర్యము సహించి, సీతాదేవి 
రా 


కరమును బట్టుకొని, “దేవీ, CAVE యైన పార్వతీదేవిని మరల ద్యానింప 
సచ్చును. రాజకుమారులను జూచుట కీ సమయము నెందులకు వినియోగింప 
గూడదు" అనెను. 


చౌ! సకుచి సీయం తబ నయన ఉఘారే | 
సనముఖ దోజ రఘుసింఘ నిహారి ॥ 
నఖ సిఖ BD రామ కె సోభా | 


సుమిరి పితా పను మమ అతి ఛొభా il 1274 


Tu అప్పుడు జానకి లజ్ఞాన్వితయై నేత్రములను చెబచిచూచెను; సింహ 
g (= 
స్వరూపులై న రఘుకులభూషణులు ఎదుట నిలబడియుండాట ఆమె గాంచెను. నఖ 
Qe 
శిభాపర్యంతయు (శ్రీరాముని మనోహరరూపము గాంచినదై, మరల తండి 
[888% స్మరించుకొని వికల మనస్సు. రాలయ్యెను. 
g 


చా॥ పరబస SOS, od జబ సీతా | 
5 


భయజ గహరు సబ కహహి6 సభితా ॥ 
పుని ఆజబ ఏహి BOS కాలీ | 


అస కహి మన బిహసీ ఏక ఆలీ ॥ 


1279 


వశయెన సీతను గాంచి, భీతిల్లి sas “ఇప్పటికే 


మునకు రావచ్చును లెమ్ము” అని నవ్వుచు ఒక 
సఖి ఛలోకు లాదినది. 
— 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


90 (గశ్రీరామచరిత మానసము 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
చౌ! గూఢ AT సుని సియ సకుచాని | 
భయణ Doom మాతు భయ మాని I 
ధరి బడి ధీర రాము ఉర ఆనే 1 
ఫిరీ అసనపఆ పితు బస జానే I 1276 


< SR vg as Sak 8 yA ag. e S, నహ red z, 
Tun సథఖియొక్క. సెర్మగర్భయి లై సె వార్కు.లను విని (నత సిగ్గు డెను; 
GODR యని తలచుచు, GO యేమసునో యని భయము చెందెను. 
యా fon) 


TOR ర్యము పహించినడె, (శీ Paso) doa తస హృదయపీ Gases 
a qa 


అలంళరింపజేసికొని, తాను ప్మిశాధీసనని భావించి, (శ్రీరాముని ధ్యానించుచు, 
VS woe గృహమువై పుసకు మటిలెను, 
Sn దేఖన మిస విహగ తరు Be బహోరి బహోరి | 

DSD DÖD రఘువీర SO బాఢఇ పీతి న Sou 1277 


TN మరలివచ్చుసపుసు మృగములను, Hor, పృతములను సపముగా 


బెట్టుకొని OY మాటిమాటికిని (శ్రీరాముని సౌందర్యమును చూచుచు బోయెను 


తక్కు-పగా పెంపొందలేదు (పేను అతిశయించెనని థాపము). 


చౌ! జాని కఠిన సివచాప బిసూరతి | 
చలీ రాఖి ఉర apio మూరతి ॥ 


[ప్రభు జబ జాత జానకీ జానీ | 

సుఖ సనేహ సోభా గున wd ॥ 1278 

Sn శపథనుస్సు కఠినమైనవని తలంచి, సీత మనంబున దుఃఖించుచు, 
హృ్‌పయముస శ్యామలనట్టుడై న (శ్రీరాముని దిప్యమంగళమూ ర్రిని నిలుపుకొని 
పోవుచుండెను 


Se cen Me ane a A Fee aa et, 
సుఖంలసంసవచి విరాణిల్లుచు పోవుచున్న సీతను (శ్రీరాముడు తిలకించెను 


Di శివధనుస్సుయొక్క కారిన్యము స్మృతికి రాగానే సీతకు 
నైరాశ్యము, చింతయు నలముకొనెను. అత్యంత. సుకుమారుడైన 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సీతారాముల SONS పర్నసము (1 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha $ 
రాకుమారుడు చాపముసెళటు, ౭ చ య క 
న పము నెట్టు విఅచునన్న శంక అమెకు గలి గను, SIG 
యొక్క | పతిజ జపిక్రివ ; x A 
& L = Be § వచ్చినంతనే హృదయము క్షోభించెను, కను 
/ Lak 
కనే మనంబు Q ae ery 7 
; న విలపించెను. soo దెవబలమును స్మరించుకొని 
సంతొషించెను. 


చౌ॥ వరమ (పేమనుయ మృదు మసి 80 । 
చారు చిత్త Hee OH dd ॥ ii 
గఈ భవానీ భవన బహోరీ | 
బంది చరన SO శర జోరీ ॥ 1279 


Tn నాందర్యపతియు, సుగుణపతియునై స do పోవుటను (శ్రీరాముడు 
యా 
Waa లు 5 ; oe eee 
గాంచిసవాదై, పరమ పమను కోమలమైస సిరాగా చేసికొని, ఆమె స్వరూపమును 
రా 

చిత్తఫలకము పై చి[తించెను. (అప్పుడా మనో హర మైన ఆమె రూసము రాముని 
హ్యాదయ ఎటికయందు చిత్తరువు వోలె ము|దింపబడెను.) 
ల భవానీమందిరమునకు బోయి దేవీ పాదపద్మములకు 


సాషాంగనమసార మొనర్చి కఠకమలములను జోడించి యిటు (పార్టించెను. 
టి ధా థి 


Si జయ జయ గిరిబరరాజ కిసోరీ | 
జయ మహేస ముఖ చంద చకోరీ ॥ 
జయ గజబదన షడానన మాతా | 


జగత జనని దామిని దుతి గాతా Il 1280 


ou ఓ సర్వతరాజకుమారీ, పార్యతీ, పర మేశ్వరీ, జయ మహేశముఖ 
చందచకోరీ (మహాడేవుడై స శంకరుని ముభారవించమును త దేకదృష్టితో జూచు 
చకోరమా) నీకు జయము కలుగుగాకః నీకు జయము కలుగుగాక! గజవదనుడై న 
గణేశునకు, షణ్ముఖుడై న కార్చి కేయునకు జననివై న ఓ జగజ్జననీ, మెబుపువలె 
స్నిగ్ధశరీరము దాల్చిన మహాశ క్రి స్వరూపిణీ, నీకు జయము కలుగు గాకః 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


92 గ్రీరామచరిత మానసము 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
ol serc తవ అది మధ్య అవసానా | 


అమిత [pare Bodo Sorc జానా Il 

భవ భవ విభవ పరాభవ SHA 

బిస్వ బిమోహని స్వబస బిహారిని ॥ 1281 
పే ౧ 'తేజస్స్వరూస (పభాపములను 
గూర్చి వేదములకు గూడ తెలియదు. Qe) సృష్టి, 8, లయ THD. | వే 
విశ్వమోహినివి, స్వపశ విహారిణ్‌వి. 


wn ఆదినుధ్యాంత రహితవునీ 


Su Yedda సునీయ మహు( మాతు (పథమ తవ రేఖ ı 
మహిమా అమిత న సకహిం కహి సహస సారదా సేష॥1282 


తా॥ ఓ మాతా, Sue శిరోముణులలో నీవే అ|గగణ్యమైన దానవు. 


సీ యపారమహిమను గూర్చి సహ|స్రసరస్వతులును, శేసులును పర్షింపజాలరు. 


చౌ॥ OSS Soe సులభ ఫల చారీ | 
బరదాయినీ word పిఆరీ I 
BD పూజి పద కమల తుమ్హారే I 
సుర నర ముని సబ హోహి( సుఖారే ॥ 1283 


తా॥ భక్తుల అఖీష్షమును దీర్చి, కోరిన పరమొసగు వరదాయినీ, [2% 
— యట 
రాసురునికి శతువై న పురారి పియసత్నీ, నిన్ను సెవించినచొ నాల్గుఫలములు 
(ధర్మార్ధ, కామ, మోత్షములు) సులభముగా సిద్ధించును. ఓ Bd, D చరణకమ 
లములను పూజించి దేసతలు, మానవులు, మునులు ఇష్టార్థసిద్ధిని బడసి సుఖమును 
o Q 


పొందెదరు. 
చౌ॥ మోర SSS జానహు నీకే. 1 


బసహు సదా ఉర పుర Sake dc I 


అక ఎలి < Ce 8 
83 ec [HA న BSS తేహీ6 1 


అన కహి SOS గహీ బై దేహీ6 il 1284. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


నే Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
జానకి గౌరిపూజ యొనర్చుట 93 
తా॥ నా మనోరథము నీకు చెలిసియేయుండును ; don నీవు సదా సమస్త 
రూసమైన నగరములలో నివాసము జేయుదుపు. కనుకనే నా సునోరథమును 
నికు EES పక పఅచలేదు.” 


అని MSD శానకీదేవి BAY కి పాదసద్మయులను ఐట్టుకొనెను. 


Di భాగవతము నందలి రుక్మ్మికీకల్యాణమును మహాకవియైన 
భక్తుడైన పోతన అత్యంత మృదుమధురముగా రచించెను. అందు 
రుక్మిణీదేవి గౌరీదేవిని (పార్థించిన విధానము నిట్లు వర్ణించెను. 


ఉ. నమ్మితి నామనంబున సనాతనులై న యుమామహేశుల౯ 
మిమ్ము బురాణదంపతుల మేలు భజింతు/గదమ్మ మేటిపె 
ద్దమ్మ దయాంబురాళివి గదను హరిం బతిసే యుమమ్మ de 
SD Sard కన్నంయను నాశము లేదు గదమ్మ యీ ాశ్వతీ! 

అని రుక్మిణీదేవి గౌరీదేవికి మొక్కి పతులతోడం గూడిన (బాహ్మణ 
భార్యలకు తాంబూలాదుల నిచ్చి పూజించెను. ఇచ్చట సీతాదేవి 
రాముని భర్తగా గోరి తన మనో భీష్టమును జగజ్జననియైన పార్వతికి 
నివేదించి, ఆమె పాదపద్మములకు |పణమిల్లి అమె యాశీర్వాదమును 
పొందెను. 


చౌ॥ వినయ [పేమ బస భఈ భవానీ | 
ఖసీ మాల మూరతి ముసుకానీ ॥ 
సాదర సియం (ప్రసాదు సిర ధరిఊ | 7 
జోలీ గారి హరషు raoc భరేఊ M 1289 
wn భవాని సీత వినయ 'పేమలకు, భక్తి కివశంపదురా లయ్యెను. ఆమె 
మెడలోని 'పూమాల e o Gee పడె ద పిమూ మంద 


శిరమున ధరించెను. అప్పుడు ౧ mas a హర్ష ముచే oe మరియు 
ఆమె యిట ట్ల నెను.(ముందు SSE వ. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


igiti i Si G Kogha pees 
94 Digitized by eGangotri Siddhanta Gyaan 'గోకొనుచరిత మాససము 


Si సీతా ఇదేనా ఆశీర్వాదము, న మన్‌ రథము తస్బక ఈ డేరును 
TI Sto) Hd పచసములు సదా పవ్మితమైనవి (సంశయ, (భమ, దోషరహిత 
a 
మైనపని భాసము), సత్యమైనది. నీ మనస్సు ఎపనియం దనురక మెనదో, 
a = c D Qn 
ఆతడే AW భర్తగా లభింపగలరు. 


Soll మను జాహి( రాచేఉ మిలిహి 

సో బరు సహజ సుందర సా(వరో ı 

Sar నిధాన సుజాన సీలు 
సనేహు జానత రావరో ॥ 

ఏహి థాంతి గౌరి అసీస సుని సియ 
సహిత హియఃఈ OAc అలీ 1 

తులసీ భవానిహి పూజి BHD HD 
ముదిత నున మందిర చలీ ॥ 1287 


తా॥ నీ నుసస్సెపరికి అంకిత మైనదో ఆతడు శ్యామలపర్జుందు మరియు 
సుకుమారసుంచరుడు. ఆ పరునే నీవు వివాహమాడెదవు. అతడు దయానిధి, 
సర్వజ్ఞుడు; నీ శీలసంసదను, స్నేహమును సమ గనుముగా నెటి(గినవాడు. 

గౌరీదేవి యొసగిన ఆశీర్వాదమును జాసకియు ఆమె చెలికలె లును విని 
హర్షి౦చిరి. F 

A 

È తలసీదాసిట్లు సచించుచున్నాడు _ భవానీదేవిని మరి మరి పూజించి, 

సేవించి ప్రసన్న OF యై సీతాదేవి సఫీస మేతముగా రాజమందిరమునకు వెడలెను. 


సో॥ జాని గౌరి అనుకూల సియ హియ హరషు న జాలి కహి! 

మంజుల సుంగల మూల వామ అంగ ఫరకన లగే ॥ 1288 

Tn గౌరీదేవి అనుకాలమెనదని తలంచిన సీత హృదయము సంతోష 

ముతో నుప్పొంగెను. ఆ దశను చూచితీరవలయునే wa వరించుట కెంత 
చూతము శక్యష Suds శుఖినూచకను? "కను అదిరె 

ఆకు SORES SESE RAO [Sem అదిరెను. 


శమును గూర్చిన ప్రశంస 95 
R 
నాం > L యయ Na ane 
లతా నొ Cade SooNo గూర్చిన (పశంస 
చౌ! హృదయం సరాహత సీయ లోనాఈ | 
గుర సమీప గవనే Soa ఛాఈ tt 
రామ కహా సబు PHY పాహీం | 
v Z z Z 
సరల MIS Hos So నాహీ. ॥ 1289 
FU హృదయాంతరాళశమున సీత సౌందర్యమును గొనియాడుచు, రాను 
లక్ష్మణులు విశ్వామ్మిళుని 3.589 పోయిరి, (్రీరానుచం్యదువు జరిగిసపంతయు 
మునికి చెప్పెను. (శ్రీరాముడు సరళస్వభావము గలవారు గాన అతనికి రపటత్య 
వుంట గలదా? i 
SOLS Cra x: MN Ax < = e 
(సరళస్వభాపయు poe గనుక ఉన్నదున్నట్లు నివేదించెను. నిష 
పట హృదయసు Noss అట్లు (సపర్హించుటకు సాధ్యమన్న భాప మిందు 
స్ఫురించు చున్నది.) 


చౌ! సునున పాఐ ముని పూజా కీనీ 1 


or 
ని 
బా 2 
సుఫల మనోరథ హోహు6 తుమారే | 
లా 
రాము opm సుని భఏ సుఖారే Il 1290 
Dı (శ్రీరామలక్మణులు గొనిపచ్చిన పుష్పములతో ముని దేపతార్చస 
చేసెను. పూజానంతరము రామలక్ష్మణులను “మీ మనోరథ మీడేరుగాక " యని 
ఆశీర్వదించెను. గురుని ఆశీర్వాదమును పొంది వారు సుఖమును బొందిరి. 


చౌ॥ కరి భోజను మునిబర బిగ్యానీ | 
OA కహన కభు కథా పురానీ ॥ 
విగత ASD గురు ఆయసు arse | 
సంధ్యా కరన చలే Sa భాఈ il 1291 
n విజ్ఞాననిధిమైన DT ghd తమహాముని భోజనానంతరము (ప్రాచీన 
గాథలను జెస్ప(దొడ గను. ఇంతలోనే (వొద్దు (గుంశెను. సంధ్యాసమయమున 
గుర్వాజ్ఞను పొంది, యిరువురును సంధ్యావందనము సల్పుటకు న్మిష్కమించిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


96 Digitized by eGangotri Siddhanta Gyaan Kogi రామః సరిత మాసస్తమ్సు 


చౌ॥ (ప్రాచీ AD > ఉయజ సుహావా | 


సియ బదన సమ హిమకర Dac I 1299 


తా॥ చం్యదోదయ మాయెను. (శ్రీరాముడు చర్మదుని జూచినవాడై, సీత 
ముభారవించము షోడశకళాసరిపూర్ణుడెన చం్మదునితో సరిపోల్చుటకు తగినదని 
మనసునం దూహించెను. మరలచందుదు సీఠాముఖమురో "సమానుడు కాడని 
యెంచెను. 


ఇట్లు నునంబున ఊహించెను. (ముందు దోహాతో అస్వయము) 
౧ 


దో॥ జనము సింధు DA బంధు Dx దిన HOS సకలంక | 
సియ ముఖ సమతా పావన కిమి చందు బాపురో రంక॥ 1293 


au “ లపణసము[చమునందు Šo É% జన్మించెను. ఆ సము దమున 


n 
os 


పుట్టిన కారణమున ఆతని సహోదరుడు విషము. So) cow పగలు శ భహీనురై | 


నిసేజసు-_దె , మలినుదె యుండును. చం[చవింబమున So నిమచ్చ గలదు, 
—0 ఆ యా a= co 


కనుకనే Woy dow కళంకము గలిగినవాడగు చున్నాడు. 
కళంకయుకుడై న చందుడెక్కడ.? మనోజ్ఞమైన, స్నిగ్రగంభీరమైన సీతా 
CS 3 gue Q (= 
చుఖారవిందమెక్క_డ ? సీతా ముభారవించముపలె నత్యంతకాంతి గలిగియుండు 
వస్తువు మరేదియు గానరాదు కదా 1” 
Si Mog బఢల ASTD దుఖదాఈ | 
[S89 రాహు నిజ సంధిహింపాఈ ॥ * 
కోక సోకప్రద పంకజ (Ser | 


అవగున బహుత Sol dir Sop il 1294 
Sı Soy sro దినదిన (పపర్జమానుడై, విరహము నొందెడు స్త్రీలప 
sl. నకు 


దుఃఖ మొసగుచున్నాడు, రాహువుచేత పీడింపబడుచున్నాడు ; చ్మకవాకము 
వియోగళోకము నొడగూర్చుచున్నాడు ; కమలములకు వై రివి (చం్యదోదయమై 
= s 
కమలములు ముడుచుకొనును SHY ఓ చందుడా, నీలో పెక్కుదోషమి 
లున్నవి. సీత యందేమియు mics. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సీతా సౌందర్యమును Digtityad hysGergotri Siddhanta Gyaan Kosha 97 
g వై దేహీ ముఖ పటతర దినే 1 
oP 
హోఇ దోషు బడ అనుచిత aS ॥ 
e 2 2 e 
సియ ముఖ 4) విధు BP ges బఖానీ | 
గుర పహి( చలే నిసా బడి జానీ ॥ 1299 


Sun జాసకీచేవి ముభార వించము ఉసమారహిత మైనది. నే|త్రపర్వము 
గావించుచు, కళలచే సమృష్లమెసదె , | పసిదినొందిన సీతాముఖముసకు ఉపవ 
అందమా L Q 
న్‌ 
ఇ వ్విధముగ Sola జూచుచు, సిత ముఖకాంతిని (పశంసించుచు 
(శ్రీరాముడు రాత్రి వేళ చాలపటకు గడచినవని తెలిసికొని, గురునిపద్దకు6 బోయెను, 


(ముందు దోహాతో అన్వయము) 
శ్రీ రామలక్ర్రణ సంవాదము 
© =e 


చౌ॥ కరి ముని చరన సరోజ (Saray । 
ఆయసు arg 88, బిశ్రామా ॥ 
DSS నిసా రఘునాయక జాగే 1 
బంధు బిలోకి కహన అస లాగే ॥ 1296 


Du ముని పాదపద్మములకు సమస్క్యారించి, ఆజ్జసుపొంది అతడు శయ 
నించెను. రాత్రి గడచిన తర్వాత శ్రీరఘునాథుడు మేల్కని, లక్ష్మణుని గాంచి 


యిటనియె — (ముందు దోహాతో అస్వయము 
m 


TI ఉయజ అరున అవలోకహు తాతా | 
పంకజ కోక లోక సుఖదాతా il 


బోలే అఖను జోరి జుగ పానీ | 

(ప్రభు [Swe సూచక మృదు బానీ I 1297 

తా॥ లక్ష్మణా! ఇటు చూడుము. సమస్త పపంచముసకు 'వెలుగునిచ్చు 
సూర్య Snare డుదయించి తన మృదుకిఠణద్యుతులకో కమలములను వికసింప 


Ors 7 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


98 (క్రిరామచరిత మాస 


Digitized by eGangotri Siddhanta Gyaan Kos న్‌సము 


చేసి, విమలకాంతులను వెదజల్లుచున్నాడు. చ|క్రవాకము లానంవముతో విహరింప 
చున్నవి. అప్పుడు లక్కణుడు Lio జోడించి [SS పభావమున్స 


(చుం దు దోహాక్రో 


దో॥. అరునోదయం. సకుచే కుముద ఉడగన జోతి మలీన 1 
బిమి SHAS ఆగమన సుని vd నృపతి బలహీన॥ 1298 
Ti అరుణోదయమైనది గనుక కుమువములు ముడుచుకొన్నవి. స్రీ 
రాక విని రాజకుమారులు nosis రి. 
వి॥ బలహీనులైన రాజకుమారులను అరుణోపయమున ముడు 
చుకొనియుందు కుముదములకును, అరుణోదయమున పకాశ 
రహితములైన తారాగణములకును బోల్సి నాడు లక్ష్మణుడు. 


శ్రీరా మచం్యదునకు.సూర్యభగవానునకు పోలిక. 


చౌ! నృప సబ Sos కరహి( ఉజిఆరీ 1 

టారి న సకహి( చాప తను ఛార్‌ I 

కమల కోక సుధుకర ఖగ నానా | 
హరషే సకల నిసా అవసానా I - 1299 
wn రాజరూసమైన తారలు (నత తములు) (పకాశింపవచ్చును గాని 
ధనుస్సురూపమైన గాఢాంధకారమును' మాత్రను తొలగింసలేవు: 

అంధకార మంతరించిస తర్వాత, నే నిధముగ కమలములు, చ్మకవాక 
ములు, తుమ్మెదలు మున్నగునవి హర్షించునో_(ముందు దోహాతో అన్వయము) 


చౌ! viec ప్రభు సబ భగత తుమ్హారే | 
= హోఇహహిం టూటేం ధనుష sors ॥ 
| ede థాను :బిను [శమ తమ re 
2" SS నఖత as Sap (పకాసా ॥ ~ 1300 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


[శీరామలత్మణ సంవాత్రుష్టష266 by eGangotri Siddhanta Gyaan Kosha 99 


తా॥ అటులే ఓ Kmi నీ భక్తు లంచరును ధనుస్సు విరిచినంతనే 
సుఖమును బొందెనరు. సూర్యు డువయించెను; పరి శమలేకయే అంధకారము 
దూరమాయెను. తారలు డాగినవి, (పపంచమయు తేజముతో (పకాశించెను. 

Dil భానుకుల కమల రవియగు శ్రీరామచందు దుదయించి, 
ధనుస్సురూపమైన అంధకారమును తొలగించును (ధనున్సు విజిచు 
నని భావము). అప్పుడు నక్ష తస్వరూపులై న రాజకుమారులు దాగు 
కొందురు (నిరాశతో వెడలిపోవుదురని భావము. _ అప్పుడు |550 
చము దినకరుని కిరణములు సోకి తేజోమయమైనట్టు, రాముని దివ్య 


తేజ మెల్లెడల వ్యాపించునని భావము. 
౧ 


చౌ! రది నిజ ఉదయ బ్యాజ రఘురాయా | 

(ప్రభు [(పతాపు సబ Š)“, దిఖాయా II 

తవ భుజ బల నుహిమా ఉదఘాటీ ı 

(పగటీ ధను బిఘటన పరిపాటి ॥ 1801 

wu ఓ రఘునాథా 1 సూర్యుండు తా నుదయించి, తద్ద్వారా సమస్త రాజు 
లకు నీవే |ప్రభుడవని నీ పతాపమును జూపించెను. సీ భుజబలమహిమను (ప్రక 
టింఛుటకే యీ ధనుర్యజ్ఞము గావింసబడు చున్నదేమో 1 : 
Bil బంధు బచన సుని (ప్రభు ముసుకానే | 

హోఇ సుచి సహజ పునీత నహానే ॥ 

DS sE కరి గురు పహి6 ఆఏ | 

చరన సరోజ సుభగ సిర WAN. 1802 


Bu అని లక్ష్మణుడు మనో జ్ఞముగా సహోదరునిశో సంభాషించెను. 


చమత్క_రించెను. 

లక్ష్మణుని పచనములను విని (శ్రీరామ్మపభుపు చరహాసవదనముకో సల 
రారెను. సహజముగ పవితాచరణగల గాముండు స్నానమాచరించి, నిత్యకృత్య 
ముల నొనర్చి గురునికడ కేగెను. గురుపాదపద్మములకు |పణమిల్లైను, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


100 శీరామచరిఆ <a 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosh x NEEN 


శ్రీరామలక్ష్మణ సహితముగా IPD తుడు 


యజ్ఞశాల (వవేశించుట 


Oi సతానందు తబ జనక బోలాఏ | 
FHS ముని పహి( HIS Yor) ii 
క వినయ BS eg సునాఈః | 
హరషే SO లియే Sa ఛాఈ il 1303 


Ti అప్పుడు జసకమహారాజు శతాసందుని సగౌరసముగా బిలిపించె 
'వెంటనే అతనిని విశ్వామ్మతుని కథకు pods, శతానందుడు సీ ఘముగా ముని 
చెంత EA జనకమహారాజు విసతిని వినిపించెను. విశ్వామి[తు మిగుల హ 
రామలక్ష్మణులను విలిపించెను, 


దో॥ సతానంద పద బంది (Sa BG గుర Sorc rg 1 
యా 


Sos తాత ముని Sere తబ పఠవా జనక బోలాఇ॥1804 ' 


| 
Du శతానందునికి SHN రించి, శ్రీరామచం[ దుడు విశ్వామి తుని | 


పద్దకు పచ్చి Lodo. expt ముని రామునితో “రామా! జనకమహారాజు 
ఆహ్వాన మంపినాడు. మనము సత్వరముగ బోవలయును. (ముందు దోహాతో | 
అన్వయము) 


చౌ! సీయ స్వయంబరు దేఖిఅ జాఈ 1 | 
ఈసు కాహి Fc Bo బడాఈ Il | 
లఖన కహా జస grax సోఈ | 
నాథ కృపా తవ HHS హోఈ ॥ 1300 
on వెళ్ళి సీతా స్వయంసరమును జూచి సచ్చెపము,. ఈశ్వరుడెవరికీ 
యశము (ససాదించునో చూచెనము గాక అనెను, 


angst. వాడే ఈయశమును పొందుట కర్ణుడు. [ధనుస్సును విజిచిన 
వానికే | శ్రేయస్సు గలుగునని ధావము,] 


అంత లక్ష్మణుదిట్లు నుడివెను. “ స్వామీ! BERES నెవనిని కటాక్షించి 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


శ్రీరామలక్మణ సహిత bigiz బ్యా eGpasati Sides ప్రక Kogha 101 
ia 
చౌ! హరషే ముని సబ సుని బర వానీ 1 
Âg, అసీస Šal సుఖు మానీ ॥ 
DA మునిబృంద సమేత కృపాలా | 
Bas చలే ధనుషమఖ సాలా ॥ 1306 


Sn లక్ష్మణుడు WAYS చక్కని సలుకులను విని మునులెల్ల రును 
గో A ౧ 
సంఠొషించి ఆ౪ర్వావముల నొసగిరి, 


రామలక్ష్మణులు, విశ్వామి తాది ముని సమేతముగా ధనుర్యాగమును 
జూచుటవై పోయిరి. 


చౌ! రంగభూమి ఆఏ Sa భాఈ ı 
అసి సుధి సబ పురబాసిన్హ పాఈ I 
చలే సకల గృహ కాజ DÔ 1 
అ జుబాన జరఠ నర నారీ ॥ 1307 


Gh 


J 


విని సగరనివాసు 
ax = Sl scoot Ca we 6. Mm MM. ff 

లైన చాలకులు, తరుణులు, సృద్ధలు, go, పురుషులు గృహకృత్యములను 
నదలి వారిని జూచుటతై తండో సతండములుగ పచ్చిరి. 

qa 


~~ 


ఆసన ఉచిత దేహు సబ wore Il 1808 


Tn ధనుర్యజమును దిలకెంచుట కై జనులు తండో పఠండములుగ వచ్చుట 
(=y యా 
ou అన = యం A ti. క్‌ 
జూచి జనకమహారాజు విశ్వాసపా[తులై న సేపకులను బిలిపించి యిటులాజ్ఞాపిం 


చెను. “మీరు జనసమూహమును, యథాయోగ్యముగ ఆసీనులను గావింపుడు." 


దో॥ కహి మృదు బచన వినీత as బై ఠారే నర నారి | 
ఉత మ మధ్యమ HS లఘు నిజ నిజ థల అనుహారి॥1309 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


102 | శిరామచరిత.: వ. 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosh. F STN Sey 


Bi జనకమహారాచాజ్రానుసారము, Se 0% 908 వినీతురై x Dye 
మ, మధ్యమ, నీచ, లఘు చాత్ర 


స్థానములం దాసీనులను గావించిరి. 


చౌ! రాజకుఅ(ర Br అవసర ఆఏ 1 
మనహు( మనోహరతా తన od ii 
గున సాగర నాగర బర Hor 1 
సుందర సామల గౌర సరీరా ॥ 181) 
Tn ఆ సమయముస రామలక్ష్మణు లచ్చటి $3095. వా రత్యంత 
సుందరులై విరాజిల్లుచుండిరి. _సాక్షాన్మనోహరత్వమే వారి శరీరమునందంశ 


టను అపరే x08 నొసగుచున్నట్టుందెను. 7 శ్యామలగొర కాంతులొలికెడు రామ 
లక్ష్మణులు గుణసాగరులు, చతురులు, ఉత్త మవీరులు. 


చౌ! రాజ సమాజ Doras రూరే | 
ఉడగన మహు( జను జుగ బిధు పూరే I 
8S, Sc రహీ. భావనా ao | 
(ప్రభు మూరతి BS ah Ban 1811 


తా॥ రాజ సమాజములో రామలత్షుణు OOS శోభాసంపత్తిచే (పజ్వరిల్ల. 
చుండిరి. అఖిల భువనైక క భూషణులను గాంచినచో, p= ఇరు 
వుప పూర్ణచందు లువయించి సట్లుండెను. ఎవరెప రే భావనతో గ్రీరామ ప్రభు 


వును జూచుచుండిరో వారికి (శ్రీరామ దిన్యసుందరమూరి, అటులే గోచరించు 
చుండెను, 


మనహు( DS రసు ధరే. Shor I 

డరే కుటిల నృప |ప్రభుహి నిహారీ 1 
హుం భయానక మూరతి భారి I 1312 
Tn మహా ప పరాక్రమసంతువై న, నే రణధీరులై ౩ స రాజకుమారులు శ్రీరామ 
Noa గాంచి, వీరరసమే శరీరమును దాల్చి వచ్చినదే దేమో యని భావించిరి 


చౌ! Bpsc రూప మహా రనధీరా | 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. | 


OL ra 


She SERENE రాజులు, Despen జూచి భయమునొందిరి. 
వారికి గ్రీరా ముదు భయంకర Pisi నున్నట్లు కాన్సించెను. 


oh ర 


నరభూషన లోచన సుఖదాఈ ॥ 1318 

Tn కపటత్వముతో గూడిన రాక్షసులు, రాజ వేషములలో నచ్చట wo 
5 యుండిరి. ఆ రాక్షసులకు Gorm ప్రభువు PW సమానుడుగ గను 

De. నగరనివాసులకు రామలక్ష్మణులు, మాసవులందు భూషణ్మపాయులుగాను, 
కనువిం దొనర్చువారలుగ నగుపించిరి. 

Di ఎవరి భావము లెటుండునో వాని కనుగుణముగ భగవం 
తుడు సాక్షుత్కరించు కరడు. హిరణ్యకశిపుడు శ్రీహరిని వైరిగా 
నెంచెను. (ప్రహ్తాదుడు బాల్యమునుండి నెమలిపురి భూషణముగాగల 
వాడు, లలితమైన సే స్మేరాననము గలవాడును, సుఖశాంతులకు నిలయు 
డైన శ్రీకృష్ణుని ప్రసన్నునిగా జేసికొనుటై అహోరాత్ర ములుతపించెను. 


హిరణ్యకశిపుని వైరభావము ననుసరించి, పరమభక్తాగేసరు 
డైన ప్రహ్లాదుని భక్తి భావమునకును సంతసిల్లి శ్రీహరి యిరువురకును 
ఒకేమారు నరసింహరూపమున దర్శనమిచ్చెను.  వైరిగా ద్వేషించి 
నందులకు హిరణ్యకళిపుని సంహరించెను. సృష్టి స్థి 28, లయ 
కర్త వైన నీవు ్కపసన్నుడ BE నేనెంతయో కృతార్ణుడ నయ్యె 
దను అన్న భక్షి భావముతో పహాదుడు సేవించి నందుకు (పహ్హాదుని 
కరుణించి కటాక్షంచెను. 

అటులే శ్రీరామచంచుడు రాక్షసులకు కాలుడుగాను నగర 
నివాసులకు సర్వాంగసుందరుడుగను 'కనుపించెను. ఎవరి మనో 
భావము లెట్టుండునో, భగవానుడశ్రే . కనుసిందునన సత్యము 
నిచ్చట శ్రీతులసీదాను నిరూపించెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


104 BOONES మానస్య 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosba రిత మాస Nex) 


దో॥ నారి DS Sorc HOA హియం నిజ నిజ రుచి అనురూప్త; 


శ 


జను సోహత సింగార ధరి మూరతి పరమ అనూప 01314 
Su నారీమణు లామనోహర రూపమును జూచి హృదయాసంవము 
నొందిరి. వారు (శ్రీరామ సభువును గాంచినపుడు శృంగారరసమే శరీరమును 
దాల్చి యిచ్చటికి వచ్చెనని తలచి, పర్ణనాతీఠ మైన (శ్రీరాముని తేజస్సును చూచ్చి, 


e 


చూచి, తన్మయత చెందుచుండిరి. 

Di |పజవథధూమణులు ఫులేప్టీపరకాని మంతుని, ఇనువద 

= గాది = O 
నుని, బర్జావతంస్మపియుని, శ్రీవత్సాంకుని, ఉదార కౌస్తుభథరుని, 
పీతాంబరుని, సుకుమారుని గోపికామణులు నయనోత్సవముగా 
నర్చించుచుండిరి అసి లీలాశుకయోగి ' కృష్ణకర్రామృతము " నందు 
ee m © 
వర్ణించెను. గోపికలకు ఢ్రీకృషుడగుపించినట్లు నారీమణులకు Qo 
(x) లం (52) 

ముడు తన మనోహరరూపమును జూపించి తరింప జేసెను. 

అట్టు శ్రీరామ సుందర తేజోమూరి ని గాంచి నగరములోసి 


నారీ బృందములు తన్మయ త్వము జెందిరని శ్రీతులసీదాసు ఆ నారీ 


మణుల మనోభావములను గూర్చి విపులముగాను, హృదయరంజక | 


ముగాను రచించిరి. 


Sil బిదుషన్హ (ప్రభు విరాటమయ hae 1 
బహు ముఖ తర పగ లోచన సీసా ॥ 
జనక SB అవలోకహి( కె సేం |; 

యె 


wan OA [ప్రియ లాగహి. B సేం ॥ 1319 
a 


TH విద్వాంసులకును, వివేళనంతులకును (శ్రీరామ ప్రభువు తన విరాద్రూ 
సమును జూపించెను; DO సదనములకోను, పాదములతోను, కరకమలములతోను, 
శిరములకోను అతడు సాక్షాత్క-రించెను. సంబంధులై న లేక బంధువులైన ప్రియే 
జనులకు వలె (శ్రీరాముడు జనకుని కుటుంబస్థుల కత్యంత' |ప్రీతిపా|తు డాయెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


(్రీరామలత్మణస సహి Sisia ఏ eS gy ఆపక 105 
SW సహిత వివేహ విలోకహి( రానీ | 


A we 


సిసు సము (పీతి న జాతి ad ॥ 


స ద్ద సమ సహజ [Sear I 1316 


Tn జనక సమేతముగా రాణులందరును రామలక్ష్మణులను తమ Arvo 

(=) 

నలె జూచుచుండిరి. ఆ ప్రీతిని పర్జించుటశే సాధ్యముగాదు. యోగులకు 

నీ TPS% శాంతస wf నుచు ననన యాల 

(రాముడు శాంత స్వరూప్పు ఏదై, %5, సమ, స స్వయం ప్రకాశ శ, సరమతత్శ్వరూప 
మున గోచరించెను. 


చౌ! హరి భగతన్ల దేఖీ Se [భ్రాతా | 
యౌ 

ఇష్టదేవ ఇవ సబ సుఖ దాతా ॥ 

రావుహి DSS ఖాయం Boe సీయా I 

సో సనేహు సుఖు Sorc కథనీయా ॥ 1317 

తా॥ హరిభకులు రామలక్ష్మణులను సర్వసుఖముల నొసగెదు ఇష్టదైస 

—0 a ow 

ముతో సమానముగ జూచిరి. సీతాదేవి యే భాసముకో (గ్రీరామచం|దుని గాంచు 


చున్నదో, ఆ స్నేహమును, సుఖమును జెప్పుటకు సాధ్యము గాదు. 


చౌ॥ ఉర ర న కహి సక Bae | 
న (ప్రకార కై హై రబీ కోడ tl 

ఏహి బిధి yer జాహి జస Dre | 

తేహిం తస BBG కోసలరాఊ Il 1318 

తా॥ సర్తనాతీతమై వెలుగొందెదు (శ్రీరామ దిప్యమంగళస్వరూప పబును, 
సయనోతృనముగ దిలకించుచు సీత పరమసుఖ పదమైన [ps క్మనందము సనుభ 
వించుచుండెను. అనుభవైక వేద్యమగు నాయానందమును ఆమెయే పర్జింపజాల 
నపుడు ఇక కవి యెట్లు వర్తింప గు? ఈ విధముగా నెప రే భావములో కోస 


wh శుడై న (శ్రీరాముని దిలకించినారో , (శ్రీరాముడు వారి నా రీతిగనే చూచెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


రామచరిత మా 
108 Digitized by eGangotri Siddhanta Gyaan Te as 


దో॥ రాజత రాజ సమాజ Wyo Showa కిసోర 
సుందర స్యామల గౌర తన బిస్వ బిలోచన చోర ॥ 1319 
తౌ॥ సుందరశ్యామగారశరీరులై స రామలక్ష్మణులు విశ్వ్యవిలోచనముం 
నౌకరి oX వారె రి. కోసలాధీశుడె స దశరథమహారాజ ISIS కిళోరువైన 
rey qa a జ్‌ 
రాదులక్ష్కుణులు రాజసమాజములో వెల 
చౌ॥ సహజ మనోహర మూరతి దోటః | 
కోటి రాము ఉపమా లఘు Be: కి 
సరద చంద VOSS ముఖ DSBs 
సీరజ నయన భావతే జీ శే ॥ 1820 


ర సుందర స్వరూపులు, వారియెదుట 
కోట కొలది MX who శోభ యెందుకును కొటగాదు. (కోట్ల టకొలది మస్మభథుల 
mM 
(సకాశము వొపన్యుముగ జెప్పిస తుచ్చమగునని భాపయు) 
వారి ముఖారవించములు శరదృతువు సందలి చందుని గూడ గేలి చేయు 
సట్టుండెను. నీరజదళనయనులై స వా రిదవురును AVY మసంబులందును 
m 


(సకాశించుచుండిరి. 


చౌ॥ చితవని చారు మాఠ మను హరనీ | 

భావతి హృదయ జాతి Sorc బరనీ ॥ 

So కపోల [శుతి కుండల లోలా |; 

చిబుక అధర సుందర మృదు బోలా ॥ య 1821 

TH ఎల్లరమనంబులను హరించు స్నిగ్ధగంభీరాకృతి గలిగిన శ్రీరామ 
So) doo మన్మథుని మసంబు కాదో wow, మరా డు మనోహర 
మైన దూసయుచేత నెల్లర హృవయ సరోవరంబుల [pas శించుచుండెను. ఆ 


రూసము వర్ణ నాతీత వె మైసది. 


సుందరమైన కంఠము గలవాడు ్రీరామచందుడు. శ్రీరాముని కర్ణ 


ద్వయమందు ధగధగ మెరయు కుండలము లత్యంత శోభాయమానము గనుండెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ద ద 


క 


(్రరామలత్మణ నహి Digitized by PPA న్‌ సు oar రజను 107 


శీరామడు నుంతరమెన. చూలుక poke ల షన్‌ యం 
© MOSS HY చుబుకమును, అధరమును గలిగి స్యుదుమధురముగ 
మాటలాడుచుండెను. 


DI  కుముదబంధు కర నిందక హాంసా 1 
LSS బికట మనోహర నాసా ॥ 
Tmo బిసాల తిలక portre | 
కచ బిలోకి అలి అవలి లజాహీ( I 1322 
Ti, శ్రీరాముని వరహాసము, Sop వకీరణములను సయితము DSN- 


రు ee am ఆక, KLR N ళ KK d ¢ 
రించునదిగా సుండెను ; ప్మక్రములై స యసిత (భుకుటీ పల్లరులును, నాసికయును 


అత్యంత ళొ ోధాయహానముగ నుండెను; లలాటమున తిలక్‌ఘు దేదీప్యమా మానముగ 
మెరయుచుండెను. ఆ నల్లని ముంగురులను జూచినచో, మెదల చారులు 
గూడ సిగ్గుపదుననుటలో సందియము లేదు. 
SW పీత చౌతనీ( 250, Wows Sac | 

కుసును కలీ6 DS "Bes aa Sac I 

OBc రుచిర Som కల ÂD ı 

జను (త్రిభువన సుషమా కీ సీవా6 ॥ 1323 


on TOS aie గల్గిన పసుపు పచ్చని టోపీలు దారి శరము పై సుళో 
భిల్లుచుండెను. వాటి నడుమ నడుమ పూలమొగ్గల అల్లిక లమర్చబడియుం దెను. 
శ్రీరామడు కంబు గీపుడు (శంఖము వంటి మెటకలిగిన్‌ వాడు). శంఖము పంటి 
కంఠమున మూడు రేఖలుండెను. ఆ మూడు రేఖలును యుల్లోకముల సౌందర్య 


మును చాటునవిగా నుండెను. 


దో॥ కుంజర నుని కంఠా కలిత ఉరసి తులసికా మాల | 
బృషభ కంధ కేహరి ఠవని బల నిధి బాహు బిసాల 11824 


on ఉరమున గజముక్రాముణి మాలయు, తులసీమాలయు (శ్రీరామున 
కత్యంత శ శోభ యొసగూర్చుచుండెను. (శ్రీరాముని విశాల బాహువులు పృషభి 
స్క౦ధములవో ల పుష్టిగలిగి యుండెను. ఠీవియం దతడు' సింహమును బోలి 


యుండెను. శ్రీరాముని Tk బాహువులు బలపరా|క్రమములికు నిలయమైయుండెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


108 శేరామ 
Digitized by eGangotri Siddhanta Gyaan Kedha ళ్‌ 


చౌ 88 తూనీర పీత పట చాంధేం। 
కర సర ధనుష బాపు బర eco ॥ 
పీత జగ్య ఉపభీత సుహాఏ 1 
నఖ ap మంజు WEYD ఛాఏ I 1825 


Tn నడుమునగల అమ్ము లపొదితోను , రుడిచేతియందలళి wan 
x, Cent. e$ కోత Cen తోను 4 xt 
భుజము పైని థనుస్సుతోను, పసుప్పపచ్చని యజ్ఞ సపీతముతో ను శ్రీరాముడతిళోభ్రా 
యమానుడై యుండెను. స్నిగ్గ పీతాంబరము విద్యుల్ల తపలె మెజయుచుండ 
అ Q య 
శ్రీరాముడు నఖశిఖపర్యంతము ro సుంపరుడె యుజ;ల కాంతిలో | సకా 
© ఖ $ en SDE ee 


Z. 


శించుచుండెను. 


OW BO లోగ సబ HO సుఖారే । 
ఏకటక లోచన చలత న తారే ॥ 
హరషే జనకు BO ae భా 

ముని పద కనుల గహే తబ జాఈ | 1826 


> 


Tn మధుర విందాధరము గలవాడై న ayo రాముని గాంచి సర్వజనులును | 
సుఖమును నొందిరి. కనుంస (| వాలాకు అటులే సారిం$ $ 
“a ఎ (L సర) ల దృష్టి రించి రాముని వైప్ప 
చూచుటపలన కనుపాపగూడ స్థిరముగ నుందెను. జనకమహారాజు కనువిందు 
"సేయు రామలక్ష్మణులను గాంచి మిగుల హర్షించెను, తర్వాత మునిచరణకమల 

A 


ములకు (స్రణమిలైను. 
M 
చౌ॥ కరి O58 నిజ కథా సునాఈ | 


రంగ అనని సబ మునిహి Bars ॥ 
జహ( Bsc జాహి. Hd బర Sse | 


Sorc Sec చకిత DSS Yao See ॥ 182? 
wn మునిని 


స్తుతించెను, తస గాథ సంతయు విపరించెను. తరువాళ 


కోవండపాణియైన Ors Soy cox సౌమ్మితితో గూడి ముని వెంట 
నో 


నచ్చ ఇెచ్చటిక్‌ వోవుచుంచెనో అచ్చటి వారలు ఆశ్చర్యచకితుళై వారిని జూడ 
సాగిరి. గ్‌ 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


శిరామల Sa d by eGangotri Siddhanta Gyaan,Kosha 
(శ్రురామలక్ష్మణ సహి Biz SEE Ess యజ్ఞశాల Siow 109 


Se న జాన కఛు మరము DJ ॥ 
భలి రచనా ముని నృప సన కహేజః। 


న 


రాజా ముదిత మహాసుఖ లహేఉః ॥ 1828 
vn ఎల్లరును (శ్రీరాముడు తేమ కథిముఖముగ నున్న'ప్లే ॥ గాంచిరి. ఇందలి 


విశేషరహస్వము ఎప్వరికిని తెలియదు. 


Oe Rea వ = డ్‌ ఫ్‌ థ్‌ 
అప్పుడు ముని రాజుతో Ao నియె _ Ode Tree నిర్మాణము కోడు సుంద 


రముగ నున్నది, బహువిచిితముగ నున్నది.” 


విరకుడు, శ్రానియునై IN AT TG dd తుడు యజ్ఞశాలా నిర్మాణమును గూర్చి 


ఛా 


3y a oak 
పరి౦చిసతోడనే రాజున కసరిమితమైస ఆ ఆనందు Cra 


దో॥ సబ sods Bc మంచు ఏక సుందర DSS బిసాల 1 
ముని సమేత Se బంధు తహ. బై ఠారే మహిపాల॥ 1329 


తా॥ అన్ని ఆసనముల (శేణులును, ఒకదానికంటు మరియొకటి విశాలమై 


సుందర మై కనువిందు గొలుపుచుండెను, రాజు స్వయముగా మునియుక్కముగా 
రామలక్ష్మణుల నిరువుర నాశీనులను గావించెను. 
చౌ॥ [saber BD సబ నృప హియ' హారే। 

జను రాకేస ఉదయ dc తారే ॥ 

అసి (588 సబ కే మన మాహీ | 

రాసు చాప తోరబ సక నాహీ(॥ 1380 


wy ఎటులు పూర్ణచందు డుదయింసగానే తారలు (నక్షతములు) (ప్రకాశ 
హీనములగునో, అటులే (శ్రీరామ పభువును గాంచినంత నే రాజకుమారులు నిరాశ 
Boas; నిరుత్సాహులైరి. (శ్రీరాముని తేజమును గాంచిన రాజకుమారులకు 
గ్రీరామచం|దుడే నిక్కముగా ధనుస్సును విజచునన్న నమ్మకము కలిగెను; 
అందు సందేహ మిసువుంతయు లేకుండెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


K వుచరిత Sax 
110 Digitized by eGangotri Siddhanta Gyaan KSSS న్‌ 


Si నిను భంజేహు( భవ ధనుష బిసాలా ı 
మేలిహి సీయ రాసు ఉర మాలా il 
అస Dard గవనహు ఘర భాఈ | 


జసు [Saray బలు తేజు గవా(ఈ ॥ 1331 


తా॥ “శంకరుని విశాలమైస ధనుస్సును విజచిసను, విబుపకున్నను 
a 
సీతాదేవి తప్పక (శ్రీరాముని జయమాలకో నలంకరించు 'నని సమస్తజనులును, 
— 
రాముని రూప శతేజోవిలాసనులను జూచి ఒక నిశ్చయమునకు పచ్చిరి. రెండు 
విధముల తమకు ఓటమి BST రాజకుభూరు లనుకొనిరి. విజయము రామునిదే 
అన్న దృథనిశ్చయము జేసికొని, “సోనరులారా, యశః, (పతాప, బల, 


శతేజయులను [SSB yore మాని మీ మీ గృహముల Bro" డనిరి, 


SN విహసే అపర భూప సుని oA | 
జే అభవిబేక అంధ అభిమానీ ॥ 
తోరేహు6 ధనుష వ్యాహు అవగాహా | 
బిను తోరే( కో కుఅం౦ బిఆహా ॥ 1382 
తా॥ వారు పరస్సరను చెస్సుకొను మాటలను విన్న అవి వేకాందులై న 
అహంకారపూరితులై న తదితర రాజులు" వికటముగా నవ్వి “ధనుస్సు విజచినగాని 
వివాహము జరుగబోదు (సహజముగ మేము శానకిని చే 


a 
£ 
S 
3 

Ë 
g 
Ur, 


ధనుస్సును విఖపకుండినచో NSD వివాహము చేసికొనుట Bas శక్యమో 


చూచెవము గాక! (ముందు దోహోతో అన్వయము) 


Si ఏక వార woe కిన sa: | 
సియ హిత సనుర జితబ హమ Bea: il 
యహ సుని OSS నుహిప ముసుకానే | 
ధరనుసీల హరిభగత సయానే ॥ 1388 
తా॥ కాలు డడ్డము వచ్చినను సరే, సీతకోసర మొక్క సారి ఆతనితో 
యుద్ధ మొనర్చి గెలుచుకొంద ” మనిరి. : 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


= 


న ల. 


శిరామలతణ eGangotri Siddhanta Gyaan Kosha 
(ల è SETAE SES SS య స్‌ యజ్ఞశాల [atone 111 


గర్వముతో గూడిన ఆ Sy విని, హరిభక్షులును, ధర్మాత్ములై స 
రాజులు మెల్లగ తమలో రాము నవ్వుకొని —o = 


5 అర sZ 2 A 
సో! సయ బిఆహని రామ గరబ దూరి కరి S58 61 
శి ది x ఆది > A 9 
జతికో Ox నిం|గాపు SHS కి రన చాశురే ॥ 1834 


on 


మరల ఆ రాజులయొక్క గర్వ్భముసణస సంకల్పించి యివ్విథధముగ 
HANG. “ఆ ధనుస్సు TS pH విలుపలేరి. ఆ ధనుస్సును గ్రీరామచంద్రుడే 
Dod సీతను వివాహమాడును. : దశరథహుహారాజును తక్కిన సాహసవీరులును 
సం|గామణున నిలచిన వారిని జయింప సాధ్యమా? (ముందు దోహాతో అన్య 
యను) 


oll వ్యర్థ నురహు జని గాల బజాఈ | 

నున మోదకన్షి కి భూఖ బుతాఈ ॥ 

సిఖ హమారి సుని పరమ పునీతా । 

aiSom జానహు జియఈ సీతా ॥ 1389 

on ప్యర్థప్రలాపముల జేయకుడు. లునుగూర్చి చెప్పిస ఆకలితీరునా ? 
మేము నుడివెడు పరమపవ్శిత నిష్క పట హికోక్తుల నాలకించి, పాటించి సీత 
సాక్షాత్‌ జగజ్జనని యని మనంబుస చలపుడు. ఆమెను పత్నిగా పొందవలయు 
ననెడి లాలసను విడిచి పెట్టుడు. (ముందు దోహాతో అన్వయము) 


చౌ॥ జగత పితా రఘుపతిహి Dor | 
భరి లోచన SO లేహు నిహారీ N 
సుందర సుఖద సకల గున రాసీ I 
పీ ప్రో బంధు. సంభు' ఉర mee ॥ 1336 


wn Ê రఘునాథుని జగత్తునకు తం|డిగా దలంచి కన్నులార ఆ సయనా 
acta, నిఖిల ఉగడాశ్చర్యనిలయుని, " జగత్కారణుడై వెలుగొందెడు bo 
ముసి జూడుదు. ఇటుపంటి. తరుణము మనకు లభింపదు. సుఖశాంతుల 
నోసగు సర్వగుణ స సంపన్నులై స TERES 35A Er యారవిందనుస 


నివాసము చేయువారలు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


112 Digitized by eGangotri Siddhanta Gyaan కరా సుచరిత మానసము 

Di స్వయముగా శివుడు వారిని తన హృదయాంతరాళమ్ర 
నందు దాచియుంచినాడు. అటువంటి వారలు జగత్కల్యాణము 
నై. జన్మించి యిప్పుడు మా యెదుట నిలచియున్నారు. కనుక్ష 


వారిని దర్శించి ధన్యులు గండని ధరా తులైన కందరు” WADON 


(ముందు దోహాతో అన్వయము) 
A 


చౌ॥ సుధా సముద సమీప బిహాఈ 1 

మృగజలు QHD మరహు కత ధాఈ Il 

కరహు జాల జా కహు( జోఇ భావా | 

హమ తౌ war జనసు ఫలు సావా il 1887 

Tn సమీపమునకు సచ్చిన అమృతసముచమును విడచి మృగజలమును 
(జగజ్జసనియైన ENED పత్నిగా పొందసలెనన్న ఎండమావి జూచి యేల 
సరుగిడుచు మరణించెవరు? 

సోదరులారా ! మాలు తోచిన మాటలు మీకు జెప్పితిమి. అటుపై మీ ఇచ్చ 
సచ్చినట్లు [SS Gorse, నేగు మేము శ్రీరాముని తనివితీర దర్శించి, జన్మ 


సాఫల్యము నొందితిమి.” 


చౌ॥ అస కహి భలే భూప అనురాగేి | 
రూప అనూస బిలోకన లాగే ii 
దేఖహిం సుర నభ SS బిమానా I 
బరషహి6 సుమన కరహి6 కల గానా ॥ 1388 
తా॥ అని చెప్పి సద్దుణపంపలైన రాజులు | పేమనిమగ్నులై (శ్రీరామ 
చం|దుని అనుపమ రూపమును చూడసాగిరి. దేవతలు గగనమార్లమున విమౌ 
a 
NEMO నారోహించి, నుహాకారుణ్యనిధిమైన (శ్రీరాముని దర్శించుచు, soil 
యా © 


గీతములను పాడుచు, పుష్పపక్షము గురియించిరి, 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సిర యజ్ఞశాల (స వేశియ్యక2౭౮ by eGangotri Siddhanta Gyaan Kosha 118 
సీత యజశాల | ప 
నె are (పవేశించుట 


దో॥ జాని సుఅవసరు సీయ తబ పఠఈ జనక Stora | 
చతుర సథీ( సుందర సకల సాదర చలీ లవాల ॥ 1339 
తా॥ తగిన సమయముజూచి జనకమహారాజు, సీతను యజ్ఞశాలకు బిలుచు 
కొని రాపలసినదిగా ఆజ్ఞాపించెను. అంత సమర్థురాం డును, సౌందర్య వతులునై న 
సకియ లామెను విలుచుకొని పచ్చిరి. 
చౌ॥ సియ Rar Sorc జాణ బఖానీ | 
జగదంబికా రూప గున PÅ I 
ఉపమా సకల మోహి లఘులాగీ. 1 
(ప్రాకృత నారి అంగ అనురాగీ6 Il 1340 


తా॥ కమలాయతేక్షణటై, లోకముల నద్వితీయ శోభ నొలకటోయునది 
యునై, రూప Marsa, జగజ్జననియైన, జానకీదేవి సౌందర్యము పర్షనాతీతము. 
ఆమెను 53 ంచుటలో కావ్యములిందు గూర్చు ఉపమాసములు నాకు(తులసీదాసునకు) 
తుచ్చముగా కనబడును ; ఏలన ఆ యుపమానములు లోకములోని యుపతీమణుల 
అంగళో భను వర్ణించుటకే č తగినవి. 


Dit కావ్యోపమానములు (తిగుణాత్మక మాయాజగత్తు నను 
సరించి నడుచుచున్నవి. భగవానుని స్వరూపశకియైన జానకీదేవి 
అ|పాకృత, చిన్మయాంగములను లౌకిక స్ర్రీలకిచ్చు ఉపమానములతో 
బోల్చుట (శీజగజ్జననియైన సీతాదేవిని చిన్నచూపు చూచినట్టగు 
ననియు పరిహాసము చేసినట్టగుననియు ఇచ్చట శ్రీతులనీదాసు See 
ణించుచున్నారు. 


Si సియ బరనిఅ Bg ఉపమా దేఈ | 
HYD కహాఇ అజసు కో లేఈ ॥ 
జౌ పటతరిఅ తీయ సమ సీయా | 
జగ అసి జుబతి కహాం కమనీయా Il 1341 


(శ్రీరామం 8 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


114 (శ్రీరామచరిత SPSS 


Digitized by eGangotri Siddhanta Gyaan Kos 


తా॥ సీతాదేవిని పర్జీంచుటలో ఉసదూనములు నుడివి, యెవ్వడు కవిగా 
be టి 


2 


నిరూపింపబడుట కిచ్చగించును? అసామాన్య సౌందర్యరాశియైన సేత Dyes 
శోల్చవచ్చును? ఆమెకు సరిపచ్చు యువతి ఈ జగత్తునందు గలదా? 
DI నీత్రాదేవిని వరించుటయందు ఉపమానములు పయో 
fare) 
గించుట సుకవియన్న పదవినుండి తొలగి అపశీరి ని పొందుటక్టే 
యన్న భావము కవి యిట స్ఫురింపజేయుచున్నా 


Sil గిరా Sond తన అరధ భవానీ 1 
రతి అతి HHS అతను పతి జానీ I 
బిష moda బంధు havo Bor | 
Sere రమాసమ 8M బై దేహీ i 1342 


తా॥ పరికించి చూడ జగత్తున అటుపంటి యుసతీలలాను యొందును 
MIO, ఇక 'దేపతాస్త్రీలలో అటుపంటి రూపపతిని గాంచపచ్చునేమో ! సరస్వతి 
పూటకారి; పార్వతి అర్ధాంగి; సున్మథుని పత్నియగు రతిదేవి తనపతి అనంగుడని | 
మిక్కిలి దుఃఖముతో కృళించియుందును. సమ్ముచమును దేపతలు, రాక్షసుల | 
మథించినపుడు అందు నిషము _ మద్యము జనించినవి. తరువాత లక్ష్మీచేని 
యుద్భవించినది. విషము_మద్యము లక్ష్మీదేవికి కోబుట్టువులై యుండ అటునంటి 


లక్ష్మీని సీతకు SS oy Heo ? 
౧m 


చౌ! జాం SO సుధా పయోనిధి హోఈ | 
పరమ రూసమయ కచ్చపు సోఈ | 
సోభా రజు మందరు సింగారూ | 
మథై పాని పంకజ నిజ మారూ I 1348 


TU లక్ష్మీదేవి లపణసముుదమునుండి యుద్భవించినది. ఆ సముద్ర 
మును చిలుకుటకు భగవాను దతికఠిన మైన శరీరముగల కచ్చప రూసనును G80 
చెను. మంథనముచేయుట కుసయోగించిన [BS వాసుకియన్న భుజంగము. 
ఆ భుజంగమును కఠినమైన మంవరాచలమునకు జుట్టి, దేవదానవులు క్షీరసాగర 
మును మథించిరి. అట్లు నుథించిన తర్వాత నిరుపమాన సౌంచర్యరాశియైనే 
లక్షీ దేవి ప్రభవించినది. లక్ష్మి అత్యంత సౌందర్య పతి యనియు, లాపణ్యనిథి 

CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


త యజశాల L సవేశ వ! by eGangotri Siddhanta Gyaan Kosha 


u 


115 


జెపెచరు క 

యనియు జెప్పెవరు కదా! ఆమెను (ప్రకటించిన యుపకరణములు సర్వసాధా 
రణముగా కఠోరమైనవి. అట్టి కఠోరమైన యుఫకరణములడే [ESTERS 
లక్ష్మీదేవి చాసకికి సాటి యెట్ల గును? 

అది అత్యంత కాంతిప్పంజముల కాలవాలమైన అమృ తసముప్రము, పరమ 
రూసమయ కచ్చపము, మృదువైన (తాడు, శృంగారమునకు నిలయమైన పర్వ 
ఎ కావచ్చును. ఆ కాంతిపంతమైన సమువమును స్వయముగ మన్మథుడే 
తస కరకనులములకో చిలికియుండ సచ్చును. 


దో॥ ఏహి DA ఉపజై లచ్చి జబ సుందరతా సుఖ మూల | 
తదపి సకోచ సమేత కబి కహహి( Hod సమతూల॥ 1844 


ర 


wil ఈ (సకారముగ శృంగారర నార్జ్రయై, యనిర్వాచ్య సౌందర్య 
రాశియైనలక్ష్మీ దీవి యుత్సన్నమయ్యెను, కవులు చాల సంకోచించి, ఆమెను 


AGES య on 
సీతతో సమాన యనినారు. 


సౌందర్య మనెడు ప్ప సము(చమును మన్మథుడు చిలికెనో ఆ సుంద 
రత్వము గూడ [ప్రాకృత మైనది (లౌకిక Tosi gsi); ఏలన మన్మథుడు స్వయ 
ముగా (తిగుణమయ (కృతికి వికార మైనవాదు. ఆ సుందరత్వమును చిలుకగా 
[సకటితయైన లక్ష్మీ అధికసాందర్యరాశి, దివ్య'తేజస్సుళో APANA నను 
(ప్రాకృత మైనది. కనుక ఆమెతో వై దేహిని బ్‌ దో ల్చుటకు కవి సంకోచించును: 
ఏ సుంచరత ముతో శాసకీదేవి దివా ్యతిదిప్య పరమ మంగళ స్వరూపయైనదో D 
సుంచరతమునకు భిన్న మైనది, అప్రాకృత మైనది. 
పస్తుతః లక్ష్మీదేవి అప్రాకృతరూప మిదియే. ఆ రూపము మన్మథుడు 
చిలికిన తరువాత |ప్రకటితమైనది గాదు. లక్ష్మీదేవి జానకీ స్వరూపశ క్తి, ఆమె 
నుండి భిన్నమైనది కాదు. ఉపమాన మిప్వపల భిన్నవస్తువులతోనే 
ఆమెకం జ అతిరిక యైన జాసకీ దేవి స్వయముగా తన మ ee ene 
నది. ఆమె యుద్భవించుటకు ఏ యుపకరణముల ఆవశ్యకత లేదు. అనగా శక్తి 


శక్రి వంతులకన్న అభిన్నమైనది, OO LUST goo, అథవా అనుపమేయము. 


శ య వ. కడ <. NEREA 
ఈ గూఢ GOSS, మును భక్కశిరో మణులై న కవులు, అభూకోప 


మాలంకారముద్వారా చాల రమణీయనుగా ప్యక్కపజచినారు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


118 Digitized by eGangotri Siddhanta Gyaan Kosh రామచరిత SPS Sey 


SN చలీం సంగ లై సఖీ( సయానీ 1 

గావత AS మనోహర wd ॥ 

సోహ నవల తను సుందర సారీ ı 

జగత జనని అతులిత SH భారీ ॥ 1345 

తా॥ నిండు యౌపనముచే తొణికిసలాడెడు సకియలు సీతను Bony 
కొని మధుర మనో హర మంగళగీతములను పాడుచు వెడలిరి. ఆమె సుందరం 
శరీరమున పట్టువస్త్రము ళోభిల్లుచుండెను. 

ఆ జగజ్జనని మనోహరరూసము అతులమైన విమలకాంతులను గు 
యించుచుండెను. 


SN భూషన సకల సుదేస సుహాఏ I 
అంగ అంగ రచి సభిన్హ బనాఏ ॥ 
రంగభూమి జబ Vos పగు ð 1 | 
BO రూప మోహే నర నారీ ॥ 1840. 
on జానకీదేవి సర్వాభరణభూషితయై యలరారుచుండెను. సఖులు ఆమె 
సర్వాంగములందు మిక్కిలి నేర్చుకో ఆభరణములను దొడిగియుండిరి. సీతాదేవి 


Ge 


ar లయందు కాళిడినంతనే ఆమె దిస్యమంగళ స్వరూపమును జూచి 
పుఠేషులందరును 'మోహితులైరి. 
చౌ॥ HR సురన్హ దుందుభీ( బజాఈం | | 
ača [Hors అపఛరా mPSac ॥ 
పాని సరోజ సోహ జయమాలా | 
అవచట చితఏ సకల భుఆలా ॥ 181 


Ti దేవతలందరును హర్షి oD నగారాలు (మోగించిరి. పుష్పపర్ష ములు 
కురియించిరి ; అప్సరసలు గానము చేసిరి, వైదే దేహి కరకమలమునందు ase 
అత్యంతశోభ నిచ్చుచుండెను. రాజు లందరును ఆశ్చర్యచకితులై ఆమెను త ద్‌ 


దృష్టితో జూచుచుండిరి, 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ee 


5. త యజశాల Lony, " 
I ఖో lis a8 iitized by eGangotri Siddhanta Gyaan Kosha 117 


చౌ॥ సీయ SBS చిత రామహి చాహా 1 
భఏ మోహబస సబ నరనాహా I 
ముని సమీప aa Sa భాఈ I 
of లలకి లోచన నిధి పాఈ ॥ 1848 


DOYS BD [Bossa గాంచుచుండెను. అప్పుడు రాజ 
కుమారులు మోహపరవళశులైరి. సీతాదేవి మునిసమీపమున ఆసీనులై. న రాను 
లక్ష్మణులను గాంచెను, ఆమె నయనములు వాటి ఖజానాను (ధనాగారము) పొంది 
మోహాముతో ఆ వై పునకే మరలి (శీరామునియందే స్థిరమైనవి. 


దో॥ గురజన era సమాజు బడ BD సీయ సకుచాని | 
లాగి బిలోకన SDS తన రఘుబీరహి ఉర ఆని ॥ 1349 
తా॥ కొని గురుజనుల సాన్నిధ్యమును, సమాజమును గమనించిన దై సిత 
సంకోచముతో లజ్ఞావదనయైనది. అమె శీరామచం[దుని స్వరూపమున 
హృదయపీఠమున "అలంకరించుకొని సిగ్గుచే 3053 03 పు ఓరచూపు చూచు 
చుండెను. 
చౌ॥ రామ రూపు అరు సియ HH దేఖీ6 1 
నర నారిన్హ sopi నిమేషే6 I 


సోచహి( 5o కహత సకుచాహీ( | 
DE సన బినయ కరహి( మన మాహీ(॥ 1350 


తా॥ (శీ రామచందుని రూపమును సీతాదేవి రూపరేఖావిలాసమును స్త్రీ 
పురుషులు కనురెప్ప TOS oo చూచుచుండిరి. ఎల్ల రు మనంబునందే BRA 
యత్వము నొందుచుండిరి. ఆ 9 శో భావిశేషమును స్పష్టముగ జెప్పుటకు సంకో 
చించుచుండిరి. మనస్సులోనే దై పము నిట్లు స్తుతింప( SUAS. (ముందు 

హాల్‌ అన్వయము) 

చౌ॥ హరు DB BA జనక జడతాఈ | 

మతి హమారి అసి Ber సుహాఈ I 

విను విచార పను SB నరనాహూ I 

BS రామ కర So విబాహూ | 1801 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


118 | శీరామచరిత soya. 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha న్‌ 


ఈల aw జనకుని మూరత మును శీ, మముణా =z 2 
Bn “ఓ దైవమా! జనకుని ము CO Sm శ్యఘముగా హరింప్పన్న, 
R 


ఆతడు SÄ ప్రతిజ్ఞను విడచి, సీత రాముని వివాహమాడునటువంటి విశ్వే 
g iy 
మా రాజునకు (పనాదింపుముల 
చౌ! జగు భల కహిహి భావ సబ కాహూ | 
హఠ Sac అంతహు( ఉర దాహూ Il 
ఏహి PORE మగన సబ లోగూ ı 
బరు సా(వరో జానకీ జోగూ ॥ 1952 
Tn Ds మాటలంపరికిని ఇష్టమైసవి గనుక ఎల్ల రును వానిని మంచివని 
T Wome, హఠమును వీడనిచో అంతమున హృదయము జ్వలించును, 


ఏది యెట్లున్నను జాసకికి యోగ్యుడగు వరుడు శ్యామల Sosy 
అష్‌ 
(శ్రీరామచందుడే. 


పందిమాగధులు జనకుని [Seas గూర్చి వివదించుట 


చౌ! తబ బందీజన జనక బోలాఏ | 
బీరిదావలీ కహత చలి ఆఏ | 
కహ Syd జాఐ కహహు పన Bro | 
చలే wo హియ( హరషు న Sow ॥ 1800 


తా॥ అప్పుడు జనకమహారాజు సందిమాగదులను బిలిపించెను. వారు చిరు 
దావళిని పాడుచు పచ్చిరి. వారిని గాంచి రాజు “మీరు నా (పతిజ్ఞ నెల్లరప 
Re z, AAT 5 S 
'తెలియజబేయు " డనెను. రాజాజ్ఞిను శిళసాపహించి మిగుల సంతోషముతో (కి 
2% గూర్చి చెప్పుట Sós% లై రి, 


దో॥ బోలే బందీ బచన బర సునహు సకల మహిపాల | 
సన విదేహ కర కహహి( హను భుజా ఉఠాబ బిసాల॥1894 


Ti పందిమాగధులు జనకమహారాజు (పతిజ్ఞను గూర్చి యివ్విధముగ 
E 
SOO- G జగత్చరిపాలకులై న రాజకుమారులారా 1 జనకమహారాజు [382 
గూర్చి వినుడు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


క. 


సందిమాగధులు SUS DiguzanpaBengon.Sbishan! a Gyaan Kosha 119 
oil నృప భుజబలు విధు సివ ధను రాహూ i 
గరుఅ కఠోర DAS సబ కాహూ il 
రావను బాను మహాభట థారే 1 
OD సరాసన గవయిం SoS ॥ 1355 
తా॥ రాజుల భుజబలము చం[దుని వంటిది; శివధనుస్సు రాహువు 
పంటిది. శిపధనుస్సు భారమైన చనియు కఠోర మైనదనియు అందరికి విదితమే! 
మహాపరా[కమో పేతుదై న రాపణాసురుడును, బాణాసురుడును ఈ ధనుస్సునుగాంచి 
ఊరక QSOS. (స్పృశించు ధైర్యము గూడ వారికి లేకపోయెనని PSs) 
చౌ॥ సోఐ పురారి కోదండు కఠోరా 1 
రాజ సమాజ ఆజు sy తోరా il 
[BASS జయ సమేత బై దేహీ 
వినహి Dard ady హరి Bor I 1856 
తా॥ ఇట్టి కఠోరమైన శినధనుస్సును, ఈ రాజసభలో నెపడు విజిచునో, 
(తిభుపన జయ సమేతముగ జాసకీదేవి వానినే పరించును. 
రాజుల బలహీనత 
Si సుని పన సకల భూప అభిలాషే 1 
భటమానీ అతిసయ మన Sew ॥ 
పరికర wc ఉరీ అకులాఈ | 
చలే ఇషదేవన సిర నాఈ ॥ 1307 
ట యౌ గ 
Dıl _పతిజ్ఞను గూర్చి విన్న రాజులందరును అత్యంతాభిలాష గల 
g or a r 
వారె ర. బాహు బలముతో విబ్లవీగువారలును, సమరగర్వము 'మెండు గాగల 
cs e z 
వారును అయిన రాజకుమారులు దిగ్గనలేచి, తమ యిష్టదేవతను మనంబుస 
fact ole L mw Ê 
(ప్రార్థించి, నమస్కరించి ధనుస్సు నొద్ద కేగిరి. 
చౌ॥ తమకి తాకి తకి సివ ధను ధరహీ6 | 
ఉఠల న కోటి భాంతి బలు కరహీ( Il 
జిన కే š% బిచారు మన మాహీ6|॥ 
ప హీప న జాకీ 1358 
చాప సమీప మహీప న sorc il 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


120 రామచరిత మానస 


af x & 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosh 
తా॥ వారు అహంకారపూరితులై శిపధనుస్సును గాంచుచుండిరి. మఠ 
Co రి 
శక్తి సామర్థ్యములను చెచ్చుకొని, దాని పట్టుకొనుచుండిరి. డాని నెత్తుట్య 
కోటి (ప్రయత్నములు చేసినను, సాఫల్యము పొందరైరి. వివేకవంతులెన ప 
నయా లా 
కొందరు ధనుస్సు SH లేమని అనుకొన్నవారై దాని సమీసముసకు పోర్ర్య 
a— o . 


దో॥ తమకి ధరహి( ధను మూఢ నృప ada న చలహి( లజాళ; 
మనహు( arg భట బాహుబలు అధిక అధిక XOY Xay ॥ 
1399 


Dı sory రాజులు ధనుస్సును సట్టిచూచి, ఎత్తచాలక, నిరాశచే శ్ర 


పలకు పచ్చుచుండిరి. వీరుల భుజబల స్పర్శను పొంది ఆ ధనుస్సు అధికాధికమెన | 
a 


భారముతో రాబి ల్లుచుండెను. 


చౌ! భూప సహస దస ఏకహి బారా । 

లగే ఉఠావన OS న టారా ॥ 

B59 న సంభు సరాసను కె సే6 | 

కామీ బచన సతీ మను జై సేం॥ 1360 

తా॥ సదివేలమంది రాజులు ఒకేసారి ధనుస్సునెత్తుటకు | పయత్నించిరి; 
కాని విఫలులై రి. ఏ వశ యందును, కామాంధుని పచనములు పత్మిపతను చలింస 
చేయజాలనట్లు, శివధనుర్భంగము గావింస వీరికి సాధ్యమగునా? 


Si సబ నృప భఏ జోగు ఉపహాసీ । 

జై సేం విను Dorn Sar) gh ॥ 

858 బిజయ te భారీ | 

చలే చాప కర బరబస హారి ॥ 1361 

తా॥ రాజులెల్ల రును పరిహాస పా(తులై ర. ఏ విధముగ వె రాగ్యము 
లేకున్న సన్నాసులు పరిహాసమునకు ప్మాతులయ్యెదరో, అటులే 3, విజి 
యము, వీరత్వము మొదలగున పన్నియు కలిగినవారలయ్యు, ధనుస్సు నెత్తుటకు 
శక్తిలేనివారై తుదకు వెడలిపోయిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Oke EP S 
రాజుల DOJ NÖ Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 121 


TW శ్రీహత భఏ హారి హియ( రాజా | 

BS నిజ నిజ arg సమాజా il 

SSS, బిలోకి జనకు wheres । 

బోలే బచన రోష జను PSI 1382 

తా॥ రాజులు శ్రీ హీనులై, హతాళులైై, వెడలి వారివారి స్థానములలో 
ఆసీనులై ర. _ధనుస్సునెత్తుటలో వై ఫల్యము బొందిన రాజకుమారులను జూచి, 
జనకమహారాజు డోధముతో నీ మాట లనెను. 


నిరాశాజనకము అన జనకుని వాకు Lo 
యా 


చౌ! దీప దీప కే భూపతి నానా | 
ఆయే సుని హమ జో పను ఠానా ॥ 
దేవ దనుజ ధరి మనుజ సరీరా | 
విపుల HS ఆయే రనధీరా I 1363 


on “నేనొనర్చిన (ప్రతిజ్ఞను విని ద్వీప ద్వీపములనుండి రాజులనేకులు 
7 
DE HTS. దేవతలు, దైత్యులు గూడ మానప శరీరములు దాల్చి పచ్చినారు. 


ఇంకను పెక్కుమంది రణధీరులు వచ్చినారు, 


దో॥ gwa మనోహర విజయ బడి కీరతి అతి కమనీయ I 
పావనిహార బిరంచి జను రచేఉ న ధను దమనీయ ॥1364 
తా॥ ధనుస్సును MoO రాజకన్యను చేపట్టి విజయమును, సల్కీర్కిని 

బడయుటకు pee యెవరి నొసటను (వాసినట్టు లేదు. 

చా! కహహు Ber యహు ergo న భావా | 
కాహు. న సంకర చాప చథావా il 


రహజ spren SSH భాఈ | 
Ben భరి భూమి న 68 Sars ॥ 1365 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
on Sis ote SNe BS eo 588 pny nario 
TH ధనుస్సును విజచుట కన్యను ఇపట్టుట LDE PÄTSI 
గారుండును ? కాని యెస్యరికిని శంకరుని ధనుస్సును విజిచుటకు శ 
ధనుస్సు Sho, విజచుట అటుండనిందు ; ఏమి దౌర్భాగ్య మోగాని 


భూమిసుండియైస కదల్బలేకపోయిరి, 


Si wa జని కోట మాఖై భటమానీ 

బీర Dears మహీ Soc జానీ ॥ 

తజహు ఆస నిజ నిజ గృహ జాహూ | 

Oar న DB వై దేహి బిబాహూ I 1366 

Tr ఇప్పుదు వీరులనునెడి అహంకారముతో విజ్ఞవీగతుడు ; '| క్రోధము 
పహింపకుదు. ఈ సంఘటనపలస పృథ్వి వీరరహితమైనవని తెలియుచున్నది 
కనుక ఆశనువీడి మీమీ గృహములకు తరలిపొండు. [pry సీతకు కల్యాణ రేఖ 


లిఖించినటు లేదు. 
౧ 


oll సుకృతు Py FC పను పరిహరఊ! | 

కుఅ(రి కుఆరి రహజ కా కరషః( Il 

Sc జనతేజ( విను భట wD భాఈ | 

తౌ పను కరి Sac న హంసాఈ ॥ 1367 

Di [HOS వీడినచో, పుణ్యఫలము క్షీణించును. ఏమి సేయుదును! 
సీత కన్యగానే యుందునేమో! సృథ్వి వీరరహితయైనదని మునుపే తెలిసి 
యుంటినేని, ఇటుపంటి [ses నొనర్చి పరిహాసమునకు గురికాకుండ ఉండెడి 
వాడను, 


చౌ! జనక బచన సుని సబ నర నారీ । 
OD జానకిహి భఏ దుఖారీ I 
మాఖీ opm కుటిల Soc Prc] 
రదపట ఫరకత నయన రిసౌయహేం ॥ 1368 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


v 


రాశాజసతములై స Digitol ay sGanaptri Siddhanta 6౭౭౧ Kosha 123 


రా॥ జనకుని నిరాశాయుక్త్రము వైన పలుకులను విని, స్త్రీ పుటమలెల్ల రును 
కప ne షా m 
SNPS దృష్టి నారించి మిగుల దుఃఖించిరి. Td లక్ష్మణుదు మా|త్రము 


one SHE mo ముడివేసెను. ఆతని సయనములు E Somos ము 


లక్ష్మణుని [కో థము 


శ 


దో॥ కహి న సకత రఘువీర డర లాగే బచన జను చాన | 
Ty రామ పద కమల సిరు బోలే గిరా |ప్రమాన ॥ 1369 
తా॥ కాని (శ్రీరామచం | దుడేసునునో అన్న భయముచేత ఏమియు చెప్ప 
లేకుండెను; కాని లక్ష్మణునకు జనకుని పలుకులు చాణములప ల (గుచ్చుకొను 
చుండెను. ఇక తాళలేక రాముని పాదములకు ననుస్క_రించి యథా ర్భపచనముల 
నిట్లు పల్కెను. (మిందు దోహాతో అన్వయము) 


చా॥ రఘుబంసిన్హ మహు( జహ( Ee హోఈ | 
Berc సమాజ అస కహల న కోఈ I 


శహీ జనక ad అనుచిత wd । 
బిద్యమాన రఘుకుల మని జానీ ॥ 1370 


Tu రఘువంశీయుల సాన్నిధ్యయున నిటుపంటి మాటలసుట కెవ్వరును 


సాహాసింపరు. అటువంటి అనుచితపచనములు (శ్రీరఘుకుల శిరోమణియైన 
ÊT మచందుని హాస్యాస్పదుని గావించినట్లుండుస నియు Soss జనకమహా 
రాజిటు విపరీత మైన మాట లనెను. 

mM 


చౌ॥ - సునహు భానుకుల పంకజ. భానూ. । 
Sía సుభాజ న కభు అభిమానూ il 
జౌ Sirs అనుసాసన aac | 
Sos ఇవ [బ్రహ్మాండ ఉరఠావౌ( Il 1871 


తా॥ ఓ భానుకుల కమల రవీ: నీ యాజ్ఞయైనచో నేను (బిహ్మాండమును 
బంతిపలె నెతుదును. ఇవి Edo మహంకారపూరితములై న మాటలుగావు. నేను 
సహజముగానే నుడువు చు చున్నాను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


124 (శ్రీరామచరిత మానసము 
Digitized by eGangotri Siddhanta Gyaan Kha 


చౌ॥ కాచే ఘట BD wae ఫోరీ 1 

సకఉ( మేరు మూలక SM SÂ ॥ 

తవ [HBS మహిమా భగవానా | 

కో చాపురో పినాక పురానా ॥ 1372 

Tu పచ్చికుండను పగులగొట్టినట్లు దానిని SOM BID. God or 
సుమేరుపర్వతమును సహితము BONS చెవను. ఓ భగపంతుడా! నీ [Ses 
(ప్రభావములు నా అండనుండ, ఈ పురాతనమైన ధనువొక లెక్కుయా! ఇది 
యొక SWAT 2 


SN నాథ జాని అస ఆయసు wae | 
కౌతుక soc బిలోకిఅ Sar ॥ 
కమల నాల బిమి చాప చథావా. | 
జోజన సత (సమాన లై థావౌం॥ 1378 
తా॥ ఓ రఘునాథా! నీ యాజ్ఞయైనచో చాపమును తామరతూండ్ల SS శత 
యోజనములవనుక విసరివై తును. 


దో॥ తోరాం ఛ్మతఠ దండ జిమి తవ ప్రతాప బల నాథ 1 
జౌ న STe [Ha పద HHH కర న ధరాం ధను భాథ ॥ 
1374 
ou సీ ము ధనుస్సును కుక్క గొడుగులపలె తునియలు 


చేసెదను. అట్లు చేయనియెడ, నీ పావములాన | ఇంకెస్పుడును ధనుర్చాణము 
లను చేత బట్టను. 


Sil లఖన సకోప బచన జే బోలే । 
డగమగాని మహి దిగజ డోలే ॥ 
సకల లోగ సబ భూప Gos 1 
సియ హియ( హరషు జనకు సకుచానే il 138% 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


లక్ష్మణుని [కారము = by eGangotri Siddhanta Gyaan Kosha 125 


Di లక్ష్మణుడట్లు [So చేశముతో జెప్పిన వచనములకు భూమి గడగడ 
లాడెను. దిగ్గజములు కంపించినవి, (పజలును, రాజులును భయమునొందిరి. సిత 
మిగుల సంతోషించెను. జనకుడు వ్యాకులత నొందెను. 


చౌ॥ గుర రఘుపతి సబ ముని మన మాహీ(। 

ముదిత భఏ HA HD పులకాహీ( I 

సయనహి( రఘుపతి లఖను Bars | 

[పేమ సమేత నికట బై రారే i 1376 

Pı గురువైన విశ్వామితుండును, శ్రీరఘునాథుడును, మునులును మనం 
బున హర్షించి మాటిమాటికిని పులకితులగుచుండిరి. (శ్రీరామచంద్రుడు లక్ష్మణుని 
ఊరడించెను. (సేమతో తనచెంత ఆసినుని గావించెను. 


చౌ॥  బిస్వామ్మిత సమయ సుభ జానీ 1 
బోలే అతి సనేహమయ దానీ il 
ఉరహు రామ భంజహు భవ చాపా | 
మేటహు తాత జనక పరితాపా il 1377 
తా॥ విశ్వామిత్రుడు శుభసమయము జూచుకొని [Ío DĂ వాణిచే 
“ఓ రామా! శివధనుస్సును Dod జనకుని సంతాపమును బో గొట్టు ” మనెను, 


శివధనుర్భంగము 


Si సుని గురు బచన చరన సిరు నావా I 

హరషు Dard న š% ఉర vor Il 

oa భఏ ఉఠి సహజ WPT | 

SSH aver మృగరాజు అజాఏ6 N 1378 

తా॥ గురువచనముల నాలకించి, శ్రీరాముడు గురుచరణములకు నమస్క- 
రించెను. (శ్రీరాముడు హర్ష విషాదముల కత్రీతుడు. యౌొపనముతో నిండిన మృగ 
రాజును గూడ సిగ్గువణచు సహజస్వభాపముతో లేచి నిలిచెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


126 Digitized by eGangotri Siddhanta Gyaan bక్ఞామచరిత మాన స 
Sil ఉదిత ఉదయగిరి మంచ పర రఘుబర వాలపతంగ ॥ 

బికసే సంత సరోజ సబ హరషే లోచన భృంగ ॥ 13V 

wy మంచెయనెడు ఉదయగిరి పై రఘునాథుడనడు POST De ¢ dey 
యించినంత నే సజ్జసకనులనులు. వికసించినవి, నేత్ర 
హర్షి ంచినక 

Dit rete బాలసూర్యుడైన రఘునాథు డుద 
యించినంతనే సాధుస్వభావము గలవారును, సద్దు ణవంతులును 
కమలవికాసమును బోలి పరమానందభరితులై 6. (భమరములు పుష్ప 
ముల మకగందమును [గోలి అనందించునట్టు, వారు న్మేతద్వయ 
ముతో సౌకుమార్య సౌందర్య _తేజోవిలాసములతో నొప్పారు 
శ్రీరాముని జూచి అనందించిరి. 


చౌ॥ నృపన్హ కేరి ఆసా నిసి నాసీ । 

బచన నఖత అవరీ న [Seo ॥ 

నానీ మహిప కుముద సకుచానే 1 

కపటీ భూప ఉలూక లుకానే ॥ 1380 

SH రాజుల అశాంధకారము నాశనమాయెను. వారి వచనతారల DÍ 
సమాస్త్రమాయెను. వారు మౌనము వహించిరి. అహంకారముతో కూడిన రాజ 
కుమువములు సంకోచము పొందినవి. కసటముతో నిండిన రాజులనెడు (గుడ్ల 
గూబలు దాగుకొనినవి, 

Di శ్రీ తులసీదాసు రా రాజకుమారులయొక్క అభిలాషను అంధ 
కారమునకు బోల్సి నారు. యజ్ఞ శాలయందు వారు పలి'కెడు |పగల్బ 

ములను నక్షత్రముల Bens se బోల్చినారు. వారి అహంకారమును 

కుముదపుష్పములకు బోల్చినారు, కపటులై న రాజులను (గుడ్లగూబ 
లకు పోల్చినారు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


35 ధనుర్భంగము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 127 

ఎప్పుడు ఆశయన్న అంధకారము నాశనమాయెనో, అప్పుడు 
వారు SO Sd పలుకులనెడు నక్ష Siow Hews సమాప మయ్యెను. 
అంధకార మెప్పుడు లెేకపోయెనో కుముద వసరు a అప్పు 
డుండదు. గుడ్లగూబలు రాత్రులందు విహరించును. అంధకార మెప్పుడు 
లేక SS" [గుర్రగూబలుగూడ దాగుకొనినవి. అటులే కాప 
ట్యముగల రాజులుగూడ దాగుకొనిరని భావము. 


- í ae నారి 
చౌ! భఏ ORS కోక ముని దేవా 1 
బరిసహి6 సుమన జనావహి. సేవా il 
గుర పద బంది సహిత అనురాగా | 
రామ మునిన్ల సన ఆయసు మాగా ॥ 1881 
తా మునులును, దేపతలనెడు చ|క్రవాకములు శోకరహితులై రి, we 
Lt లో గ 5 వ 
పుష్పపర్ష ములు గురియించి తమసేపల Noss. 
ఇచ్చట శ్రీరాముడు (ప్రేమతో గురుచరణనులకు నమస్కరించెను ; 
మునుల ఆజ్ఞను పొందెను. 


చౌ॥ సహజహి6 చలే సకల జగ స్వామీ | 

మత్త మంజు బర కుంజర గామీ ॥ 

SoS రామ సబ పుర నర నారీ 1 

పులక పూరి తన భఏ Komi 1382 

Tu అభిలభుపనై కవిభుడగు (శ్రీరామచంద్రుండు సుందరమైన మత్తగజ 
రాజము చందంబున, అలవోకగా థనుస్సుపద్ద కేగెను. అట్లు శ్రీరాముడు పోవు 
చుండ నగరనివాసులగు స్తీ పురుషులెరుల్ల ను సంతోషమును బౌందిరి. వారి 
శరీరనులు రోమాంచితము లాయెను. 
Sil బంది పితర సుర సుకృత సంభారి | 

Hc కఛు పున్య [Swe హమారే ॥ 

తౌ సివధను మృనాల & నాఈ(। 

తోరహు( రాము గనేస గోసాఈ. I 1383 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


128 (శ్రీరామచరిత మానసన్న 


Digitized by eGangotri Siddhanta Gyaan గ 
Ty పురవాసులందరును దేపతలకు, పితృదేపతలక కు సందనము చేయును 
తమ సుకృతమును స్మరణచేసికొనిరి ; మరియు నిట్ల నుకొనిరి. “మా పుణ్య 
[Ses మిసునుంత యుండినచో ఓ గణేశకుమారా రామచం| దుడు శివధను 
స్సును తామరతూటినిపలె విబిచుగాక 1” 


దో॥ రామహి (పేమ సమేత లభి SOS, సమీప Sere | 
సీతా మాతు సనేహ బస బచన కహఇ Dogs ॥ 1384 
TU (శ్రీరామచంద్రు నతివాత్సల్యముతోను, [soe x గాంచినదై, 
సీతాదేవి తల్లియైన సునయనాదేవి స్నేహసశమున BIEB ot సమీపమునకు 
QOD దుఃథావేశముస నిలాపముచేయుచు నిట్టిమాట లాడెను _ (ముందు దోహాళో 
అన్వయము) 


Si సఖి సబ కౌతుక dm నిహారే 1 
Bae కహావత హితూ హమారే ॥ 
Se న బురూఇ కహఐ గుర పాహీ(। 
ఏ బాలక అసి హఠ SO Pc I 1385 
Tn ఓ సఖీ, ఎపరు మనకు హితము చేకూ ర్చెడి వారనుకొందుమో వారు 
కూడ వినోవమును తిలకించువార లై నారు. శివధను స్పెక్కడ 1 PONG న రామ 
చందు 'డెక్కడ ? రాముడు వాలుడనియు, ఇంత గొప్ప SAS Sos కెంత 
మ్మాతము తగడనియు నెస్యరును విశ్వామిత్రమహర్షి కి జెప్పకున్నారు. 
వి॥ వీ ధనుస్సును రావణుడు, బాణాసురుడు మున్నగు 
జగదేకవీరులు చేతితోనంట లేక దూరమునుండి నమస్కరించి వెడలిరో 
అటువంటి శివధనుస్సును విజచుటకు విశ్వామితు(డు రామున oo 
యిచ్చుట, రాముడు దానిని విఖచుటకు ముందునకు వచ్చుట 
మొదలగు సంఘటనలు రాణికి ఏదో పట్టుదలగా కనుపించెను; 
కనుక ఆమె “ విశ్వామిత్రున కెన్వరును తెలియజెప్పరై. రి” అని విహ్వాల 
DSD soos ase: 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


లక్ష ణు ని E ధము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


129 
చౌ! రానన బాన He నహిం చాపా | 
హారే సకల భూప కరి దాపా ॥ 
సో ధను రాజకుఅ(ర కర దేహీ6 | 
బాల మరాల కి మందర fse n 1386 


Tu రాపణ బాణాసురులు ధనుస్సును స్పృశింపలేక పోయిరి, గర్వితు 
న రాజులోడి పోయిరి. ఆ ధనుస్సునే ఈ సుకుమార సుందరాకారుడే న రాజ 
యా 


= 
క్‌ 


కుమారుని చేతి కందించుచున్నారు. దాలమరాళసము మందరాచలము BS గలదా? 

Di మందరాచలము శినధనుస్సునకు బోల్బ బడినది. 
శ్రీరాముడు బాలమరాళము. మందరాచలమువంటి శివధనుస్సును 
బాలమరాళము వంటి శ్రీరాముడెత్తగలడా ? అన్న చక్కని ఉపమాన 
ములచే శ్రీతులసీదాసు రమ్యాతి రమ్యముగా ఈ రామాయణమును 
చించి భక్తుల హృదయములను చూరగొన్నారు. (ముందు దోహాతో 
అన్వయము) 


చౌ॥ భూప సయానప సకల సిరానీ | 
సఖి DA గతి కఛు జాతి న జానీ ॥ 
బోలీ చతుర సఖీ మృదు wd | 
తేజవంత లఘు గనిఅ న రానీ ॥ 1987 
తా॥ ఎవరు చెప్పినను చెప్పకపోయినను రాజు వివేకవంతుడు మరియు 
జ్ఞాని. కనుక గురువునకు చెప్పి యుండవలసినది. ఓ సఖీ: విధివిలాసము నెలుగ 
నెవరి తరము? అని చెప్పి యూరకుండెను. váy% రాముని మాహాత్మ్యమును 
గూర్చి బాగుగా తెలిసికొన్న యొక సఖి కోమలవాణితో Dh నెను- “ఓ మహా 
రాణీ 1 Saky రూపులు వయసున చిన్నవారై నను వారిని చిన్నలుగా భావించు 
చెంత మ్మాతము తగదు. 
వి॥ తేజస్స రూపులు వయస్సునందు చిన్న వారై నను జ్ఞానము 
నందు కడుదొడ్డవారలు. 


శ్రీరామ] 9 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


é Mae 
130 Digitized by eGangotri Siddhanta Gyaan 105౧) రామచరిత SPS vx 


శ్రీకాళిదాసమహాకవి రఘువంశ కావ్యమునందు దిలీప yx, 
రాజు చిన్నవాడై నను, ఆయన యందు జ్ఞానమౌనములు, శి 
క్షనులు మొదలగునవి గానవచ్చుచుండెనని చెప్పుచు నింకను ga 
నుడివెను. 

అనాకృష్టస్య విషయై ర్విద్యానాం పారదృశ్వనః, 
తస్య ధర్మరతే TH ద్వృద్దత్వం జరసా వినా. 

ఆ దిలీపమహారాజు యౌవనములో నున్నను వృద్ధునకుండు 
నట్టి యోగ్యతలు అనగా వైరాగ్యము, వేదవేదాంగములందు సంపూర్ణ 
పాండిత్యము, ధర్మమునం దాసక్తియును కలిగియుండెను. 

అటులే శ్రీరామచందుడు బాలుడైనను, సకల rowed 
రాముడు, తేజస్స్వరూపుడు, బలపరా[కమో పేతుడు. కనుకనే 
కఠోరమైన శివధనుస్సును Bo Hx. ఆ ధనుస్సును స్పృశించుటకు 
రావణ బాణాసురులకే సాధ్యము గాలేదు. 


చౌ! కహ. Hoss XP సింధు అపారా | 

Mae సుజసు సకల voro Il 

రబి మండల Bos లఘు లాగా | 

SCC BiH తిభువన తమ భాగా Il 1388 

TH కుంభమునుండి జన్మించిన అగస్త్యుదెక్కడ ? అపాఠమైన సము|ర్ర 
మెక్క_ద? అటువంటి అగస్త్యుడు సము So నింకింప జేసెను. కావున ముగి 
యశము | ససంచమంతటను చిరస్థాయి మైనది. సూర్యమండలము చూచుటకో 
చిన్నదిగ నుండును కాన్ని సూర్యు డుదయించినంత నే ముల్లోకముల అంధకారను 
(త్రుటిలో మాయ మగును. 


దో॥ మం్యత పరమ లఘు జాసు బస DG హరి హర సుర సర్శ! 


మహామత్త గజరాజ కహు6 బస కర అంకుస ఖర్చ॥ 1380 
cc-oÂsı Srinagar Circle, Jammu Collection. s 


లక్ష్మణుని GEES Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 131 


ణి 


తా॥ ఏ నుర్యతపశమున [(విహ్మవిష్ణుమ హేశ్వరులు, దేవత లున్నారో 
oS కడుచిన్నది, (ఆ చిన్ని; ai భక్తితో నుచ్చరించిన [psd 
pr సాక్షెత్క- రింతురని భావము, నుదో KS, గజరాబజమును గూడ చిన్న 


అంకుశము పశసరచుకొనును, 

చౌ॥ కాను కుసును ధను సాయక లీనే 1 
i యౌ 
సకల భువన అపనే( బస కీనే ॥ 
2 5 cue 
BD తబిఅ సంసజ అస జానీ | 


Sosa ధనుషు రామ సును రానీ ॥ 1390 
wn Sa Geis Daye ణమును చేతనిడుకొని సను 5 *కములను వశము 


వ్‌ . Bods అట్లు భావించి సందేహమును త్యజింపుము, రాణీ 1 
రానుచం[దుదు అపశ్యము ధనుస్సును విణచును. ” 


Si సథీ బచన సుని భై DOK 1 

మిటా Dard బడీ అతి [8 ॥ 

తబ రామహి DSS బై దేహీ | 

సభయ హృదయం బినవతి Bor తేహీ ॥ 1891 

తా॥ సఖీ పచనములను రాణీ విన్న త ర. అమెకు (శ్రీరాముని శక్తి 
me విశ్వాసము గలిగెను; ఆమె సందహములు rms 
A 


> 


6T మునియం దత్యంత (పీతి జనించెను. 


అట్టి తటి భయభీత మైన హృదయముతో సీతాదేవి (శ్రీరాముని గాంచి, 


అతని విజ జయమునసశై. దేవతలెల రను (పార్టింప దొడగెను. 
mM Qa 
చో॥ మనహీ( మన మనావ అకులానీ | 
హో (ప్రసన్న మహేస భవానీ il 


తు హరహు చాప గరుఆఈ il 1392 


తా॥ అమె వ్యాకులత నొందిస 


మనంబున గౌరీ శంకరుల 'ని వ్విధముగ 
(ప్రార్థింపం దొడగెను :- 1 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


132 Digitized by eGangotri Siddhanta Gyaan Kosa P99 OS మానస్య 


HL Nero నాయందు (సన్నులు గం 


భవానీ శంకరులారా! న న్న 


నేను మీ కొనర్చిన సేవలను సఫలము గావింపుడు. నాయందు దయయ్సు 


ధనుస్సుయొక్క_ భారమును హరింప జేయుడు. (ముందు దోప 


నై 
తో 
చౌ! గన నాయక బరదాయక Bar | 

ఆజు OAc 88 ec Seo సేవా il 

బార బార DSB సుని మోరీ 1 

శరహు చాప గురుతా అతి FÔ ॥ 1393 


జ 


arg =) Pee = su 
తా॥ ఓ గణనాయకా! పెరదాతా! ఈ దినముకొటక నను మిము 


అర్య 


సేవించితిని, నా (ప్రార్థన నాలకించి, Sk) భారమును తగ్గింపుడు, ” 
A | 


Si BH BHO రఘువీర తన సుర మనావ ధరి ధీర 1 
భరి విలోచన (పేమ జల పులకాపలీ సరీర ॥ 1394 | 
Tu (క్రీరఘునాథుని గాంచుచు ఛై ర్యముసహించి సీత దేవతలను మనం | 
బునందే స్తుతించుచుండెను. ఆమె నయనములు (పేమ్మాశుపులచే నిండెను; 


శరీరము గగుర్పాటు నంభెను, 


చౌ! నీకే, OOD నయన భరి సోధా | 
పితు పను సుమిరి బహురి మను ఛొభా il 
అహహ తాత దారుని హఠ wd 1 
సముయుత Sorc కఛు లాభు న హానీ ॥ 139 


తా॥ ధనుర్ధారియై ఆ యజ్ఞశాలయందు గోచరించుచున్న రాముని తేజస్సును 
తన నేత్రము లనుభవించుచుండ, మరల తన జనకుని శపథమును స్మృతీ 
చెచ్చుకొని సీతాదేవి తన మనంబున క్షోభించెను. అప్పుదు ఆమె మనంబున? 
దీవిధముగ తలపోసెను _ 
“ఆహా! నా జనకు Goss కఠిన (ప్రతిజ్ఞ గావించినాడు 1 అది లాభదాయ 
ఖా 


Sar హానికరమో యెలుగ కున్నాడు soy” 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


లక్ష్మణుని ER Sexo Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 133 


Si సచివ సభయ dw Bo న కోత | 
బుధ సమాజ బడ అనుచిత హోర ॥ 
SFe ధను కులిసహు చాహి కఠోరా | 
Sorc స్యామల నృదుగాత కిస్రోరా ॥ 1396 


NA 


Tun మంతులు గూడ రాజునకు భయపది ఏమియు చెప్పుటకు సాహ 
సింపకున్నారు ; పండితులతో కూడిన సభతో ఈ అనుచితము జరుగనున్నది 


ధను స్పెక్కడ 2 కమనీయ కిశోర శ్యామ 


ణి 
d 


Si D8 కేహి భాంతి Tc ఉర ధీరా | 
DOW సుమన కన BBO హీరా ॥ 
సకల సభా కై మతి ఖై భోరీ | 
అబ మోహి సంభుచాప గతి తోరీ ॥ 1897 


on ఓదెపమాః నేను హృదయమునం దెట్లు ధైఠర్యముచిక్ష బటగలను ? 
a mM = uv o 
శిరమున ధరించు పుష్పకణములచే పజ్రము చేదింపబడునా ? సభయందుందు వారల 
బుది (భమించినది కాబోలు! ఇప్పుడు ఓ శివచాప రాజమా!: 53 నాకు 
Q 


శరణ్యము. (ముందు దోహాతో అన్వయము) 


చౌ॥ నిజ జడతా SSS, పర wô 1 
హోహి హరుఅ రఘుపతిహి నిహారీ N 
అతి పరితాప సీయ మన మాహీ6 I 
లవ నిమేష జుగ సయ సమ జాహీ6 I 1398 


4 2 es Weare 
ou నీ నిజమెన భారమును (ప్రజలపై మోపి, (శీరఘునాథుని సుకుమా 
యా యా 


How నెంచి శతేళికపడుదు.” 


ఇటు పరిపరి విధములె న చింతలు సీత మనంబున కలుగ జొచ్చెను 
౧ యా 


ఒక క్షణ మొక యుగముగా గడచిపోవు చుండెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Seman 
| రామచరిత Sax 
184 Digitized by eGangotri Siddhanta Gyaan Kosa రిత PS Sey 


దో॥ ప్రభుహి చిత వుని OSS మహి Tad లోచన ల్రో | 
ఖేలత మనసిజ మీన జుగ జను DS మండల Gon [కి 


Tn సర్వజ్ఞుడు, పురుషోత ముడు, సౌందర్యరాశియునై స (్రోరామచ్చ 
gy J 


త 
— 


ప్రభువును జూచి, మరల దృష్టిని భూమికి మరల్చియున్న సీతాదేవి Soyo 


౪ 


నేత్రములు చం[దమండల మనెడు ఊయెలలో కామదేవుని యొక్క. రెండ 
మీనము లూగుచున్నటు లుండెను, 


చౌ॥ గిరా అలిని ముఖ పంకజ రోకీ | 
(సగట న era నిసా అవలోకీ N 
లోచన జలు రహ లోచన కోనా I 
BOC పరమ కృపన కర సోనా ॥ 1400 


తా॥ సీతాదేవి వాక్కు Owed (భ్రమరములను అమె ముఖమనెడు కమలము 
నిలిపి వేసినది. లజ్జ అనెడి అంధకారమును గాంచి అవి బయటసడలేదు. 
లోఖి ఆర్జించిన బంగారము మూలనే (పోగయిసట్టు, కన్నీరు ఆమె. 
(>) 7 
కొలకులందే నిలచి పోయెను, 


చౌ! సకుచీ వ్యాకులతా బడి జానీ | 
ధరి ధీరజు (ప్రతీతి ఉర ఆనీ ॥ 
తన మన బచన మోర పను సాచా । 
రఘుపతి పద సరోజ చితు రాచా ॥ 140! 


తా॥ అట్లు వ్యాకులతచే (కుంగిపోవుచున్న సీత యించుక ధె ర్యము 
es ; ల్‌ : $ న యా రే 
పహించి, “మనో వాక్కాయ కర్మములతో నే చేసిన ప్రతిజ్ఞ సత్యమగునేని 
a జ Ts ce న శ S. a 
GTA చరణకమలములపై నా చిత్త మనురక మగు గాక 1” అని జ 
అలి 
నిశ్చయమునకు పచ్చెను. 


చౌ! తౌ భగవాను సకల ఉర చాసీ | 
కరిహి మోహి రఘుబర కై దాసీ ॥ 
Ber కేం వేహి పర సత్య సనేహూ | 
సో తేహి మిలఖ న Sx సందేహూ I 1402 


5 CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


n HEM 
లక్ష్మణుని Ee Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 135 
TH సర్వుల హృవయాంతరాళమున  నివాసముసల్పు భగవానుడైన 
యం er. ఈటీ చణ ప. eye RS గ్‌ a 
So] VOSS Oona సె న్నపశ్యము దాసిగా చేసికొసును. ఎపరికి 
< ‘ Baa A UY mapa Soya RO i 
ఎవరియందు నిజమైన న్నహముందునో వారు తప్పక OHHH. ఇందు సందే 


హను లేదు. 


చౌ! [Se తన చితణ | పేమ తన ww । 

కృపానిధాన రామ Dan జానా ॥ 

సియహి బిలోకి తకేఉ ధను కై సేం! 

చితవ గరురు లఘు D goer B Oc | 1408 

Tn శ్రీరామునిజూచుచు సీత తను మన ధనములను (శీరామున కర్చించెను. 
కృపానిధియైన, సర్వజ్ఞుడైన డ్రీరామచం|దు SO గహించెను. సీతను జూచి 
రఘుకుల తిలకుడు, గరుడుడు చిరుసర్చమును గాంచినట్లు ధనుస్సును చూచెను, 


BH లఖన ober రఘుబంసమని SSG హర కోదండు | 
పులకి గాత బోలే బచన చరన చాపి (బహ్మాండు n 1404 


Ti రఘుకులమణియైన (శ్రీరామచంగదు So శిపధనుస్సుపై దృష్టి 
సారించుచుండ, లత్మణుడు పులకితుదై |బిహ్మాండ మదరునట్లు తన పాదములతో 
నేలం|దొక్కి- నిమ్నలిఖిత పచనముల ని వ్విధముగ నుడుప సాగెను_ (ముందు 
దో 


Bn 8D కుంజరహు కముఠ అహి కోలా | 
ధరహు థరని ధరి ధీర న డోలా il 
రాము చహహి6 సంకర ధను తోరా | 
హోహు సజగ సుని ఆయసు మోరా Il 1405 


oJ 


తా॥ దిగజములారా ! ఓ కచ్చపమా | ఓ ఆదిశేషుడా! ఓ పరాహమా।! 
గ Z 

పృథ్వి యొక్క పట్టులోనే యుండుడు ; అట్లుండుటవలన పృథ్వి చలింపదు. 

ఏలన ్రీరామచం ces శిపధనుస్సును ఇంతే Sones ద్ద మైనాడు, నాఅజ్ఞ మీరక, 


ఏమరకుండుడు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ITX: Ge, 
138 Digitized by eGangotri Siddhanta Gyaan Koshb. మచరిత WS Sey 
చౌ! చాప సమీప రాము జబ ఆఏ | 


స 
నర నారిన్ల సుర సుకృత మనాఏ ॥ 
సబ కర సంసజ అరు అగ్యానూ l 
M008 మహీపన కర అభిమానూ I 149 
oP 6 


an (శ్రీరామచం[ దు చెప్పుడు DoS సమీపమునకు పచ్చెనో, అప్ప 
స్రీపపషులు, సమస్త BIO అది తమ పుణ్యఫలమని Fons, అందరియొక్క 
సందేహములు, అజానము సీచులై న రాజుల అహంకాళములు (ముందు దోహాగో 
అన్వయము) 


oll భృగుపతి కిరి గరబ గరుఆఈ ı 
సుర మునిబరన్ల కిరి కదరాఈ I 
సియ కర Ax జనక పఛితావా | 
TOS కర దారున దుఖ దావా il 1407 


తా॥ ఫరశురాముని గర్వాధిక్యము చేపతలకు మునులకు సంభవించిన 

విపత్తులవలని భయము, OT BS, ఆలోచన, జనకుని పశ్చాతా పము, 
a * A 2 ” 5 = 

లకు గలిగిన దారణ దుఃఖ దావానలము (ముందు దోహాతో అన్వయము) 


రాణు 


చౌ! సంభుచాప బడ బోహితు పాశ | 
SG జాల సబ సంగు బనాఈ ॥ 
రామ చాహుబల సింధు అపారూ | 
SHS పారు నహి( కోజ కడహారూ ॥ 1408 
j Bu ఇత్యాధులు శిపథనుస్సు అనెడి గొప్పనావను గాంచి, గుంపుగా దాని 
నారోహించినవి, అవి (సీరామచం[ వభుజబల 
గోరుచున్నవి. కాని నావికుడు say 
దో॥ రామ బిలోకే లోగ సబ చి 
చితఈ సీయ కృపాయత 


మనెడి అపారసము [చమును దాట 


త 28 సే దేలి | 
న జానీ Do DAA ॥ 1409 
Di డ్రీరామచందు(కు సమస 
పనుల పె గ్‌ లి, Sv a 
DY, రువులవలె నున్నట్లు గాంచి, aye AE దృష్టి సాఠించెను. వారు 


వ్యాకులత నొంది నట్లు (గ్రహించెను, జూచెను. ఆమె OS 508 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ody DO (కొధము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 13% 
si 8 విపుల do వైదేహీ | 

నిమిష DS కలప సమ Ser Il 

తృషిత బారి బిను జో తను త్యాగా | 

ముఏ6 కరణ కా సుధా తడాగా Il 1410 

తా॥ ఆమె వికలయగుట గాంచెను, ఆమెకు LSS తణ మొక్కాక్క- 
యుగముగ గడచి పోవుచుండెను. మిక్కుటమగు దప్పికచే మాసవుడు పీడింప 
బడుచు, తుదకు ప్రాణములు గోల్పోయిస తర్వాత అమృత భాండము లభించిన 
లేక అమృత తుల్య మైన జలముతో కూడిన చెరు పందుచాటులోనికి పచ్చిన ఏమి 


(ప్రయోజనము? 


చౌ॥ కా að సబ కృషీ Soar ac | 
సమయ చుకే6 HO కా పఛితానే( ॥ 
అస జియఃం జాని జానకీ6 BH | 
(ప్రభు Dos of (పీతి Dod it 1411 
oy పొలమంతయు ఎండిపోయిన తర్వాత వర్షము కురిసి లాభమేమి ? 
సమయము గడచిపోయిన తరువాత సళ్చాల్హాపపడిన [(పయోజన మేమి? లని 


మనంబున దలపోయుచు (శీరామచర్నద్రుండు జానకిని జూచెను. అత్యంత మైన 


శీనా | 
లౌ 


చా! Moder (పనాము మనహి6 మన 
అతి PÍŠ ఉఠాఇ ధను da i 
దమశేజ దామిని జిమి జబ లయడొ | 
పుని నభ ధను నుండల సమ భయజూ Il 1412 
DI (శీరామచర్నదుడు మనంబున గురువునకు (ప్రణామము లాచరించెను. 
తనశక్కితో ధనుస్సునెత్కెను. ధనుర్ధారియై PHS. అప్పుడా ధనుస్సు మెటిపు 
తీగవలె మెఅయుచు ఆకాశములో మండలాకృతి పొందెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


138 [చరిత 


Digitized by eGangotri Siddhanta Gyaan i sha మాససమ్సు 
చౌ॥ లేత చథానత Bods TPC | 

స 
Bir ఛన రామ మధ్య ధను తోరా 1 


తా॥ శ్రీరాముడు ధనుస్సు నెత్తి బలముతో సంధించిన విధానము నెవ్వరు 

ర. (శ్రీరాముడు ధనుస్సు నెప్పుడు లీసికొన్నది, ఎప్పుటు బలయుక్త 

ంథానేదు జేసిసది యెవరికిని |గాహ్యము గాలేదు. కాని సర్వులును 

అతడు SOI యుందుట మూత్రము ons.) ఆ తణములో నే (డీరాముడు 
Q 


Doth ఏఅచివై చెను. ధసుస్సు విటిగినప్పుడు కలిగిన కఠోరథ్వని 


Soll భరి భువన ఘోర కఠోర రవ రబి వాజి తజి మారగు SSI 
చిక్మురహి( దిగ్గజ డోల సుహి అహి కోల కూరును కలమలే॥ 
సుర అసుర ముని కర కాన Bsc సకల Do బిచారహీ(। 
కోదండ pode రాను తులసీ జయతి బచన ఉచారహీ. ॥ 


1414 


Tn ఆ "ఘోరమైన, కఠోరమైన శస్టము ముల్లోకముల వ్యాపించెను. ఆ 
శబ్దమునకు సూర్యభగవానుని అశ్వములు దారి దప్పినవి; దిగజము OODNA; 
అంశేక్తాదు భూమియు కంపించెను; శేషుడు, స i 

నతో దిగ్గన SOND. SATOH, Tens 
మూసికొని కలత నొందిరి. 


రాహను, కచ్చపము ఆందోళ 


, మునులును కర్ణరం|థములను 
లు 


నీతులసీదాసు లవి ఇను గ 
[Hoos ఇవ్విథముగ నిర్వచించుచున్నాటు_. (శీరామచం[దుండు 
ధనుస్సు AODSA తలచి సర్వులును ఏక గీనముగా “ శేరామచం[ దునకు 


జయము జయము” అని జయ జయ ధ్వనులను గావించిరి. 


సో॥ సంకర చాపు జహాజు సాగర రఘుబర వాహ్రుబలు | 
ară సో సకల సమాజు Sa జ్లో (పథమహిం మోప 
హ 

బస ॥ 1415 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


లక్ష్మణుని (కోధము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 139 

Tn శిపథనుస్సు TH వంటిది. [శీరామచం్నదుని భుజబల సర్మారమము 
అపారమైస సముద్రము. ధనుస్సు విజచినంతనే సమాజమంతయు అందు మునిగి 
పోయినది. మునుపు ఏరు మోహమునకు పశులై TS నారోహించియుండిరి. 

du సర్వుల సందేహములు, అజ్ఞానము, నీచాత్ముల అహం 
కారములు, పరశురాముని గర్వము, దేవతలకు గలిగిన భయము, 
సీత్రాలోచన, జనకుని పశ్చాత్తాపము, రాణుల దారుణ దుఃఖము, శివ 
చాపరూపమైన నావ నారోహించినవని ముందు రచించిన దోహాలలో 
శ్రీతులసీదాసు వివరించియుండిరి. (శ్రీరామచందుని భుజబలరూప 
మైన సము[దమును దాట గోరుచున్నవనియు, అందులకు నావికుడు 
చేడనియు దెలిపియుండిరి. 


ఇప్పుడు శ్రీరామచందుడన్న నావికుడు ధనుస్సన్న నావను 
అపార సము[దమున మునుగునట్లు చేసెనన్న భావమిందు స్ఫురించు 
చున్నది. శ్రీరాముడు ధనుస్సు విజచినంతనే నీచులైన రాజుల 
అహాంకారములు, దేవతల భయము, రాణుల దుఃఖమును దూరమైన 
వన్న మరియొక భావ మిందు స్ఫురించుచున్న ది. 


Si (ప్రభు Bia చాపఖండ మహి wd! 
BQ లోగ సబ SO సుఖారే ॥ 
కాసికరూప పయోనిధి పావన | 
[asso బారి అవగాహు సుహావన ॥ 1416 


DI (శీరామచం 5 ప్రభుపు ధసుస్సును Bots తునియలుగాజేసి పృథ్విపై 
బడవె చెను. అది చూచిన సమ స్తృజనులును సుఖమును Todd. DF ga É 
డనెడు పవిితసముదము [పేమ నెడు సుందరజలములో నిండెను. [ors 
మిత్రుడు (బహ్మానంద పరిపూర్ణ డాయెనని ఛాపము.] 


Sn రామరూప రాకేసు నిహారీ | 
ags HD పులకావలి భారీ ॥ 
బాజే నభ గహగహే నిసానా | 
దేవబధూ vă కరి గానా ॥ 1417 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Q a, వ. 
Digitized by eGangotri Siddhanta Gyaan Kae మచరిత మా Na 


wm 


తా॥ గ్రరాయుడనెదు పు పూర్ణచం|దుని గాంచి, పులకావళియ 


SS అలలు 
BOND. ఆకాశమున దుందుభులు |మోగినవి. _దివ్యాంగనలు PK 
చేయుచు ఏ నాట్యమాడిరి. 
GN బహ్మాదిక సుర సిద్ద మునీసా I 
Q 

[Saber (ప్రసంసహి( Bsrc అసీసా ॥ 

బరిసహి6 సుమన రంగ బహు మాలా 1 

గావహి( కింనర AS రసాలా I 1418 


on |బహ్మాది దేపతలు, సిద్ధులు, మునీశ్వరులు [bores g 


(పళంసించు చుచుండిరి ; ఆశీర్వావముల Pg సగుచుండిరి. మునిజన మానస తాపము 
లను హరింసజాలిన పరమాత్ముదై న రామునిపె పరిమళమెగపోయు రంగురంగుల 
మ 


పూలతో (గుచ్చిన మాలలను కురియించుచుండిరి. _ కిన్నరులు పాడుచుండిరి. 


చౌ॥ రహీ భువన భరి జయ జయ oA 1 
ధనుషభంగ ధుని జాత న జానీ ॥ 
ముదిత కహహి6 asec తహ. నర నారీ 1 
భంజేజ రామ సంభుధను భారీ it 1419 


[P5308 మంతయు జయ జయ ధ్వనులతో నిండిపోయెను. ఆ 
జయజయ ధ్వనులలో ధనుస్సు విజిగిన శబ్దము గూడ తెలియలేదు. ఆచ్చటచ్చట 
ప్రీ పదములు | శీరామచం, దుదు బరువెన శినధనుస్సును విజచెనని చెప్పుకొను 

L L రా Q) eJ 
చుండిరి. 


దో॥ బందీ మాగధ సూతగన DOS బవహి. మతిధీర | 
కరహి. నిఛావరి లోగ సబ హయ గయ ధన మని DOM 
1420 


ou బుద్ధిమంతులై 3 న వందిమాగధ సూతగణములు విరుదాసళిని చదున 
సాగిరి. జనులందరును అశ్వగజ ఛనకనకాది వస్తువులను, మణులను, వత్త 


ములను కానుకలుగా సమర్చించిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Soe జము Digiti ay, 
లక్ష్మణుని [eo Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 141 


చా! రూంయిు మృదంగ సంఖ సహనాఈ | 

Bo Fo దుందుఖీ సుహాఈ ॥ 

వాజహి6 బహు చాజనే సుహాఏ | 

జహ6 తహ( జుబతిస్ల Soto ma I 1421 

on తాళశమువేసెడు పెద్దకంచు వాద్యమును, మృదంగమును, మేళతాళ 
చులును నగారా మొదలగు సుందర వాద్యములు (మోగించుచుండిరి. అచ్చట 
చ్చట యుపతీమణులు మంగళగీతములు పాడుచుండిరి,. 


చౌ॥ సిన సహిత హరషీ అతి TH) 


థా 
క otre ww సోచు బిహాఈ | 
పైరత Sac థాహ జను పాఈ ll 1422 


oy ఎండిపోవు చేలపై వానచినుకులు రాలినచో అవి కళకళలాడినట్లు 
సఖీసమేతయై రాణీ అసందాబ్టి నోలలాడెను. జనకమహారాజు ఆలోచనలసు 
పీడి శాంతచిత్తు డాయెను, నది నీది ard, పురుషు డలసి ఎట్టు గట్టుకు BOs 
oo సీతాస్వయంవరమును గురించి పరిపరివిధముల ఆలోచించి, ఆలోచించి, 


స్పును రాముడు విజచినంతనే, జనకమహారాజు తన ఆలోచసలను వీడి 


య 
ex 
ప్ర X 

gZ 


ITY జలు స్వాతీ i 1428 


CA వవ 


$3 
తా॥ పగలు sos 08 వేరగునట్లు, ధనుస్సు విటీగిస తర్వాత రాజ 
రి 


ర స 5 ఇంతి! జన Lh dn, ERALAN > z 
కుమారులు (eros (5 ంతిహీనులై రని భాపము). చాతకప& స్వాతిజల 


బిందువులను పొందినపు డెట్లానందించునో , అటులే సీతాదేవి ఆనందించెను. 
ఆమె పొందిన ఆనందమును పర్శించుకున్వరి తరము? 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


142 Digitized by eGangotri Siddhanta Gyaan KONRAD SSS KS 
చౌ॥ రామహి లఖను OSS కె Bc 1 
os 
చకోర ag a Oc fl 


VBC గనును రామ పహి. = I 
¢ aD ç °. oe 1424 


Tu పూర్ణచందుని చకోరకిళోరము ఎటు చూచునో, అట్లు లత్మణుడు 
గ 
oe గాంచుచుండెను. అపుడు సీతను DeothsS a రాళలిసిన 


శతానందు డాక్టాపించెను, సీతాదేవి pio ముని సమీపించెను. 


దో॥ సంగ SOc సుందర చతుర గావహి( మంగలచార | 
గవనీ చాల మరాల గతి సుషమా అంగ అపార ॥ 1425 


తా॥ చతురలై న సఖులు సీతను వెంబడించుచు, మంగళగీతములను 
పాడుచుండిరి. సీత చాలహంసివోలె హంససడక సాగించను, ఆమె అంగములు 
అపారమైన శోభతో నిండియుండెను. 
Ti SOS మధ్య సియ సోహతి B సేం! 

యౌ oa 

SOAS మధ్య న టె జె సేం ॥ 

కర సరోజ జయమాల సుహాఈ | 

బిస్వ విజయ D Barc ఛాఈ il 1426 


Ti సఖులమధ్య సీత సౌందర్యనిధియై, విమలకాంతుల నడుము మహా 
కాంతియుతమై Ap So శేజరిల్లుచుండెను. కరమున పరిమళ మొలక 
lap] 
బోయు సుందర జయమాల విశ్వవిజయమునకు చిహ్నముగా Noor చుండెను, 


సీతాదేవి జయమాలచే నలంకఠరించుట 


చా! తన సకోచు మన పరమ ఉఛాహూ | 
గూఢ (పేము of పరణ న కాహూ ॥ 
జాల సమీప రామ SD BD 1 
రహి జను కుఅం6 చిత్త అవరిఖీ ॥ 1427 


CC-0. ASI SrinagarTircle, Jammu Collection. 


on సీత యించుక సంకోచించుచుండెను ; కాని sz 


dy 
Sr ht tt NG Me ge f 4 f 
ఆమె గుష్ప పేమ యెవ్వరికిని [Manges గాకుందెను. (ఏరాముని సమీపించి, 


బ్ర os a ఇ a 4 

అతని శోభను తిలకించిసదై , _రాజకుమారిైస Sead చిత రువువోలె 
యా Coe సయం మ్‌ 

నిలుచుందెను. 

చా॥ చతుర Ae oH కహా బురూఈ | 


ర 
పహిరావహు జయమాల సుహాఈ I 
త 


సునత జుగల కర మాల ఉఠాఈ | 
(పేమ Doo పహిరాఇ న జాఈ ॥ 1428 


wun అస్పుదు చతురికయైన సఖి ఆమె దశనుగాంచి “సుందర జయమాల 
నలంకరింపు " మనెను, అప్పుదు సిత రెండుచేతులతో మాలను దీసికొనెను, TA 


-8 ఆధ 2 ON ae = ea aes, అ రాం దా 
(పేమవిపశయైన కారణమున ఆమె మాలస వ్విధముగనే చేత MASP నెను. 
యా 


Si సోహత జను జుగ జలజ సనాలా | 
ససిహి OHS BS జయమాలా I 
గావహి( ఛబి అపలోకి సహేలీ | 


తా॥ అట్టితథీ అమె కరకమలళోభ కదు రమణీయ 
Both కమలములు భయపడుచు So Ne జయమాల 
నుండెను. ఆమె కరకమలము లట్లు మరింత సౌందర్య Boos SF cor చూచు 
చారల కన్నులకు సుఖ్యపదములై అలరారుచుండెసు.  సకియలు సౌందర్య నిధు 
శన సీతారాములను జూచుచు, ముంగళగీతములను wad. ఆ శుభసదుయనుస 


సితాదేవి [Borsa మెడలో జయమాల సలంకరించెను. 


gn రఘుబర ఉర జయమాల దేఖి దివ బరిసహి6 సుమన |! 
సకుచే సకల భుఆల జను DSB రబి కుముదగన I 1403 
తా॥ ఉరమున జయమాలసు గాంచిన దేపతలు పుష్పపర్ష మును గురియి, 

‘28. సూర్యభగవానుని జూచి కుముద పుష్బసమూ హములు ముడుచుకొ న్నట్లుం 


సమస రాజులును కాంతిహీనులె రి. 
—_ యా 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


144 ని = 
; Digitized by eGangotri Siddhanta Gyaan KAT DISS మా 


Si పుర అరు S gho వాజనే బాజే । 
ఖల భఏ మలిన సాధు సబ రాజే ॥ 
సుర కింనర నర నాగ మునీసా 1 
జయ జయ జయ కహి దేహి. అసీసా ॥ 1431 


< l ag pede wr 
Tn సగరమం౦ం బంతటను, గగనమం ošo% మంగళవాద్యములు 
C) 


మో A So లుదాసినులె రి; sax సంతుషి A పతలు 
Le ను స్ట Tams రి; సజ్జనులు సంతుష్టి నొందిరి. దేవతలు, 
Sð, మానవులు, నాగులు, మునీశ్వరులు జయము జయ మని చెస్సుచు 


చౌ॥ నాచహి6 గావహి( బిబుధ బధూటీ( 1 

వార బార కుసుమాంజలి ఛూటీ6 I 

జహ( తహ OS BS ధుని కరహీం 1 

బందీ బిరిదావలి ఉచ్చరహీం | 1432 

Ti దేవాంగసలు నాట్యముచేయుచు గానము సల్బుచుండిరి ; మాటిమాటి 
కిని అంజలియం దుంచిన పుష్పములను ఉారవిడుచుచుండిరి. అక్క డక్కడ 
[వాహ్మణులుకూడి వేదములను పఠించుచుండిరి, భటులు విరుదావళిని(పంశకీరిని) 


చెప్పుచుండిరి. 


Sil మహి పాతాల నాక జసు a gaye | 
రామ బరీ సియ Hoss చాపా I 
కరహి( ఆరతీ పుర నర నారీ । 
దేహి. నిఛావరి బిత్త Harb ॥ 1488 


చారము పృథ్వీ, పాతాళ, స్వర్గములందు వ్యాపించెను. నగరములోని ప్రీ పురు 
Ho తమ సంపదలను సైతము మరచి, తమ శ క్యనుసారము కానుకలు 


రాములకు సమర్చించుచుండిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


bah 3 asnon నలంకరించుట 
సీతాదివి జయం Bey By eBangotri Siddhanta Gyaan Kosha 145 


Si సోహతి ocd రామ క్రి జోరీ 1 
SH సింగారు WÄ ఏక SÂ n 
Ae కహహి( (పభుపద గహు సీతా 1 
కరతి న SOS పరస అతి భీతా ॥ 1434 


తా॥ సీతారాముల జంట సౌందర్యము శృంగారము ఒకచో ఐక్యమైనవా 
న్నట్లు అధిక శోభాసంపత్తిలో విజృంభించుచుండెను. 
౧౧ par.) 
అస్ఫుడు సఖులు “aoa, స్వామిపాగములను స్పృశింపు” మనిరి. కౌని, 
సీత అత్యంత భయఖీతయై |శ్రీరాను చరణములను స్పృశింపదాయెను. 
Q 


దో॥ గౌతమ తియ KB GSB కరి Sorc పరసతి పగ పాని I 
మన బిహసే రఘుబంసమని [పీతి అలౌకిక జాని ॥ 1435 


తా॥ సీతాదేవి A గౌతమపత్నియైన న అహల్యగతిని స్మరించి (శీరామపాదము 
లను స్పృశింపదాయెను. సీతాదేవి అలౌ కిక ప్రీతిని 'దెలిసికొని రఘుపంశమణియైన 


(శీరాసుచం్యదుడు నుందహాసపూరితు డాయెను. 


Bn తబ సియ BO భూప అభిలాష | 
కూర కపూత మూఢ మన మాఖే Il 
a8 ఉరి పహిరి సనాహ అభాగే | 
yí తహ( గాల బజావన లాగే ॥ 1436 


తా॥ ఆ సమయమున అత్యాళా పరుల్లైన రాజులు సితను గాంచి మోహ 
పరప SS 8. దుష్టులును మూఢులై స రాజు ఎ లా|గహపూరితు లై 38. ఆ భాగ్య 
హీనులె స్‌ Sree కవచములు ధరించి యి ష్టము పచ్చినట్లు (సేలిరి. 


యా 


Si óv ఛడాఇ సీయ కహ కోటో I 


ధరి బాధహు నృప బాలక దోఊ M 

తోరేం ధనుషు చాడ Sorc సరఈ | 
: 358 హమహి Hod కో బరఈ ll 1487 
Ors 10 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


146 Ye =< 
Digitized by eGangotri Siddhanta Gyaan (టగా బుచ రిత SPS Sey 


On కొందరిట్ల న సాగిరి _ సీత నెత్తుకొని పో DI ISK — రాజకుమార్ర 
నిరుపురను బంధింపుడు - ధనుస్సు Aoi sous కోరిక లీడేరలేదు. మమ్ములన్స 
జయించి రాజకుమారి 350 నను వివాహమాడగలరా? (ముందు దోహాక్రో 
అన్వయము) 


Si gc బిదేహు sx SO సహాఈ | 
జీతహు సమర సహిత Sa భాఈ ॥ 
సాధు భూప బోలే సుని wd 1 
రాజసమాజహి లాజ లజానీ ॥ 1848 


wn ఒకవేళ జనకమహారాజు వారికి సహాయమొనర్చినను రానులక్ష్మణ 
సహితముగ అతనిని (నాడ జయింపుగదు,” 


అది విని సరళస్వభావముగల రాజు లిట్ల నిరి_“ ఈ నిర్ణ జ్ఞాపరులై న రాజ 
యా 
సమాజమును గాంచి లజ్జయే లజ్జించెను. (ముందు దోహాతో అన్వయము) 


చౌ॥ బలు (Sad వీరతా బడాఈ ı 

నాక పినాఠహి సంగ Apress Il 

సోఇ సూరతా 8 అబ కహు( పాఈ | 

అసి a తౌ విధి ముహ( మసి లాఈ il 1489 

తా॥ వ్యర్థ్మపలాపము లేల? మీ బలము, (ప్రతాపము, పరాక్రమము, 
గొప్పతనము, (తిష్ట ధనుస్సుతోనే బోయినవి. మీమీ ధై ర్యసాహసములు 
ముందే [పదర్శింపపలసినది ; ఇస్సు డనుకొన్న నేమి [ప్రయోజనము అంతటి 
దుష్టబుద్ధిగలవారు కావుననే విధాత మీ ముఖములకు మసి పూసినాడు. 


దో॥ páv రామహి నయన భరి SB ఇరిషా మదు కోహు | 
లఖన రోషు పావకు [Soo జాని Sos జని హోహు॥ 1440 


తా॥ ఈర్ష Š g గర్వము, (కోధము మొదలగు దుర్గుణములనువిడచి మహా 


కొరుణ్యనిధియు, నీనబంధుడును, మోహనాకారుడును, కీమలేక్షణుడును, వర్ణనా 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సీలాదేవి జ యమాలచే ated HesGangotri Siddhanta Gyaan Kosha 147 


phos Š శ్రీరాముని కన్నులార HOH. లక్ష్మణుని కోధము | పజ్వలించు 
అగ్నియని భావించి దీసపు పురుగులు TH HH.” 

Di ఈర్ష్య: అహంకారము, [S Saw మొదలగు దుధుణము 
లను విడచినగానీ భగవంతుడు సాక్షాత్కరింపదు. _ భగవదర్శనము 
నిర్మలపుణ్యులకే సాధ్యము. SH దుర్గుణములను విడచి ప్రసన్న 
చిత్తముతో భగవంతుడైన శ్రీరామచంద్రుని దర్శింపుడని గుణసంపన్ను 
లైన రాజులు దుష్టరాజకుమారులకు గొప్పసత్యమును చిన్నమాటలలో 
బోధించిరి. 

భక్త మీరాబాయి రచించిన భజనలం దివిషయము బాగుగా 
నిట్లు వివరింపబడినది. 


“రామ నామ రస పిజై మనుః: క 


కామ ET% మద లోభ మోహ కో wd? చిత్త మే దీజై.... 
అనగా కామ, |కోధ, మద, లోభమోహాదులను మనఃపూర్వకముగా 
విడచి రామనామామృతమును (గోలు మని భావము. ఈ దుర్గుణ 
ములను వీడినగాని సగుణుడైన శ్రీరామచంద్రుడు (దవింపడని భావము. 


ఇంకను, దుర్మార్గులైన వారలకు, మంచిమార్గమును గురించి 
బోధించుట సాధుశీలురై న వారలకే సాధ్యమన్న సూక్తిని శ్రీతులసీ 
దాసు వ్యక్షపటిచిరి. 


Si బెనతేయ బలి జిమి చహ కాగూ | 

జిమీ ససు చహై నాగ అరి భాగూ Il 

జిమి చహ కుసల అకారన కోహీ | 

సబ సంపదా చహై సివదోహీ ॥ 1441 

wu గరుత్మంతుని పలాయనమును కాకి గో రునట్లు, సింహపలాయనమును 
కుందేలు కోరునట్లు, కారణములేకయే |క్రోధమునకు వశీభూతులై నవారు తమ 
కుశలమును కోరునటు, దేవదేవుడైన శంకరునికి విముఖుల్లై నవార లన్నివిధముల 
సర్వసంపదల నాశించినట్లు - (ముందు దోహతో ఆన్వయము) 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


148 Digitized by eGangotri Siddhanta Gyaan Kosha) రామచ 8S మాక స్సు 
NOS 


చౌ! 582 లోలుప కల B6@ చహఈ | 
అకలంకతా కి eds లహఈ Il 


హరి పద బిముఖ పరమ గతి ows 


మానపులు సరమగతిని (మోతమునుు కోరుసటు, ఓ రాజకుమారులారా RRI 


యంపలి మీ వ్యామోహము గూడ ప్యర్తమైనచదే యని భావింపుడు. 
Qu 


Oi కోలాహలు సుని సీయ Sed 1 
Sc omg గఈ.: axec రానీ tt 
రామ wowace చలే గురు పాహీ6 1 


Z 


సియ సనేహు DSSS మన మాహీ6 I 1443 


తా॥ రాజులంవరును ఇచ్చకు సచ్చినటు మాటలాదుచుండిరి. ఆ కోలా 
Oo 


< AAA =n - Fine REA hn 
హలమును విని సత సందహించెను. అస్పుడామెను సఖులు జసనిపద్దకు జెరిరి 


g 
& 
(Ci 
g 

(3 
JA 
£ 
Pa 
Cr, 


ఏ సీత Le సేమాతిశయమును గూర్చి మనంబున తల 


లఖను రామ డర బోలి న సకహీం॥ 1444 


తా॥ దుష్టరాజుల వచనముల నాలకించిన సీతాదేవి రాజ్జీస మేతయై విధి 

విలాస మెట్లున్నదో అని చింతింనసాగెను. రాజులాదిన (పగల్భములను నిని 
౧ 

లక్ష్మణుడు ఇటునటు దిరుగుచుండెను. కాని శ్రీరామచం[దు దేమనునో అన్న 


భయముచేత అత డేమియు మాటాడ లేకుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ఉల సయమాలచే Snos dome 
సీలాదెప్‌ జయము లచే Haiza By @Gangotri Siddhanta Gyaan Kosha 149 
BN eds నయన భుకుటి కుటిల చితవత నృపన్హ సకోప 1 
యౌ 
2 A < g: < A e 
మనహు( మత్స గజగన DSP సింఘకిసోరహి వోప ॥ 1445 


su లక్ష్మణుడు SBOP VW; కనుబొమలు ముడి వై చెను; క్రోధముతో 
గ è J 


రాజులను జూచుచుండెను. లక్ష్మణుని వైఖరిజూడ, మదించిన ఏనుగుల గుంపును 


y 


గాంచి సింగపుపిల Boy పదునటుండెను. 
(| Cor) co 


ఏ॥ మదించిన ఏనుగుల సమూహములు రాజకుమారులకు 
బోల్బబడినవి. సింగపుపిల్ల కును-లక్ష్మణునికిని పోలిక. గజసమూహ 
ములనుగాంచి సింహకిశోరము ఆ వేశపడినట్టు లక్ష్మణుడు రాజులు పలి 
కిన (పగల్బములను విని ఆవేశపూరితుడాయె నన్న భావమిందు 
స్ఫురించు చున్నది. 

పరశురామునకు E Š మావరించుట 


Z L A Me y Z 
శ్రీరామ, OF 209 వరపరావము సంవాదము 
© 3 ae 


Si ఖరభరు BPD DSo పుర నారీ( | 

సబ మిలి erc మహీపన గారీం॥ 

Zc అవసర సుని BS ధను భంగా | 

ఆయజ భృగుకుల కమల పతంగా il 1446 

తా॥ రాజు ESBS రోలాహలమును విని జనకపురవాసులై న నారీ 
seme వ్యాకులత నొందిరి. అందరును గుమిగూడి యేకదాటిగా ఆ రాజులను 
నిందింససౌగిరి. ఆ క్రి స్టసరిస్థితులలో భృగుకుల కవమలనులకు సూర్యుడై న SOR 
రాము6 డేతెంచెను. 


Si p మహీప సకల సకుచానే | 
బాజ రుపట జను లవా లుకానే tl 
గౌరి 68S భూతి భల [Ps | 
mre బిసాల (తిపుండ విరాజా ii 1447 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


150 రామచరిత 
మా Í 
Digitized by eGangotri Siddhanta Gyaan ae) నసమ్స 


Bn డేగ మీదికురికిన చిన్నపకులు దాగుకొన్నట్లు పరశురాముని గాంచి 


మహీపాలురు కళావిహీనులై రి. శ్వేత శరీరచ్భాయతో, శరీరముపై ITI De 
తాండవించుచుండ, విశాలమైన లలాటము పై Pý as ము శోథ నిచు 


ఆట్బుచుండ్ర_ 
(ముందు దోహాతో అన్వయము) 
చౌ॥ సీస జటా ససిబదను సుహావా | 
రిస బస SHS అరున హోలి ఆవా I 
EEN కుటిల నయన 0% T8 । 
సహజహు( DSSS Ív O3°S ॥ 1448 


తా॥ శిరమున జడలు దాల్చినవాడై , | క్రోధావేశమున ఎలు పెక్కిన ముఖార 
విందము గలవాడై పరశురాముడు భాసిల్లుచుండెను ; అతడు కనుబొమలు మడి 
వైచి కనులెట్టజేసి యుండెను. చూపులు సహజముగ నున్నను [కోధము మాత 
ముట్టిపడు చుండెను. 


oil a yas $06 ఉర బాహు బిసాలా | 
చారు ade మాల Soy Serer ॥ 
కటి మునిబసన తూన Sog వాంథేం | 
ధను సర కర కుఠారు కల కాంధేం ॥ 1449 


dı వ్యూఢోరస్కుడై, సృషస్క_ంధుదై , సుందర యజ్ఞోపవీతధారియై, 
రు దాక్షమాలాధరుడై, మృగచర్మాంబరధరుదై , కటియందు Soy ox గట్టిన 
TS , అమ్ములపొదికోను, కరమున ధనుర్చాణములకోను, భుజమున పరళువ్వకో 
నత డలరారుచుందిను. 


SN సాంత Bx కరనీ కఠిన బరని న జాణ సరూప | 
ధరి మునితను జను వీర రసు vabe asec సబ భూప! 
1450 


Sun పరశురాముడు శాంతస్వరూపుడే గాని, [ప్రవ SOS కఠిన మైనది. 
ఆ స్వరూపమును NS ంచుటకు నము కాదు. వీరరసమే శరీరమును దాల్చి రాజ 
సమూహములు గుమిగూడిన స్టలమున 'కేతెంచిసదా యన్నట్లుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సరశురామునకు E SHADE XGangotri Siddhanta Gyaan Kosha 151 


Si Bed భృగుపతి BH కరాలా | 

ఉలే సకల భయ šo Meer ॥ 

పితు సమేత కహి కహి నిజ నామా | 

లగే కరన సబ దండ (పనామా ॥ 1451 

తా॥ పరశురాముని భయంకర స్వరూసమును గాంచి, రాజులందయును ba 
నొందిరి. జననీజనకసమేతునై తమ నామధేయముల నత్యంత వినయపూర్వక 
ముగా పరశురామునికి జెప్పుచు సాష్టాంగనమస్కారములు సల్పసాగిరి. 


చౌ॥ Bee సుఖాయ చితవహి( హితు జానీ | 

సో జానల జను eg ఖుటానీ il 

జనక బహోరి అల సిరు నావా | 

సీయ బోలాఇ (పనాము కరావా ॥ 1452 

తా॥ పరశురాముడు హితముగోరి సహజముగా నెపరివైపు దృష్టి సారిం 
చినను, అతడు తన ఆయువు సమాప్తమైసట్లు భావించుచుందెను. 

కొంత సేపటికి జనకమహారాజు విచ్చేసి పరశురామునకు నమస్కరించెను, 
సీతను బిలిపించి అతనికి నమస్కారము లాచరింప జీసెను. 


Tn ఆసిష ðQ సఖీ. హరషానీ6 | 
నిజ సమాజ లై గఈ( సయానీ! I 
విస్వామితు మిలే HH ఆఈ | 
పద సరోజ మేలే Se భాఈ Il 1458 


తా॥ పరశురాముడు సీత నాశీర్వదించెను. ఆమెతో నుండిన 3053 
క సీత నక్క డనుంచుట సమంజసముగాదని తలచిన 


అది చూచి సంతోషించిరి. ఇ 
లు సీతను తమ 


వార నిండుయొపనముతో నిప్వటిల్లుచున్న సధీబ్బందము 
సమూహములో నికి దీసికొ నిపోయిరి. 
" అంత విశ్వామిత్రుడు పరశురాముని [ase గలసి రామలత్మిణుల నాతని 


పాదములకు సమస్కంరింప జేసెను. 3 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


52 సీరానుచరిన పంట 
l Digitized by eGangotri Siddhanta Gyaan Kdsh 28 రిత మానసన్లు 


wh రాము లఖను దసరథ కే Ser) 
88, OHS BD భల Sep ii 
రామహి DSH రహే S8 ల 


రూప అపార మార మద an li 1454 
తా॥ AT Sd) His cmody wor గూర్చి సరశురామునితో ey 
చెప్పెను :_ 4 
E ఇతడు రాముడు; అతడు లత్ష్మణుసు. వీరిరువురును వశరథమహరాజు 


(పియప్ప (తులు, ” 


ఆ మనోహరమైన జంటను గాంచి సరశురాను డాశీర్య్వావము నొసగెను, 
సౌందర్యమునళు నిలయుల్రై, వెభవో పేతులై న ఆ దిప్యసుంపరమూర్తులు 
సౌందర్యమున మన్మథుని గర్వమున నణచువారలుగ నుండిరి. (శ్రీరాముని అప్పరూప 
మగు సౌంద ర్య తే జోవిలాసములను గాంచి పరశురాము6దు స్పృంఖితు డాయెను. 


దో॥ బహురి HSB విదేహ సన కహహు ox అతి ఖీర | 
arcs జాని అజాన జిమి బ్యాపేజ కోపు సరీర 1459 
తా॥ మరల సకల పజానీకము పై దృష్టిసారించి, సరళశురాము(డు సర్వము 

చెలిసినవాడై. యేమియుతెలియనట్లు జనకనుహారాజుతో [కోధముట్టిసడ “ఇచ్చట 


(జలు గుమి గూడుటకు కారణ AS సత్వరముగ జెస్సు ” మని కఠినముగ 
మాట్లాడెను. 


చౌ॥ సమాచార కహి జనక సునావీ | 
Ber SSS మహీప సబ od I 
సునత బచన DO OSS నిహారే 1 
BB చాపఖండ మహి rô i 1456 


Ti ఏకారణమువలన నుహీపాలు రచ్చటి కేతెంచిరో, జనకమహారాజు 
సరశురామునకు విపరించెను. జనకుని మాటల నాలకించి, పరశురాముడు రెండవ 
a 

వైపునకు దృష్టి సారించెను. అచ్చట ధనుస్సు రెండుముక్క_లుగా నేలపై s 


Boomer గానవచ్చెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Papa ad కోద వాసము? 5 
సరఖరామునకు le G Spite by eGangotri Siddhanta Gyaan Kosha 158 


zh అతి రిస బోలే ass కరోతా | 
కహు జడ జనక SHH కె తోరా tt 
QW 
BA Bye మూఢ న త Ser i 
© 


Gower మహి జహ6 లహి తవ రాజూ il 1497 


స్పెవరు విజిచిరో నాకు జెప్పుము. సత్యరముగ జెస్పకుంటి వేని స్ప రాజ్య 


osha విస్తరించియున్నదో ఆ రాజ్యమునంత టిని కంపింస జేసెదను.” 


Si అతి SH GSH Bs నృప నాహీ( | 
కుటిల భూస హరషి మన మాహీ6 ॥ 
సుర ముని నాగ నగర నర నారీ 1 
సనోచహి6 సకల [ws ఉర భారీ Il 1458 


on పరపరాముని కలోరవచనములను విన్న జనరమపోరాజు hao 
(ప్రత్యుత్తర మొసగలేక పోయెను. అదిచూచి, సటత్వమే. జీవికగానున్న 
కుటిలులై న రాజు లానందముజే సరసశత నొందిరి. సతలకును, మునులకును, 
నాగులకును, సగరనివాసుఖైన స్రీ పురుషులకును అదియొక సమస్య అయెను. 
దాని నెట్లు పరిష్కు రింసపలయుసన్న అలోచనలతో గూడినవార్రైరి. అట్టిత జ్‌, 


సర్వుల హృదయాంత రాళమున భయము నాట్యమాడు చుండెను. 


చా॥ మన పఛితాతి సీయ నుహతారీ | 
విధి అబ సంవరీ బాత బిగారీ ॥ 
భృగుపతి కర some సుని సీతా | 
అరధ నిమేష కలప సమ De i 1459 


= wo Peep) జన 
తా॥ దె పము కౌనున్న కార్యమును విఘ్న మొనరించెనిని స్రీతాదెవి జనని 
మిగుల వగచెను. పరశురాముని స్వభావమును, [(కోధమును గూర్చి తెలిసికొని 


సీత అరనిముసమొక యుగముగా గడుపసాగెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


154 DS 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha) 78 5S SPS Sey 


Sl సభయ OSS లోగ సబ జాని జానకీ భీరు | 
హృదయ. న హరషు బిషాదు కఛు బోలే శ్రీ రఘులబీరు॥ 1 4g 


TU అప్పుడు హర్ష విషాదముల CHIN చేపచదేవు(డెన Qos 
7 re Z: A l oy = స్‌ 
చందుదు, ఎల్ల రును భీతిల్లుట, సిత భయకంపితటై యుండుటను గాంచి, 


రామున కిట్లు (ప్రత్యుత్తర మొసంగను. (నుందు దోహాతో అన్వయము) 


SSH 


చౌ! నాథ సంభుధను భంజనిహారా | 

హోళఇహి Ba ఏక దాస తుమారా ॥ 

ఆయసు కాహ Sore కిన Arty | 

సుని రిసాఖ బోలే ముని కోహీ | 1461 

au “స్వామీ 1 శిపధనుస్సును విజచినవాడు మీ దాసుడె యుండ నోపును, 
మీ oa యేదియైనను చెప్పిన చాలును, దానిని నేను శిరసా సహించెవను ; సంశ 
యించెద రెందులకు ? అనిన కుపితుదై సరశురాము( డిట్ల నెను, (ముందు 
దోహాతో అన్వయము) 


చౌ! సేవకు స్టో జో šo సేవకాఈ | 
రి కరనీ కరి కరిఅ లరాఈ Il 
సునహు రామ జేహి6 DS ధను తోరా | 


సహసబాహు సను సో రిపు మోరా ॥ 1462 
తా॥ “సేవలను జేసి మెప్పించుట సేపకుని కర స్యము” _ ‘Fox 


తుదముట్టించుట వీరుని లక్షణము '. కనుక శ్యతువు నోడింసవలయునన్న 
యుస్థము చేయుటకు సంసిద్దులై యుండపలయును. రామా! శివధనుస్సు నెవడు 
విజచెనో వాడు నాకు సహ స్రవబాహువుకో సమానుడై న సరనుశత్రుపని భావింపుము. 


చౌ! సో Dome Ay సమాజా | 
న త మారే BÍ సబ రాజా ॥ 
సుని ముని బచన లఖన ముసుకానే 1 
బోలే పరసుధరహి అపమానే ॥ 1468 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


cst 


Nm sss | కోధవ్లూఫ్లరించుట a 
స్రఠళురామునికు | brew eGangotri Siddhanta Gyaan Kosha 15: 

తా॥ వాదు ఈ సమాజమునే విడచి సత్వరమే Tod పోపలయును. 
లేకున్న రా జులంపరిని తుదముట్టించెదను. » 


ముని వాష్కులను విన్న లక్మణుడు మందహాసము జేసి పరశురాము 
నవమానసఅచుస ట్రీ విధముగ జెప్పెను. (ముందు దో ోహాతో అస్వయము) 


చౌ॥ బహు ధనహీ. Âc అరికాఈ. | 
Sao న అసి రిస 88 Rear Sac ॥ 
ఏహి ధను పర మమతా Bop హేతూ | 
సుని రిసాఇ కహ భృగుకులకేతూ ॥ 1464 


wn ఓ Sods బాల్యమున నిటువంటి ధనుస్సులెన్ని విజచితిమో 38-0 
చుటకు సాధ్యము గాదు... కాని యింతటి అ్యగహమెప్సుడును వహింసరై తిరి. 
ఈ ధనుస్సుపై నింతటి మసుత మీకెందులకు ? ” అనిస విని భృగుపంశ soe 
స్వరూపు(డై న న పరశురాము( ద్యుగుడై యిట్లు చెప్పం దొ డగెను _ (ముందు 
దోహాతో అన్వయము) 


దో॥ రే నృప బాలక కాల బస Sods Gor న స(భార | 


ధనుహీ సమ తిపురారి ధను బిదిత సకల సంసార ll 1409 


an “ఓ నృపబాలకా; కాలమాసన్నమైనది కాన నిటువంటి పలుకులసు 
బలుకుచుంటివి. నీవంటి man కిట్లు మాట్లాడుట తగదు. ah Sos మైన 
శిపధనుస్సు సామాన్య ధనుస్సుళో తపా 2” 


SN లఖన కహా హంసి హమరే( జానా | 
సునహు దేవ సబ ధనుష సమానా ॥ 
కా ఛతి లాభు జూన ధను SCC | 
Be రామ నయన క్రి భ్రోరేం॥ 1466 


డ్‌ నష “Sort చిత్త గింపుడు. 
Sn అప్పుడు లక్మణుండు న నప్వుచు 02 నెను: వా! చిత గింపు 


నాదృష్టిలో అన్ని ధనుస్సులు ఒక్క శే! (హచీన ధనుస్సు విఅచుట DON 
a à 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


156 < 
శిరామచరిత మం 
Digitized by eGangotri Siddhanta Gyaan Kol DOSES 


Phin Sine a న్‌ ae $ y) r 
PHM, హానియును లెదు. ైరానుచం దును దీనిని న 


సమ... 

NAS DH (భీమన as 

Si (oss IONE 

వింనజేయు పస్తుపుగా చలచెను. 3 


Si Mos art రఘుపతిహు న దోసూ | 
ముని బిను కాజ శరిఅ కత రోసూ i 
బోలే DIY పరసు కీ వీరా । 
రేస న 


ఠ సునేహి సుభాణ న Bro I 1467 


Tn మరల దీనిని తాకినంతనే విటిగిపోయెను. ఇందులో రఘునాథుని 


దోస మిసుమంతయును లేదు. ఓ ముసీశ్వరా 1! కారణములేకయే కుపితులగు 


లక్కణుని మాటల నాలకించినవాడై సరశురాయుము తన సరశువును గాంచి 
“ఓరీ 1 SHri నాస్వథాపము BNS యిటువంటి ప్యర్లమైన పలుకు 
జె g OS 

లచే న న్నుల్తేజితుని గావించుచుంటివి. (ముందు B SE? అన్వయము) 
Sl వాలకు బోలి బధజ( Sorc తోహీ | 

కెవల ముని జడ జానహి మోహీ ॥ 

వాల |బహ చారీ అతి కోహీ | 

val L రి 
బిస్వ DAS ŽB Ho దోహీ ॥ 1468 


Tn నిన్ను వాలకుదని యింతసఅకు దయ దలచితిని, కాన నిన్ను సంహ 
రించుటకు వెనుదీసితిని. ఓరీ! మూర్గాః నీవు నన్ను కేపలము మునిగానే భావిం 
చితివా? నేను వాల్మబహ్మచారిని. అత్యంత క్రోధావేశముతో కూడిన వాడను. 


కతియకుల |దోహినని జగద్విఖ్యాతి నొందినవాడను. 


చౌ! భుజ బల భూమి భూప బి 
బిపుల బార మహిదేవన్హ A 
సహసవాహు భుజ ఛేదనిహారా | 
పరసు DSH నుహీపకుమారా ॥ 1469 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


z Z. 


$ $ ox cts 
సరః రామునకు È Dg EP BY SGangotri Siddhanta Gyaan Kosha 167 


తా నా భుజబల సర్మారమముచే సృథ్విని రాజరహితముగ చేసినాను 
ఈ శ XPA DX Le mp’ 7. “ 
అటుతర్వాత భూమిని పెక్కు_మూర్లు | Wong evo కొసగితిని. 


ఓ రాజకుమారా 1 సహ స్రబాహువు భుజముల నుచ్చేదించు ఈ పరశువు 


దో॥ మాతు పితహి జన సోచబస కరసి మహీసకిసో 


కిసోర | 
గర్భన్ల E అర్భక దలన పరసు మోర అతి 


zo) 
ఘోర ॥ 1470 


on ఓ రాజకిశోరా! సీవు నీ జననీ జనకుల సామర్థ్యమును గూర్చిస 


ఆలోచనల నిక విడచి పెట్టుము. (వారు నిన్ను రక్షింపబోరు) నా సరశుపు 
భయంకర మైసది, ఇది గర్భస్థశికువులను గూడ నాశమొనరించు శక్తి? గలది,” 


Si బిహసి లఖను భోలే మృదు బానీ | 
అహో ముసీసు నుహి భటమానీ ॥ 
పుని పుని మోహి Bars కుఠారూ | 
చహత ఉడావన secs పహారూ ॥ 1471 
శా॥ సరశురాముని మాటల నాలకించి లక్ష్మణుడు వరహాసపదసముఠ్‌ 
నిట నెను: 
a 
p మునీశ్వరా! మీరు మిమ్ము గొప్పయోద్ధగా దలంచుచున్నారు. 
కనుకనే మాటిమాటికిని సరశువును జూపించుచున్నారు; ఒరు ఊక 35 పర్వతము 


నెత గో రుచున్నారు. 
— 


ou c కుష్పుడబతియా కోజ నాహీ6 | 

3 sae BD మరి wor I 

BD How సరాసన బానా | 

aoc Kh కహా సహిత అభిమానా l ` 1472 

wy మీ చేతి చేళ్ళ చెదరింపులకు భయపడి మరణించుటకు, గుమ్మడి 
208% బోలిన అశక్తు అెప్వరును ఇచ్చటలేరు. మీ గొడ్డలిని ధనుర్చాణములను 
జూచియే నేను గర్వముతో Da 08A. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan ంట్రీరామ 585 మానస 


చౌ! భృగుసుత సముయి ada బిలోకీ | 
Sw కహహు ec రిస SS n 


2, 


సుర మహిసుర హరిజన అరు గాఈ ı 
PÉ కుల 9S పర న సురాఈ ॥ 1473 
యౌ 


MO సజ 


DI భృగుపంశసంజాతుడవనియు, యజ్ఞో పవీతమును గాంచి, మీ రాడిన 
కఠోరపచనముల నింతపటికు, E కోధము సరికట్టి “నేను సహించుచున్నాను. ‘Sy 
తలు, | వాహ్మణులు, భగపదృక్తులు, గోవులు _ వీరిపై 3 శౌర్య మెట్టి పరిస్థితుల 
లోను జూపించి హాని కఠలిగింసరూడ” దన్న మా కులధర్మమును పాటించుచున్నాను, 


భృగుసుతుడు పరశురాముడు. పరశురాముడు రేణుకకును 
జమదగ్నికి SOAS Heo. ఒకనాడు రేణుక జలము గొనివచ్చు 
టై SOSSE గెను. అచ్చట చితరథుడు జలక మాడుచుండెను. 


ముగ్గభావముతో రెణుక అటు చూచుచుండుటవలన అగ్నిహోత్ర సమ 
యమునకు జలము Bax పోయెను. 


జమదగ్ని కీవిషయము దివ్యదృష్టిచే గోచరించినది. రేణుకను 
జంపవలసినదిగా తన కుమారులైన నల్వుర నాజ్ఞాపించెను. ఆ నల్వు 
రును మాతృహత్యకు బాల్పడలేదు. పరశురాముడు తండి యాజ్ఞ 
చొప్పున తల్లిని వధించెను. జమదగ్ని సంతోషించి వరము వేడు 
మనగా పరశురాముడు “SÂ! నాకు రెండు వరములను |బసౌ 
దింవుము (1) తల్లిని (బతికించుట (2) ఈ సంఘటన ఎవ్వరికిని 
జ్ఞప్తి కందనీయకుందుట ౫ అని సవినయముగ బల్కెను. అంత జమ 
దగ్ని రేణుకను (బతికించెను. 

ఒకసారి కార్త నీర్యార్టునుడు జమదగ్ని మహర్షి గోవును అప 
హరింప (బయత్నంచిను. సఫలతనొందని కారణమున ఆతడు జమ 
GAYA సంహరించెను. ఇందువలన పరశురాము డుగుడై ప్యథ్విని 


క్షత్రియ రహితముగ డేసివెచెదనని శపథము సల్సిను. 
CC-0. ASI SÎTagar Circle, Jammu Collection 


భృగుసుతుడు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 159 
zi aac పాపు అపకేరతి హారీ( 1 
మారతహూ. పా పరిఅ తుమారిం I 
యౌ 
కోటి కులిస సమ బచను తుమారా | 
యౌ 
~~ 
బ్యర్థ ధరహు ధను బాన కుఠారా ॥ 1474 


wn ఏలన అందులో నెపరి కే హాని కలిగించినను, పాపము కలుగును, 
వారిచేలిలో ఓడిన అసకీరి, కలుగును. కనుక మీరు కొట్టినను మీ పాదముల పె 
యట a 
బడవలసి యున్నది. మీ రాదెడు 2572 క్కు మాటయే కోట కొలది స్మజములలో 
`, ౧ 
సమానముగ కఠోరమై యున్నది. ధనుర్చాణములు, సరశువును ప్యర్హముగా 
L (౧) 
చేతబూని యున్నారు. 


'దో॥ జో బిలోకి అనుచిత కహేఉ( ఛమహు మహాముని ధీర | 
సుని సరోష భృగుబంసమని బోలే గిరా గభీర ॥ 17 
on ఓ ధీరుడై న మహామునీ 1 ధనుర్భాణములను, పరశుపును జూచి 
నే నాడిన అనుచిత వచనములను క్షమింపుడు. 
అని లక్ష్మణుడు పలికిన, భృగుపంశనుణియైన పరశురాము(డు కోధములో, 
గంభఖీరముగ నిట్లనెను. (ముందు దోహాతో అన్వయము) 
(ఇల్ల 


Si FOS సునహు మంద యహు wow | 
కుటిల కాలబస నిజ కుల ఘాలకు Il 
భాను బంస రాకేస కలంకూ | 
నిపట నిరంకుస అబుధ అసంకూ I 1476 


oy “ఓ విశ్వామి[తా! mom డాడిన సలుకు లాలకించితివి గదా! 


ఈతడు కుటిలుడు, దుర్చుద్ధి గలవాడు ; 
నాశనము జేయ బూనినాడు. వీడు సూర్య పంశమచెడు పూర్ణచందునకు కళంకము 


కాలమునకు SHG తన కులమును 
a 


వంటివాడు; నిస్సందేహముగా వీడు మూర్జుడు, ఉద్దండుడు, నిర్భయుడు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


160 


Pas 
G 
ల్‌ 
Er 
లు 
c 
K 
3 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosh& 

చౌ॥ కాల శవలు హోఇహి ఛన Sree | 
కహజ( Des SO మోహి obec ii 
తుము హటకహు sc చహహు ఉబారా | 


Sor (ప్రతాపు బలు Sep హమారా ॥ lary 
on ఇప్పుడీ కణముననే ఏడు కాలగర్భమున గలసిపోవునని నేను మ 


మరి చెప్పుచున్నాను, తర్వాత నాపై దొషము లారోపింపకువ 
కాపాడ నిచ్చగించితివేని నా (ప్రతాస, ఐల, తేజోవికాసములను, BERES 
గూర్చి యి చ్బాలుస కెటింగించి వీనిని రక్షించు కొనుము.” 


Si లఖన Sera ముని సుజసు తుమ్హారా | 
తుష్ట్రుహి అఛభత G బరనై పారా 
అపనే ముంహ %5 ఆపని SOO | 
వార OSS భాంతి బహు బరనీ ॥ 1478 


తా॥ మునిమాటల నాలకించి లక్మణు దిప్విధముగ ను నుడివెను: 


| 


“ఓ మునీశ్వరా! మీ 88x59 మీకు దస్ప ఇతరులకు 38 0% 
సాధ్యము కానేరదు. మీరే మీ (శ్రీముఖమునుండి మీ ఘనకార్యములను గూర్చి 
పెక్కు_మార్లు అనేక (పకారములుగా వరించితిరి. 

M (2) 


చా! Sorc SoSH త WP Sx కహహూ 1 
జని రిస S8 దుసహ దుఖ సహహూ ॥ 


ఖు 
Dö [vð తుమ్లు ధీర అఛొభా | 


గానిచో ఇంకను జెప్పుడు. [కొధము New 


కొని దారుణ దుఃఖమును సహింసకుడు. మిరు వీర్య Heder, 'ధై ర్యసంతులు 


~~ ని 
క్షోభరహితులు, సరుషవాక్యములు బల్కు నిదే శోభింపని వారలు. 


దో॥ సూర సమర SOD కరహి6 కహి న జనావహి( ఆపు |! 
QS girs రన పా రిపు కాయర కథహి |ప్రతాపు11481 


C-0. ASI Srinagar Circle, Jammu Collection. 


భృగుసులుల Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 161 


తా॥ శూరులై నవారలు, శౌర్యమును కార్యరూపమున జూపించెవరు, 


comme? తమ | సతాపను AXA స - 
కొని మాటలతొ తమి (సతాపమును వెలిప్పచ్చరు. శత్రువు SSO DIVO గాంచి 


పిరికివాడు గూడ తస (పఠాసమును గూర్చి | పగల్భములు సలుకును, 


on తుము తౌ కాలుహాక జను లావా | 
చార బార మోహి లాగి Sera ॥ 
సునత లఖన కే బచన కరోరా | 
పరసు సుధారి ధరేజ కర ఘోరా i 1481 


ou మీరు కాలమును నెపముగా బెట్టుకొని, మాటిమాటికిని దానిని నాకోస 


La a 


మాహ్వానించు చున్నారు » అని లత్మణు6టు WAIN కఠో రవచగనులను విసుచు 


చౌ॥ అబ జని దేఇ దోసను మోహి లోగూ | 
కటువాదీ బాలకు బధజోగూ I 
వాల DSE బహుత Soc వాంచా | 
అబ యహు మరనిహార ఛా సా6చా Il 1482 
wy నురియు ని వ్విధముగ నుడివెను: ఇప్పుడు జనులు నాపై దొషము 
లారోపింప కుందురుగాక 1 కఠినముగ మాట్లాడు ఈ బాలకుడు ప 
ఏడు చాలకు(డని నేను మన్నించితిని. కాని పరికించిచూడ Has కాల మాసన్న 
నుగుచున్నది. 


gn కౌసిక కహి ఛమిఅ అపరాధూ | 
బాల దోష గున గనహి: న సాధూ | 
ఖర Hod మై. అకరునకోహీ! 
ఆగే అపరాధీ గురు[దోటా ॥ 1488 


విశ్వామిత్రుడు కల్పించుకొని “ఈ బాలకుడు చేసిన అప 


wn espe 
దోషములు సాధుజనులై నవారు లెక్క 


రాధమును తమింపుడు. rome గుణ 
De’ San. 

Q 

TS-II 11 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


162 మచరిత =< 
Digitized by eGangotri Siddhanta Gyaan గ రాయు రిత మానసము 


అంత పరశురాముడు “ SSDS పరశువును ధరించినవాడను ; దయా 
రహితుడును, (కోధా వేశసరుడను. నా యెదుట ఈ గురుదోహి మరియ అపరాధి 
(ముందు దోహాతో అన్వయము) $ 


చౌ! ఉతర BS ఛోడజఉ( Dd dec 1 
కేవల PIS Se తుమ్హారే. I 
న త ఏహి కాటి Hog కరోరే(। 
గురహి GOS Bec శ్రమ SS ॥ 1484 


oe నా కుత రము నిచ్చుచున్నాడు, అట్లుస్నను వానిని జంపక విడ్రచి 
పెట్టుచున్నాను. ఓ విశ్వామ్మిితా 1 Siow నీ Po పేమాదులను పురస్క_రించు 
కొని వీనిని విడచితినే కాని, లేకున్నచో ఈ కఠోరమెన సరశువుకో sos 
అధ <. Sa 
పర్మిశమతోనే DOO జంపి గురు బుణమును దీర్చుకొనియుండెడి వాడను, 


దో॥ గాధి సూను కహ హృదయ. హ6సి మునిహి హరిఅరణఖ 
సూయ | 
అయమయ ఖా(డ న ఊఖమయ అజహు( న arty 
అబూయు ॥ 1485 
DI సరశురాముని మాటల నాలకించిన వాడై విళ్వామి తుడు దరహాస 
PITH SHS యిట్లు తలపోసెను _ “సర్వ|త విజయము పొందిన వాడ 
గుటచే, ఈముని (క్రీరామలత్ష్మ ణులను సాధారణ కత్రి యలుగా భావించుచున్నాడు. 
వీరు ఉక్కుఖద్గమునలె మహాపరాక్రమశాలులు. రసముతో కూడిన చెరకు వంటి 
బలహీను లెంతమ్మాతమును గాత. ముని వారి (సభాప మెటు(గక యిస్పటికిని 
sor ores యున్నాడు. 2 


చౌ! Sere లఖన ముని సీలు తుమ్హారా | 
కో నహి జాన DOS సంసారా ॥ 
మాతా పితహి ఉరిన భఏ నీకేం 1 
గుర రిను రహా Bx బడ జీ కిం il 1486 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


భృగుసుతుడు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 183 
ధన = శ 
తా॥ అప్పుదు o& endo నెను = ©& మునీశ్వరా 1 మీ స్వభావ 


ఫుసలెుంగరు 1 అది జగ|త్పసిద్ధమైన దే! మీరు మీ మాతాపితలను బాగుగా బుణ 
విముక్తులను గావించితిరి, ఇక గురు బుణము మాత్రము మిగిలియున్నది. 
నానిని గురించిన ఆలోచనయే మెండు. 


చా! సో జను హమరేహి మాథే కాథా | 
దిన చలి గఏ బ్యాజ బడ బాథా ॥ 
అబ ఆనిఅ బ్యవహరిఆ బోలీ | 
HOS Bac doc BÒ ఖోరీ ॥ 1487 


wn మేము కూడ అప్పుతీసికొని మత్తెక్కిన వారల మనుకొనుము. 

వాలి దినములు గడచిపోయినవి. కనుక పడ్డీ కూడ చాల పటకు పెరిగిపోయియే 

యుండును. ఇప్పు డావ్యపహారమును దేల్చుదును. అప్పిచ్చిన వానిని బిలుచుకొని 
(మ్ము, వెంటనే నా సంచిని విప్పి ధనము dow.” 


చౌ॥ సుని కటు బచన HOG సుధారా | 

హాయ హాయ సబ సభా Wee il 

భృగుబర పరసు దేఖావహు Borer | 

Dis Dard బచజ( నృష్మదోహీ I 1488 

wn అని లక్ష్కణు(డు పలికిన కఠోరపచనములను విని పరశురాముడు 
పరళువును సమ్మాశించుకొనెను. సభయంతయు “అయ్యో! ఏమి ముప్పు 
వాటిల్లునో గదా ” అని యెలుగెత్సి అఅప సాగిరి. అప్పుడు లక్ష్మణుడు ' ఓ 
భృగు శేస్టుడైన ముసీశ్వరా; మీరు నాకు పరశువును జూపుచున్నారా? నృపద్దోహీ, 
నేను మిమ్ము బ్రాహ్మణునిగా దలచి రకించుచున్నాను. 


చౌ॥ మిలే 6 కబహుం సుభట రన గాడే | 
ద్విజ దెవతా ఘరహి కే ae Il 
అనుచిత కహి సబ లోగ OES | 
రఘుపతి సయనహి6 ON Rad ॥ 1489 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


184 Digitized by eGangotri Siddhanta Gyaan Kosh# రామచరిత మాం 


| అధ < 5 ‘Rx es a 
on ఓ Gas ás: మీరు ఎప్పుదై నను బిలపరా। కమన్సగ్య 
వీరుని గలిసికొంటిరా? మీరు గృహముననే పెరిగి DITT తిరి, sme ie 

Qo) నన ai 

Z a wa & a = 
పరాక్రమమును, యుద్ధనై పుణ్యమును గూర్చి మీకేమి తెలియును?” 

అనిన విని అక్కడ గుమిగూడిన (సజలును సభాసదులంపరును ఏక [As 
ముగా “అనుచితము ', “అనుచితము” అని అజప సాగిరి. అపుడు OES 
నాథుడు సంజచే లక్ష్మణుని మాటల NSS Br. 

ing Q 

దో॥ లఖన ఉతర ఆహుతి SOX భృగుబర వు కృసాను | 

బఢత OH జల సమ బచన బోలే రఘుకుల భాను ॥ 1499 

wn లక్ష్మణుడాడిస మాటలు, ఒసగిన (పత్యుత Sime exper 
సమాసముగ నుండెను. పరశురాముని డోధాగ్నిని ఆ ఆహుతి సజ్వలింస 
చేయుచుండెను, 

అట్లు సరశురాముని [os మతిశయించు తరుణముస, భానుకుల కనుల 
రవియైన (శ్రీరామచంద్రుండు జలముతో సమానములు, శీతలయులె న శాంతి పచన 

a WwW a 


ముల నిట్లు చెప్పం Sa Aw, (ముందు దోవోతో అన్వయము) 


చౌ! నాథ కరహు బాలక పర ఛోహూ 1 

సూధ దూధముఖ S60 న కోహూ ॥ 

ac పె [ప్రభు [SDs So జానా | 

a= 

తౌ కి బరాబరి కరత అయానా ॥ 1491 

తా॥ “ స్వామీ॥ ఈ బాలకుని కనికరింపుడు. ఏమి తెలియని పాలుగారు 
ఈ చిన్నారి THIS [కోధము వహింసకుడు. మీ |ప్రభాపమును గూర్చి ఏ 
కొంచె మెటిగియుండిన ఏమితెలియని యీ Ment మీ దురు తిరుగునా? 


చౌ! వౌ? లరికా అచగరి Sorc 1 
గుర పితు మాతు మోద మన భరహీ. ॥ 
కరిఅ కృపా సిసు సేవక జానీ | 
తుము సమ So AS ముని గా ge i 1482 


బౌ 66-0. ASI Srinagar Circle, Jammu Collection. 


భృగు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 186 


తా॥ చాలుదు చాల్యచాపల్య ముచే నేమి చేసినను, గురువులును, తలి 
నం[ద్రులును ఆసంపసరవశు లగుదురు కదా! అథవా యీ వాలుని చిన్న rows 
గాను సేపకునిగాను Socd కృపజూపుడు. మీరు సమద దర్శనులు, సుశీలురు, 
Amo, విశిష్టజ్ఞా న సంపన్నులు. 


Du బాలుర బాల్య క్రీడలను చేష్టలను ను అనుభవజ్ఞులైన గురువు 
లును తే ల్లి దండ్రులును సరకుసేయరు. Mos అజ్ఞానదశలో వారొన 
రించిన పనులను, తప్పుబట్ట గూడదనియు, తెలియక వారాడు 
మూటలను లెక్కింప గూడదనియు భావము. 


భర్తులును) జ్ఞానులును తెలియక చేసిన అపరాధములను 
భగవంతుడు తప్పక క్ష £200 చునన్న ఇంకొక భావము గూడ DB) 
Ere yard sa 
మున్న దొహా (శకము) స్ఫురింపజే యుచున్నది. 
Sy రాసు బచన సుని కఛుక జుడానే | 

కహి Seo లఖను బహురి ముసుకానే ॥ 

హ(సత BO నఖ సిఖ రిస బ్యాపీ i 

రాను తోర (ఖాతా బడ ae ॥ 1498 

ou (గ్రీరామచం|దుని పచసములను విన్న తరువాత పరశురాముడు 
కొంత HONG. ఇంచుకశాంతము పహించెను. ఇంతలోనే లక్మణుండు 
ఏదియో చెప్పుచు సవ్వుచుండెను. లక్ష్మణుని దరహాసపదనము( గాంచి పరశు 
రాముడు నఖశిఖ పర్యంతము |5 కోధముతో నిండి (పకాశించెను, మరియు నిట్ల 
నెను! “ఓ రామా: నీ సహోదరుడు చాలపాపాత్ముడు. (ముందు దోహాతో 


OS యము 


చౌ॥ గౌర సరీర స్యామ మన మాహీం | 
కాలకూటముఖ పయముఖ arc I 
సహజ BS అనుహరణ న తోహీ | 
Rr మీచు సమ దేఖ న మోహీ ॥ 1494 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


168 er 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosha Ls రామచరిత Dys 

wn ఈఈ Rye ఇ సనన en wile, డను a 5 

1 ఈతని శరీరము తెల్ల గనున్నది కాని హృదయము మాత్రను క్‌ 


— 


కాదు 


నిది. పపిపాపపంటి పాలుగారు ముఖ మెంతమా[తమును $ 
PA 2. rd va Pa? p B89 
ముఖము విషపూరితము, పరికించిచూడ ఈతడు సహజముగ కుటిలుడ 
తోచుచున్నది. సీ అడుగుజాడల ననుసరించువాడు మ్మాతము గాడు, రామా, 
సీ పంటి సద్గుణపంతు 'డెందును గానరాడు. కాని ఈ నీచుడు మాత్రము 
స్వరూపుడుగా కనుపించుచున్నాడు.” 


Dil ఈ దోహాయందు “గౌర సరీర స్యామ మన మాహీ, 
అని చెప్పబడియున్నది. శరీరము Bo గను, హృదయము Som 
నుండుట అనగా ఆంతర్యమున భావములు వేరు పైకగుపించెడి స్వరూ 
పము వేరని అర్థము. లక్ష్మణుడు గౌరశరీరు6డే కాని హృదయము 
మాత్రము మలినమైన దనుచున్నాడు పరశురాముడు. 


Sil లఖన Sere vcd సునహు ముని [కోధు పాప కర 


మూల | 
Ber బస జన అనుచిత కరహి( చరహి. బిస్వ (ప్రతికూం॥ 
1495 


Tu సరశురాముని మాటల నాలకించిన తర్వాత లక్ష్మణుడు వికటముగొ 
నవ్వుచు “ఓ Solr సావధానముగా అలకింపుడు. |[కోధము పాపమునకు మూళి 
మైనది. ఆ |కోధమునకు పశీభూతులై మానవులు అనుచిత కర్మలు చేయ 
చున్నారు. విశ్వమున కెల్ల ప్రతికాలురై అందరికిని కీ డొనరించుచున్నారు. [తగ 
కోపమే. తన శతువన్నట్లు |క్రోధావేశ పరునకు విచక్షణా జ్ఞాన ముండదగి 

mM చా 
భావము.] 


oll మై HAPS అనుచర మునిరాయా | 
పరిహరి కోపు కరిఅ అబ దాయా Il 
టూట చాప నహి జురిహి రిసానే | 
B Oe హోఇహిం పాయ పిరానే ॥ 149 


a 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


భృగుసుతులు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 167 
తా॥ ఓ మునిరాజా! నేను మీ దాసుడను. ఇప్పుడు (కోధమును త్యజించి 
చూపుడు. [TGs పహించినచో, AGAS ధనుస్సు జోడింపబడునా ? 

పాదములకు నొప్పి 


పాసము 1 నిలుచుండి నిలుచుండి చాల అలసిపోయితిరి; 


కలిగియే యుండును గాన ఆసీనులు గండు. 

జౌ6 అతి (పాయ తౌ కరిఅ ఉపాఈ | 

జోరిఅ Sa బడ గునీ బోలాఈ ॥ 

Sos లఖనహి6 జనకు డేరాహీ6 | 

వుష కరహు అనుచిత భల నాహీ(॥ 1497 
Ty ఈ DBAS ధనుస్సు మీ కంత (1పియమైనచో, SS యుపాయము 

తోనే ఆది చక్కబడును. దానిని చక్క-బజచుటకు ఒక నిపుణుని రప్పింతము 77 


oll 


8 


అని oÁ enc sas జనకమహారాజు విని, పరిస్థితులు విషమించినపని 
అనుచితముగ మాట్లాడుట తగ” 


గమనించి, భయకంపితుడై “ as చాలును. 


దని సలికి యూరకుందెను. 


చౌ॥ థర థర ră పుర నర నారీ 1 
So కుమార Ho బడ భారీ ॥ 
భృగుపతి సుని సుని నిరభయ wh | 
1498 


రస తన జరఇ హోఇ బల హానీ ॥ 

తా॥ మిథిలానగర THIS స్రీ పురుషులు భయముచే బహువిధములుగ 
కంపించిరి. “లక్ష్మణుడు మంచిచెడ్డలు శెలియని వాడు, గడుసరి” యని మనం 
బుల తలపోసిరి. 

లక్ష్మణుని నిర్భయవాణిని విని, విని, పరశురాముని శరీరము కోపాగ్నిచే 


(పజ్వరిల్లుచుండెను, కాని ఆత 
బలమునకు అంత హాని కలుగుచుండెను. [pe 


Bod (కోధమునకు విపశు డగుచుండెనో , ఆతని 
ము తగ్గుచుండెనని భాపము.] 


gn బోలే రామహి దేఇ నిహోరా | 
బచజ( Dard బంధు లఘు తోరా ॥ 
మను మలీన తను సుందర కై సేం | 
విష రస Hor కనక ఘటు జై సేం ॥ 1499 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


168 3 
Digitized by eGangotri Siddhanta Gyaan kosa రా సుచరిత ATS Sy 


PRR అరు సధ En NA tee z 
తా॥ అప్పుదు (శ్రీరాముచం దు; న్యుగహించుచు పరళురాము( Boy 3%. 


; య 
డు నీ చిన్ని సహోవరుడని తెలిసికొన్నవాడ చై వీనిని (వితిక o% చనా న్నాన్స 


మలిన మసస్సు గలిగి, సుందర శరీరముదే PITT విషరసముతోనింత్ష్యా 


సుపర్షభాండము పంటివారలు. ” 
DI బంగారు పాతలో నుండినను, అందులోని రసము 
విషపూరితమైనచో నెట్లు పర్మిగహింపబడును ? మలిన మనోభావమ 
లతో గూడిన O° ందర్యవంతుల తేజోవికాసము గూడ అటువంటిర్త 
í అర్థము. 


మనోభావములు, బాహ్యాచరణ Gita సమానముగ నున్న 


ప్పుడే జ్ఞానమున కద్దలన్న ఇంకొక మహత్తర భావ మోదోహా 


(శోకము ) x స్ఫురింపజేయు చున్నది. 


దో॥ సుని లఛిమన బిహసే బహురి నయన S రామ | 
గుర సమీప గవనే సకుచి పరిహరి wd బాను n 1000 
Tn సరశురాముని సూటలాళించి లక్మీణు(డు మరల నవ్వెను. అస్పుటు 
(శక్రీరామచందు(యు చిరుకోపముతో నాతని పంక జూచెను. wos లక్ష్మణుడు 
విజృంభించుటను, విపరీత వచనములు పల్కుటను మాని, విశ్వామి|త్రుని 
కడకు బోయెను. 


Si అతి బినీత మృదు సీతల వానీ 1 
బోలే రాము జోరి జుగ పానీ ॥ 
సునహు నాథ తుము సహజ సుజానా | 
బాలక బచను S60 నహి. కానా ॥ 150! 
అప్పుడు (శ్రీరామచం[దుయి సవినయముగా రెండుచేతులను జోడించి 
అత్యంత వినయపూర్వకముగా కోమల, శీతలమైన వాణితో నిట్ల నెను :- స్వామీ! 


మ్‌రు సజ్జనులు, పోలకుడాడిన మాటలను సరకు 'సేయకుదు. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ఖృగుసుతుదు 169 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 
all 05 0 mats ఏకు wows: | 

ఇన్హహి న సంత బిదూషహి6 కాఊ Il 

శేహిం నాహీ( కఛు కాజ బిగారా | è 

అపరాధీ మెం నాథ తుమ్హారా ॥ 1502 

qo లౌ 

శా॥ సంజీవిపురుగును, చాలకుదును ఒకే స్వభాపను గలవారు. కాని, 
Sat SLO రిలోను TSS దోషము లారోపింపరు. ఇక లక్మణు డేకాత్యముస 
కడు రాలేదు. దీ దీనిని విఫలము చేయలేదు. స్వాదు! అపరాధిని నేను. 


oll Byer కోపు బధు బ(ధబ a “సా Sac | 
మో పర కరిఅ దాస కీ నాఈ6 I 
కహిఅ BA Bor DO రిస జాఈ | 
మునిన”యక HQ So ఉపాఈ ll 1503 


DI AP ge 23 కృప, E కోధము, వధ, బంధనము ఏనిలో మీరేది 
నిశ్చయించితిరో దాని నవశ్య మొసరి౦: డు. ఏ విధముగ DS కోధము దూరమగునో 
ఓ మునిసత్తమా! ఆ యుపాయముసు శ్రీ ఘముగా వ మీరు చెప్పి 


Se చేయుటకు నేను సర్వదా సంసిద్దుడను. 2 

చౌ॥ కహ ముని రామ Hg రిస క్రై సేం | 
eam అనుజ తవ DSH అనై సే il 
ఏహి Bc కంఠ Mow న న దీన్హా | 


తౌ మై కాహ కోపు కరి కీన్హా il 1504 
on అని (శ్రీరాముడు పలుకగా, ము మునీశ్వరు డిట్ల నెను; = “ర్చ రామా! 


సి దుష్ట సహోదరుడు మాటి మాటికిని న న న్నాాగహపూరితుని గ రన. 
నా [some Pow? ఆతని తులుపమాటల వలన నే నతనిని పరశుపు 
Tods Pastas: ఇక ఆఅ్యగహమొంది = చేయునదేమి? 

oO 


దో॥ గర్భ [(సవహిః అవనిప రవని సుని కుఠార గతి ఘోర | 
పరసు OHS BEC జిఅత aô భూప కిసోర n 1500 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


179 శీరామచరి 
Digitized by eGangotri Siddhanta Gyaan Kosh త మాన 


pn wn a యీ సరశువొసర్చిన ఘసకార్యములను వినినంతనే రాజపనిత్య 
ములు ape బడును. ఇటుపంటి పరశువును చేబూని గూడ, SSSA 
రాజప్ప తుడు సజీవుడై. యుండుట గాంచిన, నా కాశ్చర్య మగుచున్నది, 
Sil బహఐ న Bho దహ రిస ఛాతీ | 

భా Hort Hoss నృపఘాతీ Il 

భయజ చామ బిధి dde Some: | 

మోరే హృదయం కృపా కసి wae ॥ 1506 


Ti చేయి ముందుకు సాగుటలేదు. (కోధముచే ఒడలు జ్వలించుచున్నది 
గ్‌ రాజులను హతమార్చు నీ గొడ్డలి కుంటుపడినది గదా! దైవము నా పట్ల 
Bamoa డాయెను. విధి బలీయము. నా స్వభావమునందు మార్పుగలిగినడి, | 
లేకున్న నౌ హృధయమున Sy Ss తా వెక్క_డిది ? ఏ సమయమున గూడ Sys 
జూపి యెటుగనే। 


చౌ॥ ear దయా దుఖు దుసహ సుహావా | 
సుని TY బిహసి సిరు నావా I 
Dees కృపా మూరతి అనుకూలా | 
SoS బచన MSs జను Spor Il 1507 


Tu ఈనాథు చయయే నా దుస్సహమైన దుఃఖమును సహింసజేయ 
చున్నది. ” 
అని పరశురాముడు Joy. లతక్మణుడు "మీ కృపారూపమైన వాయ 
మీ మూర్తి కనుకూలమైనది. మీరు సలుకులు సలుకుచుండ పుష్పములు రాణ 
చున్నవా యన్నటు లున్నది: 
os 
Dil (సీమ, దయ కరుణ మున్నగు సాత్త్వికభావ వికాసము 
అధ్యాత్మ తత్త్వమునకు వెలుగుబాట. కృపారూపమైన వాయుఖి 
వీచె ననగా పరశురామునకు నిర్మల శాంతి భావములు హృదయాల 
రాళమున అంకురించిన వన్నమాట. శీతల సుగంధమందమారుతము 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


భృగుసుతుడు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha mi 
వీచినప్పుడు ఆ గాలిచేత కొంచెము కదల్పబడినపుడును పుష్పములు 
రాలును. అటులే కృపయనెడు మందమారుతము వీచినప్పుడు 
దయారసముతో గూడిన వచనములనెడి పుష్పములు పరశురాముని 


నోటినుండి వెలువడిన వని భావము. 


చౌ! ac పై Sparc జరిహి6 ముని గాతా | 

E°% SOc తను TH విధాతా ॥ 

Baw జనక HS moh ఏహూ | 

88, చహత జడ జమపుర గేహూ ॥ 1908 

తా॥ ఓమునీశ్వరా! కృపజూపినచో, మీ శరీరము జ్వలించునేని, [ors 
మూనినను మీ తినువును విధాతయే రకించును. ” 

అని లక్క్కణు(డన, పరశురాముడు జనకునిగాంచి “anes చూడుము. 
ఈ మూర్గ దాలకు(డు యమప్పరియందు నివాసమొనర్చ గోరుచున్నాడు. [omy 
ణుదు తన అవివేకమునకును, అహంకారముసకు SHB నరకమును (ప్రాపింప 
జేసికొనుచున్నాడని పరశురాముడు భావించెను. ] 


చౌ॥ BA కరహు కిన GAS fer | 
Bad So So నృప Ber ॥ 
Died లఖను కహా మన Sorerc | 
మూదేం ech కతహు( Be నాహీ6 Il 1509 
తా॥ వీని నయనములను శ్రీ ఘముగ నెందులకు మూయకూడదు? ఈ 
రాజకుమారుడు చూచుటకు పిన్నగనుండినను చాల దుష్టుడుగా కనిపించుచున్నాడు” 
అనిన లక్మణుండు మనంబున ని ట్లనుకొనెను. “నా నయనములను మూయు 


Dha తరము ?” 


దో॥ పరసురాము తబ రామ (పతి బోలే ఉర అతి E°% | 
సంభు సరాసను తోరి సఠ కరసి హమార (పబోధు n 1510 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


172 $ 


రామచరిత మానళ. 
Digitized by eGangotri Siddhanta Gyaan kbsha Way 


eo 


తా Hyon సరశురాము డత్యంత (5 E% OSHS (శ్రీరామచం cones 
NO 
నిట్లనెను i “ఓరీ దుష్టుడా ? 5x శిపధనుస్సును విఅచినది చాలక 


నాట z 
vo జాన 


eur pos తీ 
మార్గము నుసదిశించుచుంటి నా 2 


il బంధు కహళణ కటు సంమత తోరేం | 

తూ Yo వినయ కరసి కర జోరేం॥ 

కరు పరితోషు మోర సం[గామా I 

నాహ( త చాడ కహాఉబ రామా ॥ 151] 

on నీ సహోవరుంయ నీయనుజ్ఞచే నిటుబంటి కఠినపచనములను జెప్పు 
చున్నాడు. మరి నీవు వాటిని కప్పిపుచ్చి మోసముతో చేతులు జోడించి వినయ 
పంతునిపలె నటించుచున్నాపు. [ay నీ నక్కవినయములు నా దగ్గర సాగవు.] 
చతసయిసచో కలహమునకు సిద్ధపడి, నన్ను సంతోష పెట్టును, లేదా "రామ 


అను నామమును పపవలుకొనుము, 


చౌ! ఛలు తజి కరహి సమరు సివదోహి । 
త మారజ( తోహీ ॥ 

PANID బఠహి6 కుఠార SOV 1 

మన ముసుకాహి( రాము సిర నాఏం ॥ 1912 

తా॥ ఓరీ శివ ద్రోహీ! కసటమును వీడి నాలో Bie సల్పుము. లేకున్న 
నిన్నును నీ సహోదరుని జంపివై చెవను. 

ఇ వ్య్విధముగ Ripe సరశురాముయి. సరశువు నెత్తెను. (శ్రీరామ 
చందుయి ముసిముసి నగవులకో శిరమునువంచి మనంబున నిట్లు SOR సెను :- 


(ముందు దోహాతో అన్వయము) 


చౌ! గునహ లఖన కర హమ పర Shr 1 
šv Hopes తే బడ దో షూ ll 
BG జాని సబ noSg కాహూ I 
aš చం[ద్రమహి Xs న ఠాహూ il 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


1518 


E 


భృగుసుతుడు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 178 


on ఇతడు లక్మణుడు సల్పిన దోషమునకు నాపై డోధముపహించు 
చున్నాడు. అప్పుడస్పుడు అమాయికత్వముసరూడ దోషము సంభవించుట కద్దు. 
ప[కచందుడని తెలిసికొనిగూడ జనులు చంద్రునికి వందన మొసర్చుచున్నాటు. 


2 


కోని పక్రచం|దుని రాహువు గూడ (మింగటో దు. 


చా॥ రామ Sere రిస తజిఅ మునీసా 1 
కర How ఆగేం యహ సీసా I 
జేహి( రిస జాణ కరిఅ సోఇ స్వామీ | 
మోహి జానిఅ ఆపన అనుగామీ ॥ 1514 
శ్రీరామచంద్రుడు మరల బహిరంగనుగా ని వ్విధమగ నుడివెను 
“h SOF gor 1 (కోధము వీడుము, మీ చేతియందు వరక 


నా శిరము మీ సమ్ముఖముస నున్నది. సన్ను మీ దాసునిగా భావించి, మీ E % 
'మే విధముగ చల్లారునో ఆ విధముగ జీయుదు. ముమ్మాటికిని నేను మీ దాసుడనేః 


దో॥ ప్రభుహి సేవకహి సమరు కస తజహు బిపబర రోసు | 
Bxo బిలో కేం కహేసి కఛు బాలకహూ Sorc ది దోసు॥ 1513 
wu స్వామికిని - సేవకుస సకును యుద్ధ Wine సం ఘటిల్లును? కనుక 
ఓవిప్రవరా! కోపమును త్యజింపుము. మీ. వీర Ga i 
బాలకుడై న లక్ష్మణుండు అనుచితపచనములు పల్కెను. పముగా వానియందు 
గూడ “ఏ దోషమున్నట్లు నాకు తోచుట లేదు. 


a 
4 
© 


Sn BH కుఠార బాన ధను థారీ | 
ఖై లరికహి రిస వీరు Dard I 
నాము జాన పె తుమ్హహి న OT 
200 Pome ash Bec = ii 1516 


తా॥ మీరు పరశువును, ధనుర్చాణములను ధరించియుండుటను గాంచి 
చాలకుడై న లక్ష్మణుడు మిమ్ము వీరునిగా భావించి, యించుక [క్రో శధము సహించెను. 
మీ నామము og wK విదితమే. SA మిమ్ము గుర్చి ంపజాల డాయెను. తన 
వంశమర్యాద ననుసరించి మీకు BS, ర మొసగెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


174 Digitized by eGangotri Siddhanta Gyaan గట్రీణామచరిత మానసము 


చౌ॥ జౌం HS PSs ముని కీ నా ఈం 1 

పద రజ సిర సిసు SHS గోసాఈ. it 

ఛమహు చూక అనజానత కేరీ 1 

చహిఅ OS ఉర కృపా ఘనేరీ ॥ 1517 

Tn మీరు మునిరూపమున వచ్చినయెడల స్వామీ! బాలకుడు మీ చర 
ధూళిని శిరము పై నుంచుకొని పూజించెడివాడు. కనుక అమాయికుని ఏమటుపాటును 
తమింప్పడు. (దా హ్మణులు కరుణాసము[ దులు. వారి హృదయములు కరుణకు, 


| "పేమకు నిలయములు. 


Di ఈ దోహాయందు శ్రీతుల సీదాసు బ్రాహ్మణుల ఆచరణ యెట్టుండ 
వలయునో సూచించినాడు. భూతదయ, ష పశ్చాత్తాపము చటం న. 
(బాహ్మణుల సబ్బీలత కాభరణముల వంటివి. (బాహ్మణులు విజ్ఞాన 
వంతులై, నిర్మలపుణ్యులై ఆధ్యాత్మిక మార్గమున జీవనము గడుపు 
చుందురు. గాన వారలకు సహన మెంతేనియు అవసరమని యింకొక 
భావమును గూడ న్యక్తపజిచినారు. 


చౌ॥ హమహి Ser 0606 కసి నాథా | 
న కహా6 SOS కహ. మాథా il 
రామ మాత లఘు నాను హమారా | 
పరసు సహిత బడ నామ తోహారా ॥ 1518 


e$ 


> 


తా॥ ఓ స్వామీ! మాకును మీకును సరిసాటి ఎట్టు? మీరే చెప్పుడు. పాద 
'మెక్కడ ? మస్తక Sy Sr “రామి యను చిన్ననామధేయమెక్క_డ' 1 SI 
పూర్వకమైన మీనామ 'మెక్కడ? 


Si దేవ ఏకు గును ధనుష హమారే 1 
నవ గున పరమ పునీత తుమ్హారే i 
సబ (ప్రకార హమ Ho సన హారే | 
ఛనుహు O15 esos హమారే | 1919 


CC. ASI Srinagar Circle, Jammu Collection. 


భృగుసుతుడు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 175 


తా॥ ఓ దేవాః నా కున్నది 287 గుణము. అదేవన ధనుస్సును ee. 
కాని మీరు నపగుణములచే (శమము, దమను, తపము, శౌచము, Axo, 
సరళత, జ్ఞానము, విజ్ఞానము, అసి 9 58) పరమ సవిత్రులై , పరిపూర్ణుై నిరాజిల్లు 
చున్నారు. ను సర్వేవిధముల మీచే నోడింపబదినపే | ఓ విపోత్స మా! క 
అసరాధమును మన్నింపుడు ” 


దో॥ చార వార ముని బిపబర కహా రామ సన రామ | 
బోలే భృగుపతి సరుష హసి తహూ. బంధు సమ బామ il 
1520 


తా॥ అని శ్రీరామచంద్రుడు మాటిమాటికిని “ముని” యని “వ్మిసపర" యని 
సంటో ధించెను. అపుడు పరశురాముడు [కోధా వేశవ క తో బిగ్గరగా నవ్వుచు “ సవ 
గూడ నీ సహోదరుని వలెనే దుర్మార్గుడవు. (ముందు Ssst అన్వయము) 
చౌ॥ నిపటహి6 ద్విజ కరి జానహి మోహీ | 

మై జస విప సునావజ( తోహీ ॥ 

చాప (సవా సర ఆహుతి జానూ | 

కోపు మోర అతి ఘోర కృసానూ ॥ 1921 

తా॥ నీవు నన్ను "కేపలము T నే భావించితివి. నే నెటుపంటి 
విపుడనో నీకు BIDERIK. ధనుస్సుయొక్క ధ్వనిచేత తల్ల దిల్లి బాణమున 
కాహుతియగుట నా Ex యొక్క భయంకరాగ్నిజ్వాల యని ఎటు(గుము. 
Ti BME సేన చతురంగ సుహాఈ I 

మహా మహీప భఏ పసు ఆఈ ॥ 

మై ఏహి పరసు ర బలి ô | 

సమర జగ్య జప కోటిన్ల కిస్తే i 1522 

we చతురంగ బలములు సమిధలుగా నేను చేయు రణయజ్ఞమున గొప్ప 
గొస్పరాజులు బలిపశువులై నారు. రాజుల? నెడు పశువులను నా పరశుపుతో కొట్టి బలి 
యొసగితిని. ఇటుపంటి కోట్ల కొలది జపయుక్త రణయజ్ఞముల నొనర్చినాడను* 
యజ్ఞమునందు “స్వాహా”, ల్‌ు మంత్రోచ్చారణతో అత నెట్లు సమర్చింతురో 
త్త నేను రాజులను పిలిచి-పిలిచి బలి|పదానము గా వతం 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


1 
18 Digitized by eGangotri Siddhanta Gyaan Kosh@ రామచరిత మానస 
G నిన్ను 


Z 


Dil SHIN OS _ సమిధలకును, రాజులను 


- యిజపనశ్షు 
Sys Re AZ BoB హా Š 
అలుసు, జులను ఎరుఎరున పిలుచుట Drg" యః 
ను 


< < గారీ? art, ఇ జ్యా Z 
మం|తమునకు DDN, పరశురాముని | సతిజాపాలనమును Oe 


8 
3 is Rs / న్‌ లగు 
దాసు ఉత్కృష్టమైన యుపమానములచే వివరించినారు. 


చౌ॥ మోర [sare DAS నహి. తోరేం 1 
Sod నిదర బి|ప్ర కి భోరేం॥ 
Soka చాపు దాపు బడ వాథా | 
అహమితి సునహు( బీతి జగు Pg ॥ 1528 


TH నా |పభాపము నీకింకను విదితముకాలేదు కనుకనే (వాహ్మణులను 
మోసగాండ్రుగా భావించి నిరావరించుచున్నావు. శిపధనుస్సును విఅచితివి గడా! 
అందుకే నీ కహంకార మత్యధిక మగుచున్నది. నీ యహంకారము సామాన్య మైనది 
గాదు. నీ అహంకార మెట్టిననగా, సీపు (ససంచమునే జయించిసట్లు భావించు 
చున్నావు. ” 
చౌ॥ రామ కహా ముని కహహు Dard 1 

రిస అతి బడి లఘు చూత హమూరి I 

ఛుఅతహి6 టూట Owes పురానా | 

Soc కేహి హేతు Soc అభిమానా ॥ 1524 

Tn అంత (గ్రీరామచం| దుదు సరశురాముస కిట్లు [SH 

ఓ మునీశ్వరా ! చాగుగా ఆలోచింపుదు. క [os పమణసరానిది; చారి 


గొప్పది; నే చేసిన దోషము. చాల చిన్నది. శివధనుస్సు [పాచీనమైనది గాన 


— 
తాకిగంతనే విటిగిపోయెను. కనుక నే నెట్లు అహంకారయుక్తుడ ఒగుచున్నాను? 
mM 


దో॥ Pc హమ నిదరహి. B/S బది సత్య సునహు భృగునాథ! 
తౌ అస కో జగ సుభటు జేహి భయ బస నావహి( మాథ l 
1520 
on & భృగునాథా ! మేము మిమ్ము (చాహ్మణుడపని సు 
నే చెప్పెడి సత్యవాక్టుల Toso». (ప్రపంచమున చే మెపరికి తలపంచినా 
ame 


am Be నక న ముందు దోప అన్వయము 
రా ముందు దోహాతో అః ) 
ఆ వీరుని పేరు Bean Srinagar Circle, Jammu Collection. వ 


Deve Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 11 
భృగుసుతొల x 


దేవ దనుజ భూపతి భట నానా | 
సమబల అధిక హోఉ బలవానా Il 
జౌ. రన హమహి పచారై కోఊ | 
Sorc MOBS కాలు కిన హోఊ ॥ 1526 


చొ! 


Ti దేవతలు, దైత్యులు, ల వఏరులయందును బలమున మాతో 
సరివచ్చువారులు గాని అధిక బలపంతు లెపరై న గాని రణరంగమునకు మమ్ము 
బలిచినచో కాలు డడ్డము వచ్చిన కను వెనుదీయము. 


చౌ! $ [BO తను ధరి సమర Dear | 

కుల Soo Bc పావంర ఆనా il 

sía సుభాఉ న కులహి (పసంసీ i 

కాలహు డరహి( న రన రఘుబంసీ Il 1927 

Bu క్షతియకుల సంజాతుడై నవా BSS నను సరియే యుద్ధమున bon 
నేని నిజకులమునకు కళంకము BQ WT డగును, కుల్మపశంస చేయుచున్నానని 
| భావింపకుడు. సహజముగానే చెప్పుచున్నాడను. రఘుపంశీయులు రణమున 
కాలునికి గూడ భయసడరు, 


oll బప బంస è అసి (పభుతాఈ l 
అభయ హోక్స్‌ జో తుమ్హహి Gorse II 
సుని మృదు గూఢ E రఘుపతి కే ı 
ఉఘరే పటల పరసుధర మతి కే ॥ 1528 


తా॥ |బాహ్మణపంశమహిమ యెట్టిదన ఎవడు మీ పలన భయము చెందునో 
వా డెల్ల రకును నిర్భయు డగును (అథవా భయరహితు డెప డగునో వాడు గూడ 
మీ వలన భియము జెందును)”_ GN), శ్రీరఘునాథుని రహస్య పూర్ణ కోమల 
వచనములను విన్న తరువాత పరశురాముని బుద్ధి యొక్క BS తీయబడెను. 


చౌ! రామ రమాపతి కర ధను లేహూ 1 
ఖై ౦ంచహు మిటై మోర సందేహూ ॥ 
OS చాపు ఆపుహి6 చలి గయడః | ee 
పరసురామ మన బిసమయ భయఊ ॥ 1529 


$ రామం 3 
© 1 12 CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


wat Digitized by eGangotri Siddhanta Gyaan Koska 
ede శోరామచరిత మాన్య 


ల WIN eer aes గధ లర 
Tn అంత పరళకురాము డి ASSN నుడివెను_ “ఓ రామా ఓ లక్షీ 
సరీ 


O1 ఈ ధనుస్సును సంధింపుము. అప్పుడు నాకు సందేహ నివ 

ళం ర్ల a? < ర ఆ 
అ SOLE y sory ధనుస్సు (శ్రీరామచందుని( BBDO. సరవరానుని స 
మునకు మేరలేకపోయెను. 


దో॥ జానా రామ [Se తబ పులక [HOS గాత 1 
జోరి పాని బోలే బచన హృదయ న పేమ అమాత ॥ 1530 


h À A కా a A nae 7 
wn ్రురామ్యప్రభాపము డెలిసికొని సరశురాముడు పులకితుడె šo 
రా ౧ 
గాంచెను. పేమ హృదయమున Od యుండదుగాన పరశురాము,డు చేతులను 


జోడించి |పేదుపూర్వకముగా నిట్లు నుడిచెను. (ముందు దోహాతో అన్వయము) 
య 


Sil acd రఘుబంస ada బన భానూ | 
గహన దనుజ కుల దహన కృసానూ il 
జయ సుర DiS ధేను హితకారీ | 
జయ మద మోహ కోహ [భమ హారీ ॥ 1001 


తా॥ ఓ రఘుకుల కనులసనమునకు సూర్యుడా 1 PANHO నివిగారణ్యము 
నహించుటలో అగ్నిస్వరూపుడా ! నీకు జయము కలుగుగాక 1 దేవతలకును, 
_్రాహ్మణులకును, గోవులకును హితను చేకార్చెడివాడా! నీకు జయము! 
జయము | మదమోహా|క్రోధ| భ్రమాదులను హరించువాడా ! నీకు జయము కలుగు 


గార: 


Si వినయ Ho కరునా గున సాగర ı 
జయతి బచన రచనా అతి నాగర ॥ 
OSS సుఖద సుభగ సబ vor | 
జయ సరీర ఛబి కోటి అనంగా Il 1532 
Tn వినయశీలకయణాసము[ దాః వచనరచనలయం దత్యంత చతురుడా! 
AS జయము. కలుగు గాక! సేనకులకు సుఖమునిచ్చువాడా 1 కోట్లకొలది 


మన్మథుల కాంతింఠేశ. AS THAT, MPH AAO > 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 179 


zi SOC కాహ ముఖ ఏక |ప్రసంసా | 

జయ మహేస మన మానస హంసా ॥ 

అనుచిత బహుత Serac అగ్యాతా | 

ఛమహు ఛమామందిర Se [ఖాతా ॥ 1533 

wn సర్గుణరాశియైన నిన్ను వేనోళ్ళ స్తుతించిసను తీరదు. ఇక నా 
యేకెక న $దనముకో ఏ విధముగ స్తుతింసగలను? 4 మహాదేస మనోమానసరాజ 
ER (మహాదేవుని మనస్సు అనెడి మానస హంసా!) నీకు జయము ! 
ఇయము 1 నేను నీ మహిమ నెటు(గక అనుచితములై న మాట oo8d. క్షమ 


కాటపటయిస ఓ రామలక్ష్మణులారా ! నన్ను Adore. 
Q 


Bi కహి జయ జయ జయ రఘుకులకితూ | 
భృగుపతి గఏ బనహి తప హితూ ॥ 
ag కుటిల మహీస BOR I 
జహ( తహ. PODS గవయా. పరానే ॥ 1584 


తా॥ ఓ రఘుపంశమునకు పతాకవెన (శ్రీరామచంద్ర ! De జయము 
— 
కలుగు గాక 1 నీకు జయము! జయము! అని స్తుతించి పరశురాముడు తస 
మాచరించుటకు తపోపనమున కరిగెను. S% DOS రాజులు క కారణములేకయే త 


ఇచ్చపచ్చిన చోటులకు పాలిపోయిరి 


Di పరశురాముని శ్రీరామదంద్రు డోడించుట సమస్తజనులకు 
ముఖ్యముగా దుష్టరాజులకు విస్మయము కలిగించెను. దుష్టరాజులు 
భీతెల్లుటకు కాపా (శీరామ్మపభాపమును దెలియకమునువు, 
శ్రీరామ మ eo a గూర్చి చులుకనగా మాట్లా ండుచు 
నిరసించియుండిరి పరశురామునంతటివాడు శ్రీరాము నెదిరంపలేక 
పోవుట గాంచి, శ్రీరామునిచే తమ Eas కీడు వాటిల్లునేమాయన్న 
మనోభయముచే వా రందకు పాజిపోయిరన్న భావ మిందు వ్యక్త 
పరచబడియున్నది. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


180 Digitized by eGangotri Siddhanta Gyaan గం్టగొరామచ ax మాను 


దో॥ BSS AA దుందుభీ( (ప్రభు పర బరషహి( పూల | 
POD పుర నర నారి సబ WS మోహమయ సూల ॥ 1535 


wn hs తలు దుందుభులు | మోగించిరి, పృష్పవర్షము woga; 


మిథిలాసగరవాసులె స A పురుషు లా? word Sods. Seo BPS Hoy 
బాధనుండి on (అజ్ఞానముచే అనించిన Eto విముక్షినొందిరన్స 
భాపము.) 


Ti అతి గహగహే was బాజీ | 
సబహి( మనోహర మంగల సాజే ॥ 
జూథ జూథ MO సుముఖి సునయనీ. | 
కరహి( గాన కల కోకిలబయనీ. ॥ 1086 


wu నుంగళవాద్యములు (మోగెను. ఎల్లి రును మంగళ వవ్యములను 
సేకరించి సిద్ధపణచిరి. సుందర ముఖారవించములు, విశా లనే తములు కలిగి 
కోయిలకో సమానముగ మధురముగ సంభాషించు యుపతులు గుంపులు గుంపులుగా 
గూడి మధురగాన మాలాపించిరి, 


చౌ! సుఖు బిదెహ కర బరని న జాఈ ı 
జన్మదరి[ద మనహు నిధి పాఠఈ Nl 
DAS [SO భఇ Hato సుఖారీ | 
జను D& ఉదయం? చకోరకుమారీ ॥ 1507 
తా॥ జన్మేదరిదుడు_ థనసంపదను పొందినపు డనుభవించునటువంటి 
అనందమును జసకమహారాజు ఆ సమయమున పొందెను. జనకునికి కలిగిన 


సుఖసంకోషములు 33 ౦చుటకే శక్యముగా వు. సీతాదేవికి భయముదూర మయ్యెను. 
చందు దుదయించిన్సీడు చకోరకుమారివలె సీతాదేవి సుఖము పొందెను. 


చౌ! జనక 88 కౌసికహి |ప్రనామా | 
(ప్రభు |ప్రసాద ధను Sows రామా ॥ 
మోహి కృతకృత్య 88, దుహుం భాఈం ı 
అబ జో ఉచిత సోకహిఅ గోస్తాఈం ॥ 1538 


 CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


భృగుసుతుదు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


on జనకనుహారాజు విశా మీ త్రునకు నమస్కరించి * 


(మండు ధనుస్సును విజచినాడు. ఇరుపురు సహోదరులును నన్ను కృతార్జుని 
గావించిరి, మరి యిస్సుడేది యుచిత మో DoDo’ డనెను. 


శ్రా॥ కహ ముని సును నరనాథ [Soa | 
రహా బిబాహు చాస ఆధినా il 
టూటతహీం ధను Soe బిబాహూ | 
సుర నర నాగ DAS సబ PÉ Il 1589 
wn అప్పుదు DT gd] dc డిట్ల నెను: “ఓ చతురుడవై న నరేశాః ఈ 


వివాహము ధనుస్సునకు అధీనమై యుండెను. ధనుస్సు As గెను గనుక వివాహ 
మెనపే ! ఈ విషయము LGA, నాగులకేగాక సర్వులకు విదితమే Sars 
య 0౧ 


దో॥ తదపి ag తుము కరహు అజ BE బంస బ్యవహారు 
బూయి బి|ప్ర కులబృద్ధ గుర BS DAS ఆచారు n 1040 


తా॥ ఇప్పుడు పంశాచార ప్రకా రము, (బాహ్మణులను, కులపృద్ధులను, 
గురువులను సం పదించి వేదములో జెప్పబడిన ఆచార | ప్రకారము నడచుకొనుము. 


దశరథ మహారాజు కడకు జనకమహారాజు దూత నంపుట 
వివాహ మంటపము యొక్క అలంకరణ 


చా॥ దూత అవధపుర పఠవహు జాఈ | 
ఆనహి6 నృప దసరథహి బోలాఈ il 
ముదిత రాజ కహి భలేహి( కృపాలా | 
పఠఏ దూత బోలి తేహి కాలా ॥ 1541 
Sh అయోధ్యకు కుభవర్తమానమంపి దశరథ మహారాజును శ్మీఘముగా 
లిపింపుము.” A 
అనిన రాజు మిగుల హర్షి oD 'ఓ కృపాసాగరా! మీ యాజ్ఞ శిరసావహింతు" 
నని నుడివి, తత్షణమే కతన రప్పించి అయోధ్యకు బొమ్మని “ఆజ్ఞాపించెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


182 Digitized by eGangotri Siddhanta Gyaan గరకీలామచరిత మాను 
మ్స 


P బహురి మహాజన సకల Herd I 
By SoA సాదర సిర Dro) ॥ 
హాట బాట మందిర సురబాసా | 
నగరు సంవారహు చారిహు. పాసా ॥ 1542 
wn మరల సకల మహాజనులను రప్పించెను, సర్వులును విచ్చేసి 
సాదరముగ రాజునకు సమస్కరించిరి. రాజు వారి నిట్లాజ్ఞాపించెను__ సెగరమున 


వీథులు, గృహములు, దేవాలయములు అన్నియు నలంకరింపుడు. 


చౌ॥ హరషి చలే నిజ నిజ గృహ ఆఏ | 
పుని పరిచారక బోలి Sod ॥ 
రచహు బిచ్మిత DSPs బనాఈ | 
సిర ధరి బచన చలే సచు పాఈ ॥ 1548 
తా॥ మహాజసులెల్ల రును పసన్నులై తమ తమ గృహములకు విచ్చేసిరి, 
తర్వాత రాజు సేవకులను బిలిపించి, “విచిత్ర మండపమొకటి 083 0%)’ డనెను. 


Z 


PHAM శిరసావహించి వారు సంతోషముతో నిపుణుల వద్దకు బోయిరి, 


TH పఠఏ బోలి గునీ BS నానా | 
జే వితాన DA కుసల సుజానా Il 
బిధిహి బంది BS, 88 OSM | 
DSB కనక కదలి కే ఖంభా ॥ 1544 


Tn మండసమును చ్మితాతిచ్మితముగా  నిర్మించుటయందు నేర్చుగల 
శిల్చకారులను విలుచుకొనివచ్చిరి. నిపుణులు సృష్టికర్తయైన [Paras సందన 
మాచరించి పని (ప్రారంభించిరి. 


[SSM వారు WSYTSE సృంభమును నిర్మించిరి. 


దో॥ హరిత మనిన్హ కే పత ఫల పదుమరాగ కే ఫూల | 
రచనా BH AAS అతి మను బిరంచి కర భూల ॥ 1549 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


me, కు జనకమహారాజు దూత Noe 
గ భముహారాజు SAS Basins 
పశరథ Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


Z. 4 ee Z PET Be 
ని నుణులితో ఆకులు ఫలములను తయారుఇసిరి. పల్మ 


on అకుపచ్చ 
రాగమణులతో పుష్పములను 20,038. అ మండసము యొక్క విచిత్ర కళా 
3 పణ్యమును గాంచి pry తన్నుదానే నురచిపోయిను. 
= 


zı చేను హరిత మనిమయ సబ 8s | 

సరల సపరబ పరహి( నహి( చీన్లే Il 

కనక కలిత అహిబేలి బనాఈ | 

oD నహిం పరణ సపరన సుహాఈ ॥ 1546 

Bu పచ్చనిమణుల సముదాయములు సూటిగాను Sho SSN నిర్మింప 
బరుటచే వాటిని కనుగొనుటకు శక్యము గాకుండెను. బంగారుతో తములపాకు 
bok తయారుచేసిరి. అది తములపాకులతో శో భిల్లుచుందెను. దానిని గూడ కను 
గొనుటకు వీలులేకుండెను. 


చౌ॥ Be కే రచి SD బంధ బనాఏ | 
Qs DS ముకుతా దామ సుహాఏ ॥ 
మానిక మరకత HOS పిరోజా | 
చీరి కోరి పచి రచే సరోజా N 1947 


Sy ఆనాగవలి అల్లుకొనుటకు ఒక త్రాడును నిర్మించిరి. నదుమ నడుమ 
mM ౧౧ S 


ముత్యములతో ఆ Sv మయమెన తాడు నతికించిరి. 
లు రా 
మణులు, పజములు, రత్నములు, వె దూరము లేరుకొని dea, SO, 
యా d (3) mM 
పచ్చ, నీలిపన్నెగల కమలములను 963006. 


Sl కిఏ భృంగ బహురంగ బిహంగా | 
గుంజహి( కూజహి( పవస (ప్రసంగా i 
సుర ప్రతిమా poss గడి Pa | 
మంగల [దబ్య adc సబ råd 1548 


Ti వారు తుమ్మెదలను, రంగురంగుల సతులను తయారుకోసిరి. పటులు 
కహాకిలారావములు చేయుచున్న ట్లతివివి[త్రముగా = నిర్మించిరి . SATE నా|శ్ర 
mM 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


A 
184 Digitized by eGangotri Siddhanta Gyaan Kogan 58s Xxx, 


యించి అవి మధురముగా కాయుచున్నటులు 382-6. స్కృంభములపై asp 


మూరులు మంగళ దప్యములను బట్టుకొని నిలుచుండినటులు నిర్మించిరి, 
—0 o 


చౌ! 3 Sc భాంతి అనేక పురాఈం | 
సింధుర మనిమయ సహజ సుహాతం ॥ 
తా॥ వివాహమండపము గజముకా వళితోను కెంపులతోను 


అలంకరింప బడియుండెను. 


దో॥ సౌరభ Sos MHS G8 కిఏ నీలమని కోరి 1 
హిమ బౌర మరకత ఘవరి లసత పాటమయ డోరి ॥ 1550 


wn సీలమణులతో మిక్కిలి అందమైన మామిడాకులను తయారుచేసిరి, 


బంగరుమామిడిపూలు మరియు సట్టుదారముతో బంధించిన వ|జములతో నిర్మింప 
బడిన పుష్పగుచ్చములు శోభాయమానముగ నుండెను. 
చౌ! రచే రుచిర బర బందనివారే | 

మనహు( మనోభవ( ఫంద సణవాశే it 

మంగల కలస అనేక బనాఏ | 

ధ్వజ పతాక పట చనుర సుహాఏ ॥ 1991 


తా॥ వారు సుందరము, అత్యుత్తమమైన తోరణమొకటి తయారుచేసిరి. 
దానిని జూచినచో, NH స్వయముగా దాని నలంకరించినాడన్న (భమ 
జనించును. GSMS వా రనేకమంగళకలశములు, సుందరధ్వజ, సతాకలు 
ఛ|త్రచామరనులను 08305, 


చౌ॥ దీప మనోహర మనినుయ నానా | 
జాఇ న బరని DALS బితానా ॥ 
Jere మండప దులహిని B దేహీ 
సో బరనై అసి మతి కబి కేహీ ॥ 1502 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


re, 


బథరథమహారాజు కడకు నమకుభో ECS SidahanweByaan Kosha 185 
శా॥ ఆ నివాహమండసమునందు అనేక సుందర మణిదీపములు దేదీప్య 
మానముగ వెలుగుచుండినవి. ఆ II తమండ డపమును 53 omar తరముగాదు. 
3 దేహి B08, రుమార్తెయై ఆ వివాహమం Aeae విరాజిల్ల నున్నది కాస 
స్స కవిబుద్ది చాతుర్య wasn] So 


a 


os రనును ప 58 0550 లయున 


చాలదు. 
Bn దూలహు రాము రూప గున సాగర | 


సో బితాను తిహు( లోర ఉజాగర I 
జనక భవన 8 సోభా BO 


గృహ గృహ (పతి పుర దేఖిఅ Bd ॥ 1508 
wn రూప గుణ సాగరుడును, లాపణ్యనిధియు, మంగళకరుడును, 
జగత్కారణమై వెలుగొందెడు (శ్రీరాముడు, సకలకళలచేతను, రత్న, ప్మజ, 
వెదూర్య, మాణిక్య ఖచితమై యొప్పారడి ఆ విహహమం సమున పెండి 


[ie 


డపమున 
SOB యలరారును. కనుక ఆ మండపశోభ ముల్లోకములలో (ప్రసిద్ది నొంద 
Cs M Q 


వలయును గదా! 


జనకమహారాజ భవన మెటుపంటి కాంతులచే శో భిలుచుండెనో, అటుపంటి 


m 


(పతిగృహమునందును గానపచ్చుచుందెను. 


కాంతియే నగరములోనున్న 
చౌ॥ జేహిం తేరహుతి Be సమయ AŚ | 

Bee లఘు లగహి భువన దస చారీ I 

జో సంపదా నీచ గృహ సోహా | 

సో విలోకి సురనాయక మోహా ॥ 1994 

తా॥ సకలై శ్వర్య విలాసములచేత మాధుర్య మొలుకుచున్న మంగళ 
తరుణమును కుటిల స్వభాపముతో గాంచిసవాడు పదునాల్లు లోకములందు 
తుచ్చుడుగా పరిగణింపబడును. జనకపుర మైన మిథిలానగరమునందు ఐశ్వర్యము 
నేకు కొదువలేదు. నీచుని గృహము గూడ సంపదలతో తులతూగు చుండెను. 
ఆ సంపదను చూచినచో ఇం[దుడు కూడ మోహపరపశుడగును. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Bos ar న్‌ 
186 Digitized by eGangotri Siddhanta Gyaan Koshi సుచరిత SPN Hx, 


Sil nog నగర Barc అచ్చి కరి కపట నారి బర Bes 
Bsr పుర 8 సోభా SHS సకుచహిం PIS సేషు M1555 


piven పసించుచును ద్‌ ఆ నగరకోభను 5a చ 
సరస్వతియు, శేషుదును వెనుదీయుదురు. 


{v 


త జనకముహారాజు సందశమును వినిపించుట 
దశరథ మహారాజు పొందిన మహానందము 


చౌ! పహుంచే దూత రామ పుర es | 
హరషే నగర OSB సుహావన | 
భూప ద్వార BS god జనాఈ | 


దసరథ నృప సుని OD బోలాఈ i 1556 


తా॥ జనకమహారాజు Sood దూత ర్రీరామచందుని Soe పురమైన 
otra gone జేరెను. ఆ సుందరవె మైన పురమునుగాంచి మిగుల హ హర్షి ంచేను. 
రాజద్వారముకదశే SA తానుపచ్చిసట్లు ౩ Oo మాన మంపెను. అదివిన న్న దశరథ 
మహారాజు చూతను నిలుపనం పెను, 


చౌ॥ కరి [Saxo BS పానీ దీనీ | 
ముదిత మహీప aS 68 Bb 
వారి విలోచన వాంచత Sh | 


పులక గాత అఈ భరి ఛాతీ ॥ 199( 

తా॥ దూత సవినయముగా రాజునకు నమస్కరించి, పర్కమాన మొస 
గెను, రాజు ప్రసన్నుడై. స్వయముగా దాని నందుకొగెను. ఆశు See మానమును 
జదువునపుదు రాజున కాన నందబాష్పములు WSs, తనువు పులకరించెను. 
SN రాము opi ఉర కర బర ő | 

రహి SD SHS న wd మీరీ n 

పుని ధరి ధీర పత్రికా och | 

woh సభా వాత సుని rÒ ॥ : 1998 


See ASI Srinagar Circle, Jammu Collection. 


దూత జనకమహారాజు <Niditized bye GaNgooTSiddhanta Gyaan Kosha 187 


oy నోములపంటమైన రామలక్ష్మణులు నే. 
విరాజిల్లుచుండ, కరసునందు శుభసం దేశమలరారుచుండ, సరమానంగ భరితు డె 


బ్రశరథమహారాజు ఏమియు జెస్పలేక యూరకుండెను; మరల నించుక థె ధైర్యమును 
సహించి శుభసందేశమును జదివి యెల్ల రకు వినిపించెను. అదివిని సభాసదులు 


సరమానంద భరితులై రి. 


పూభత అతి సనేహ( సకుచాఈ ı 

తాత కహా6 Bc పాలీ ఆఈ I 1509 

లా॥ ఆ సమయమున భరతు(డు తన మి Hoss, సహోదరుడైన 
శతుఘ్నుని కోను నాటలాదుకొను చుండెను. 

రాజుసకు av. మాస మంపిరన్న మాటను విని భరతుడు రాజభపనముస 
3809 _పేమకో సక జనకా! ఈ aS ODE గ్రాడనుండి పచ్చినది ? 
(ముందు దోహాతో అన్వయము) 


Si కుసల (పాన పియ బంధు Sa అహహి( కహహు 
కహి BS 1 
సుని సనేహ PS బచన బాభీ బహురి నరేస I 1960 
Bn |పాణసమానులైన నా యిరుపురు సహోదరులకు కుశలమే కదా! 
వా రెచ్చటనున్నా " రనెను. 


చుటిపదు ఆ పచనముల నాలకించి దశరథమహారాజు మరల 
ల 


Tl సుని SB Hos Sa [PS | 
అధిక సనేహు సమాత న గాతా ॥ 
(పీతి పునీత భరత కె దేఖీ I 
సకల సభాం సుఖు ore JDA I 1561 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


TER సి 7 
188 Digitized by eGangotri Siddhanta Gyaan Kosfis రామచరిత్ర మానస 


Dı ఆ శుభవార్తను విని భరత శ్యతుఘ్ను లానంట పరవప్రశ్ర్య 
కరీరమునం దిముడనటుపంటి అత్యధిక స్నేహము. వారియందు. పెంప్రాచ్చ్య 
¢ yg we i. గాంచి SEMT HL ౪ A 
భరతుని యొక్క సవ్మిత (పమను గాంచి సభాసదులెల్ల రును విశేష సుథానంద్ర 
ములను దొందిరి. 
చౌ॥ తబ నృప దూత నికట Bors 1 
యా 
WMHS మనోహర ods ఉచారే ॥ 
భైఆ కహహు కుసల Se బారే 1 


తుము నీకేం నిజ నయన నిహారే ॥ 1562 


తా॥ అంత రాజు దూత కడ ఆసీనుడె xoNom హరించు మృదు 
a— 
<. Vr kad, a = z a mw a 
మధుర ప é EE వలె 3 
ధు నముల నిట్లు పఠల్కెను_ “సోదరా! నా DHS న రామలక్ష్మణులకు 


చ 
కుశలమే గదా। నీవు నీ సయనవ్వయముచే వారిని బాగుగా దిలకించితివా ? 


చౌ॥ సామల గౌర Soc ధను భాథా | 

బయ కిసోర PIS ముని Fa ॥ 

సహిచానహు తుము కహహు సుఖాఊ | 

[పేమ Dos పుని వుని కహ wa: ॥ 1568 

తా॥ శ్యామల TOSS ధనుర్జ్దారునై కమనీయ, కిశోర ముగ్గమూర్తు 
లైన్‌ రామలక్ష్మణులు విశ్వామ్మితమహాముని వెంట నున్నారు. వారిని నీవు గుర్తు 
పట్టినచో, వారి స్వభాపమును గూర్చి తెలుపుము, అత్యంత పేమకు వశుడై.న 


Bh 


కారణమున వశరథమహారాజు మరల మరల రామలక్ష్మణుల కుశలమును గూర్చి 
(సశ్నించుచుందిను. 


చౌ॥ జా దిన తేంముని గఏ లవాఈ | 
తబ Sc war ScD సుధి పాఠః tt 
కహహు బిదేహ కవన DA జానే , 
నుని (ప్రియ బచన దూత ముసుకానే ॥ 1564 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


దూత జనకమహారాజు 4 Digitizea కు తెఫిప్పఛుకింం02002 Gyaan Kosha 189 


తా॥ విశ్వామ్మితుదు, రామలక్ష్మణులను బిలుచుకొని పోయినతర్వాత 
ఇస్సుడే మాకు వాస్తవమైన సమాచారము దెలియపచ్చెను. జనకమహారాజు వారి 
నెట్లు గుర్తుపట్టి KORS? చెప్పుమా: 
(పేమయుక్ష మైస పచనములను దశరథ మహారాజు సల్క దూత చిరు 
నవ్వులో (ముందు దోహాతో అన్వయము) 
శ్రీరామ వర్మాకమమును గూర్చి దూత 
దశరథున కెణింగించుట 


Bn సునహు మహీపతి ముకుట మని తుము సమ ధన్య న Bee | 
రాము లఖను జిన్న కే తనయ బిస్వ బిభూషన దోఉ॥15605 


oP 
తా॥ “ఓ మహీపతి ముకుటమణీ 1 రామలక్ష్మణులను పృతులుగా బడసిన 
మీవంటి ధన్యాత్ము డింకొకడుండ Sth; ఏలన వారు విశ్వవిభూషణులు. 


Ti spss జోగు న తనయ తుమ్హారే | 
పురుషసింఘ తిహు పుర ఉజిఆరే ॥ 
శీ జస |పతాప Bc ఆగే | 
మలీన రబి సీతల లాగే ॥ 1566 
wn మీ ప్పుతులు అడిగి అతెలిసికొనవలసిన వారు గారు. వారు పురుష 
సింహులు, (తిభుప నైక భూషణులు, వారి యశము ముందు చంద్రుందు మలినుడు. 
ప్రతాపము ముందు సూర్యుడు శీతలుడు. 
వి॥ చందునకు కళంకము గలదు, కాని రామలక్ష్మణుల 
యశస్సంపద కళంక రహితమైన దనియు, వారి (పతాపము నెదుట 
'పచండమైన సూర్యుడు కూడ శీతలుడన్న భావమిందు స్ఫురించు 
చున్నది. 


చౌ॥ aš, కహ6 కహిఅ నాథ కిమి OB, | 
దేఖిఅ SD కి చీప కర ds i 
సీయ స్వయంబర భూప అనేకా | 
సమిజే సుభట ఏక Bc ఏకా Nl 1567 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


190 Digitized by eGangotri Siddhanta Gyaan korsa మాన్య 
యు 


తా ఓ మహారాజా! వ రినట్లు గుర్తున నట్టి గలిగితిపని మీరు నన్నడిగిశ్రి 


చేత దీపము బట్టుకొని సూర్యుని చూడ సాధ్యమా? 


సీతాదేవి స్వయంవరమునకు బలములో ఒకరిని మించి యొకరు ary 


x. 


లైన రాజు లనేకులు విచ్చేసి యుండిరి, 


చౌ! సంభు సరాసను కాహు( న టారా | 
వోరి సకల బీర బరిఆరా ॥ 
తీని లోక మహ? జే భటమానీ | 
సభ క్రై సకతి సంభు ధను థానీ ॥ 1568 


తా॥ కాని, శిపథనుస్సు నెవ్వరును విబుపలేక పోయిరి. అట్లు మహా 
పీరలందరును అసజయమును పొందిరి. ముల్‌ ల్లోకములలో “మేము వీరాధివీట' ల 
మని Dado ఆ రాజుల అహంకారమును, శక్తి ని శివధనుస్సు హరించినది. 


చౌ॥ సకల ఉఠాఐ సురాసుర మేరూ | 
Me wade హారి గయజ కరి ఫేరూ ॥ 
g 


క్త 
Me తేహి సభాం పరాభజ పావా I 1569 


తా॥ సుమేరు సర్వతము BS త గలిగిన బాణాసురుడు గూడ హృదయాంత 
రాళమున ఓటమి SOB to భావించుకొని, SSNS. Tae 
వెడలిపోయెను, కై లాసపర్వతము నవలీలగా నెత్తిన os రునకు గూడ 
సభయందు పరాజయమే (పాస్తించినది. 


దో॥ తహాం రామ రఘుబంస మని సునిఅ మహా మహిపాల | 
భంజేఉ చాప (సయాస విను జిమి గజ పంకజ నాల॥1570 


on ఓ మహారాజా | మహాపీరులె ల్ల రును అపజయము పొందిన se, 
రఘువంశమణియైన (శ్రీరామచం్యదుండు (సయాసలేకయే, గజము తామర 


Sos ను తుంచునట్లు శిపథనుస్సును విజచెను, z 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


$ a eae i Kosha 191 


సుని సరోష By Sow os ఆవఏ | 
బహుత BB BS, ec Bars il 
BD రామ బలు నిజ ధను ôy | 
$6 బహు వినయ గవను బన ŝa i 1971 


చో 


శా॥ ధనుస్సు విటిచిన సమాచారమును విని, సరశురాముంటు కోపాచేశముతో 
ఉగుడై EDS చూపులతో నచటి శేతెంచెను. అంతమున డ్రీరామచందుని 

qa coo = 
బలమును $5800 తన ధనుస్సునిచ్చి బహువిధములుగా స్తుతించి తపోపనము 


నకు వెడలిపోయెను. 


చా! రాజన రాము అతులబల జై సేం | 
తేజ నిధాన లఖను wa తై సేం ii 
శంపహి6 భూప బిలోకత జాకే6 | 
జిమి గజ హరి కిసోర కే తాకేం॥ 1572 


తా॥ రాజా! గ్రీరాము డెంతటి అతులిత బలధాముడో, అంతటి da 
స్వరూపుడై న లక్ష్మణుడు గూడ అచ్చట నుండెను. సింహపు పిల్లలు తేరి చూచి 
నంతనే గజము కంపించినట్లు, రామలక్ష్మణులను గాంచినంతనే రాజులు 


కంపించిరి. 


చౌ॥ దేవ BD తవ బాలక Sse | 
అప న ach తర అవత కోఊ Il 
దూత బచన రచనా [acto లాగి | 
[పేమ (ప్రతాప బీర రస పాడీ ॥ 1578 


ఇధి 


తా॥ దేవా! మీ యిరువురు ప్యతులను జూచిన 
నయనద్వయమున కింకొకటి పొడసూపదు.” (ఆ Baby మా హృదయములందు 


తర్వాత, ఇప్పుడు మా 


కాండవమాడుచున్నదని భావము.) 
(పేమ, (ప్రతాప, ఏిఠరసములతో గూడిన దూతపచన చాతుర్య మె 
ప్రయాతి (పియ మాయెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


192 Digitized by eGangotri Siddhanta Gyaan గంబ్రీీరామచరిత మాన 


TÄS 
On సభా సమేత రాజ అనురాగే | 
దూతన్హ OS నిఛావరి లాగే I 
Ser OM తే మూదహిం కానా | 
ధరము Dard సబహి( సుఖు మానా Il 1574 
తా॥ సభ్య సమేతముగా మహారాజు (యేమయందు DD) Hardy, 


UPS కానుకలను 528.0% SIA. తనకు కానుక లర్బించుట గాంచిన 
Mapes SS Sn విలా a x 5, 

వాడై దూత కర్ణచ్వయమును మూసికొని, అది నీతి విరుద్దమనెను, ధర్మయు క్ర న్ను 

ON ఆ పలుకులను విని సర్వులును సుఖము నొందిరి. 

Q 


దో॥ తబ eð భూప బసిష్ట రహు( ôD, పత్రికా జాల | 
కథా సునాఈ Ser సబ సాదర దూత బోలా ॥ 1575 


తా॥ తదుసరి రాజు ససిస్టుని కడ SA KLIE నొసగి, అత్యాదరముఠో 
దూతను బిలిచి జరిగిన దంతయు గురువునకు వినిపించెను. 


వనిషుడు వశరథమహారాజును (పశంనించుట 
© 
చౌ॥ సుని బోలే గురు అతి సుఖు పాఈ | 
పున్య పురుష šv మహి సుఖ ఛాఈ I 
BQ సరితా సాగర మహు జాహీ. | 
జద్యపి Ber కామానా నాహీం I 1576 


> 


Ti సమాచారనుంతయు విని అమితానందమును బొంది గురువిట నెను; 

“పుణ్యాచ్మురైన పురుషులకుగా పృథ్వి, సుఖములతో గూడి యున్నది. 
నదులు సమ్మువమునకు జేరునేగాని, సము[దమునకు నదుల ప్రమేయమే లేదు. 

వి॥ పుణ్యాత్ములకు సర్వసంపదలును గోరకయే లభించును. 
వారు సము[దమువలె నిండుసంపదలతో గంభీరముగ నలరారు 
చుందురు. అల్బులు నదులవంటివారు. నదులు సము(దమునకు బోవు 
చందంబున పేదవారు అల్బులును పుణ్యాత్ముల నాశ్రయింతురు. 
సముదమునకు నదుల |పమేయమే లేనట్టు పుణ్యవురుషుల కల్పులతో 
నిమిత్తము లేదన్న భాప మిందు స్ఫురించుచున్న ది, (ముందు 
దోహాతో అన్వయము z 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


వసిషుదు వశరథ మహా రాఖిగ్రూజ్యపతణత్నన్సుట Siddhanta Gyaan Kosha 193 
9 


చౌ! QD సుఖ సంపతి బినహి( బోలాఏ( | 
ధరమసీల పహి( జాహి సుఖాఏ6 ॥ 
తుము గుర బిప్ర ధేను సుర Dd 1 


తసి పునీత కౌసల్యా Bs ॥ 1577 


శా॥ అటువంటి సుఖసంపదలు కోరకయే సహజముగా ధర్మాత్ములైన 
స్తరుషులకు లభించును. సీ Boss గో| బా హ్మణదేప సేవా తత్సరుడవో, 


అంతటి పవితాచరణ శీలి 3 కౌసల్యాదేవి. 


all సుకృతీ తుము సమాన జగ మాహీ(। 
భయజ న హై Se హోనేఉ నాహీ6 ॥ 
తుమ తే అధిక పున్య బడ we ac | 
ous రాను సరిస సుత జాకే6 Il 1578 


ou నీతో సమానుడై న పుణ్యాత్ము Hotth. ఇపుడు లేడు; ఇకనుండ 
SH. ఓ రాజా! రామచం|దునే 3 Harr బడయు పుణ్య మెపరికి గలుగును? 


చౌ॥ వీర DOS ధరమ [ws థారీ | 

గున సాగర బర బాలక చారీ il 

తుము కహు( 08) కాల కల్యానా | 

సజహు బరాత ary నిసానా il 1979 

Sı ధర్మ వతులైై న, వినయ భూషణులై న సీ నల్వురు కుమారులును 
సుగుణములకు సము దము వంటివారలు. అటుపంటి గుణాధికులకు జనకుడ 
వైనందున సర్వకాల సర్వావస్థలయందును సీకు కల్యాణ మే యగును. ఇక ఆలస్య 
మొనర్చక ఢంకా (మోగించి వివాహ సన్నాహముల నొనర్చుము. 


Bi చలహు BA సుని గుర బచన భలేహి6 నాథ a0 we | 


భూపతి KSB భవన తబ SoS, బాసు Garg ॥ 1080 


Ors 13 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


194 Digitized by eGangotri Siddhanta Gyaan గంగరామచరిత 


చూ 
oy INE, 
తా॥ Bion వోవలయును ” అని పసిషుదు orm: ~ 
< 0 oe శ. కల రాగా, ద్‌శర్ర్య 
మహారాజు, స్వామీ। మీ ఆజ్ఞ శిరసాపహింతు ' ననెను. అంత రాజు 


; ససిష్షనక్ష 
నమస్కరించి, దూతయుండుట 'కేర్చాటుగావించి రాజభివనమున SRY, 


దశరథమహారాజు రాణులకు శుభవార ను తలియపరచ్చుు 


చౌ॥ రాజా Sen రనివాస బోలాఈ | 

i జనక పతికా బాచి సునాఈ il 
సుని సందేసు సకల హరషానీ( | , 
అపర కథా సబ భూప బథానీ: li 1581 


wy దశరథమహారాజు రాణులను, రాణివాసము నందలి తదితర యుప 
తులను NOD జనకుడు సంపిన స్మతికను జదివి వినిపించెను. శుభవార్తవిని 
రాణులు హర్ష్మించిరి, దూత తమకు వర్షించి చెప్పిన విశేషములను గురించి రాజు 
వారికి సవిస్తరముగ జెప్పెను. 


చౌ॥ (పేమ [SHO S రాజహి6 రానీ 1 
మనహుం QHD సుని బారిద జానీ ॥ 
ముదిత అసీస దేహి6 గుర నారి. 1 
అతి అనంద మగన మహతారి. ॥ 1582 


తా॥ మేఘ గర్జనము విన్నకోడనే ఆడునెమలి పులకించినట్లు, |పేమచేత 
రాణులు ప్రపుల్ల వదనలై. అలరారుచుండిరి. వృద్ధ స్రీలు, అనుభవజ్జ లై న పుణ్యత్తీలు 
(్రసన్నచిత లై ఆశీర్వాదముల నొసగుచుండిరి, Se లత్యానంద సరవశలై రి. 


చౌ॥ Sc పరస్పర అతి [Ha SB ı 
"హృదయం లగా జుడావహిం ఛాతీ ॥ 
“రామ లఖన క్రై కీరతి కరనీ | 
బారహి౭ బార భూపబర బరనీ ॥ - "1589 


BN అత్యంత (ప్రియ పృతికను ఒక్కొక్కరు తీసికొని హృదయమునకు 

హత్తుకొని చల్చదసనమును చెందిరి. రాజులలో [BOSS చశరథమహారాజో 

(శ్రీరామలక్ష్మణుల యశమును, వారి ఆచరణను మరల మరలి | పశంసించెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


వివాహా ; మునకు y ze by eGangotri Siddhanta Gyaan Kosha 196 
వివాహమునకు ఏరా టు 
oD 


చా! ముని |పసాదు కహి ధర సిధాఏ | 
రానిన్ల తబ మహిదేవ Sera I 
Boks | దాన ఆనంద సమేతా | 
చలే బిప్రబర ఆసిష Be Il 1584 


ayn “ఇదంతయు ముని కృపయే "యని నుడువుచు, దశరథమహారాజూ 
రాజభవనమునుండి వెలుపలికి వచ్చెను. అస్పుడు రాణులు (వాహ్మణులను 
నిలుపనంపిరి. వారికి దానముల నొసగి సంతుష్టులను గావించిరి. విపు లెల్ల రును 
ఆశీర్వావదముల నొసగి వెడలిపోయిరి. 


ae ass OD హళ(కారి దీని నిఛావరి కోటి DA | 
చిరు జీవహు( సుత a చ|క్రబ ð SH5S ai 1585 


wy యాచకులను, భికుకులను బిలిపించి కోట్లకొలది కానుకలను వారి 
కొసగిరి. 

చక్రవర్మి దశరథమహారాజు, DE నల్వురు. పతులు చిరంజీవులై 
వర్తిల్లెదరు గాక” (ముందు దోహాతో అన్వయము) 
Qn 


చౌ॥ కహత Fg sbc పట నానా | 


awe సబ SAS ard | 

లాగే ఘర ఘర హోన ages I 1586 

తా॥ అని చెప్పుచు వివిధములైన దిహ్యపస్రములను ధరించి 'వెడలిపోయిరి. 
పరమానంద భరితులై మేళగాం[డ్రు Smo గట్టిగా (మోగించిరి. శుభ 
సమయమున | ప్రతిగ్భహము ఆనందముతో నిండిపోమెను. ఈ శుభవార్త DA 
నంతనే జను So రును ఆనందమును వెలిపుచ్చిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


198 Digitized by eGangotri Siddhanta Gyaan Kdshe-. x 


Si భువన చారి దస భరా ఉఛాహూ | 
జనకసుతా రఘువీర బిఆహూ I 
సుని సుభ కథా లోగ అనురాగే | 


మగ గృహ Adc సంవారన లాగే ॥ 1507 


తా॥ జానకీరఘురాముల వివాహము జరుగబోవునన్న ఆనందము 
ఉత్సాహము పదునాల్లు లోకముల నిండిపోయెను. వివాహమహోత్సవము జరుగు 
నన్న శుభవార్కనువిని Sho wk పేను నిమగ్నులై రి, వారి వారి గృహములను 
వీథులను, సందులను అలంకరింస6 దొడగిరి. 


oll జద్యపి అవధ సదైన సుహావని | 
రామ పురీ మంగలమయ పావని ॥ 
తదపి (పీతి కై (పీతి సుహాఈ | 
మంగల రచనా రచీ బనాఈ ॥ 1588 


తా॥ (శ్రీరామచందుడు జన్మించిన అయోధ్యానగరము మంగళకర మైనది, 
సవిత మైనది, సదావై భవో OS మైనది. పురవాసులకు ఆ నగరమునందత్యంత 
ప్రీతి గలుగుటచే, దానిని మంగళద్ర వ్యములచే కడు రమణీయముగా నలంకరింస( 
దొడగిరి. 


oll ధ్వజ పతాక పట చామర చారూ | 
ఛావా పరమ DAS బజారూ ॥ 
కనక కలస తోరన మని జాలా । 
హరద దూబ దధి అచ్చత మాలా ॥ 1589 


Tn ధ్వజ, పతాకలతోను, తెరలకోను, సుందరచామరములతోను, వీథులు 

చిషతాతిచితముగా Soas SS యొప్పారు చుండెను. సువరకలశములు 
i ణు 

తోరణములు, మణుల జాలరులు, పసుపు, క్షీరము, అక్షతలు, మాలలు._ ఇత్యాది 


మంగళ ద్రవ్యములచే (ముందు దోహాతో అన యము) 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


నివాహముసకు Aor ODigitized by eGangotri Siddhanta Gyaan Kosha 197 


gı మంగలమయ నిజ నిజ భవన SAS రచే awe | 
Ac Bede చతురసమ: Bac చారు Hog ॥ 1990 


an జనులె ల్లరును తమ తమ గృహముల నలంకరించి మంగళ 
మయములు గావించిరి. వీథులు చతురసమములచే గుబాళింప జేసిరి. 

చందనము, శేసరి, కస్తూరి, కర్ఫూరముతో తయారుచేయబడిన సుగంధ 
[ద్రప్యసును చతురసమ మందురు) 


చౌ॥ జహ6 SPC జూథ జూథ DO భామిని | 
సజి నవ సప్త సకల దుతి దామిని Il 
విధుబదనీ( మృగ సావక SSH | 
నిజ సరూప రతి మాను బిమోచని ॥ 1591 


wy మెరుపుతీగెవంటి కాంతి SOAS చం[దముఖులు, మృగలోచనలు 
కామదేవుని పత్నియైన రతీదేవి అహంకారమును గూడ సరకు సేయని సౌందర్య 
వతులై న వనితలు షోడశ శృంగార పరిపూర్ణ లై అక్కడక్కడ గుంపులు 
గుంపులుగా గుమిగూడి,........... (ముందు దోహాతో అన్వయము) 


చౌ॥ గావహి( మంగల మంజుల war | 
సుని కలరవ కలకంఠి osc ॥ 
భూప భవన BD జాణ బఖానా | 
బిస్వ బిమోహన One Dew il 1992 


తా॥ స్ముశావ్యముగా మంగళగితములను గానముజేయం దొడగిరి. 
మదుర DS హర మైన అ సంగీతమును వినిన కోయిలలు కూడ సిగ్గుపడును. ఇక 
రాజభవనమును వర్ణింప Holos? అచ్చట విశ్వమునే మోహింపజేయు 
మండపము నిర్మింపబడినది. | 


Ti మంగల (Sag మనోహర నానా | 
Tas was బిపుల నిసానా ll 
కతహు( DOS బందీ ఉచ్చరహీ! 1 
కతహు( BS ధుని భూసుర కరహీం ॥ 1598 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Bm sax ౬ 
wee Digitized by eGangotri Siddhanta Gyaan KKP SSIS మాన్సస్వ్వ 


తా॥ అనేక సకారములై న మనోహర మంగళ (ద్రవ్యములు De, 
చుండెను, నగారాలు (మోగింపబడు చుండెను. అక్కడక్కడ భటులు బిరుదావ్ల? 
నుచ్చరించుచుండిరి, [వాహ్మణులు వేదోచ్చారణ చేయుచుండిరి. 


చౌ! గావహి( సుందరి మంగల గీతా ı 
లె లై నాము రాము అరు సీతా ॥ 
బహుత ఉఛాహు భవను అతి Sor | 
మానహు( SA Ser చహు ఓరా I 1594 


Dı సౌందర్యపతులై ౩ న ర, సీతారాములను గురించిన 
మంగళగీతములను పాదుచుండిరి. ఆసమయము' న ఉత్సాహము Sch దొడ్డది_ 
రాజమందిరము కడుచిన్నది. కనుక, ఉత్సాహమనెడి ఆనందమందిముడ Pox 
నలువై పుల నుప్పాం గెను. 


దో॥ సోభా దసరథ భవన So కో కబి బరనై పార 1 
7 BEC సకల సుర సీస మని రామ లీన్‌ అవతార ॥ 1595 


Bi ఎచ్చట SS 'దేవతలకు శిరోమణియైన PRS (శీరామచందు 
డవతరించెనో, ఆ రాజమందిరమును రవి 59 o9 “కృతకృత్యుడు కాగలడా ? 


చౌ॥ భూప భరత DA లియే బోలాఈ | 
హయ గయ స్యందన సాజహు జాఈ Il 
Dox BA రఘువీర బరాతా | 
సునత పులక Sd Sa (ఖాతా ॥ 1596 


తా॥ రాజు భరతుని విలిపించి "నీవు అశ్వ, గజ, రథాదులను సిధ్ధపఅచి 
రామచందుని పక్షమున బోవు పెండ్లి వారితో తరలు” మనెను. ఆ మాట 
విన్నంతనే భరత F తుఘ్నులు ఆనంగనసరిపూట్ణుల వికసిత వదనులె రి. 


చౌ॥ భరత సకల సాహనీ బోలాఏ | 
ఆయసు దీన ముదిత 66 wd ॥ 
రచి రుచి BS తురగ తిన FB 
బరన బరన బర we Oo i a 1597 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


వివాహ హాము నకు ఏర్పా esDigitized by eGangotri Siddhanta Gyaan Kosha 199 


wy భరతుడు అశ్వశాలాధ్యతుని HOLD, ఉత్కమాశ్వములను సిద్ద 
somo క seo పించెను. వారు భరతుసనుజ్ఞ పకా రము అశ్వములను సిద్ధపటచుటకు 
సంకోషముతో SHAK; AT మాశ్వములను యథాయోగ్యముగా నలంకరించిరి. 
సలురంగుల ఉత, మాశ్వములు కన్నుల పండువుగ విరాజిల్లెను. 


Si WSS సకల, సుఠి చంచల కరనీ 1 

అయ ఇవ జరత ధరత పగ ధరనీ n 

నానా జాతి న జాహి( బథానే | 

నిదరి పవను జను చహత ఉడానే il 1998 

తా॥ అశ్వములన్నియు సుందరాతి Wos Taos చంచలగతి ననుసరించు 
నవిగా నుండెను. అవి ధరణిపై కాలుమోపినచో, బాగుగా కాలుచున్న లోహము పె 
బెట్టినట్లుగా నుండెను. 

అశ్వ ములలో అనేక ecm లుండెను. వాటిని వర్ణింప సాధ్యము గాదు. 
అవి వాయువేగమును గూడ నిరాదరణబేసి గగనమార్గమున కెగురునట్లుండును. 


wll BS, సబ ఛయల భఏ అసవారా | 
భరత సరిస బయ రాజకుమారా Il 
సబ సుందర సబ భూషనధారీ | 
కర సర చాప తూన కటి భారీ ॥ 1599 


Tn అటువంటి ఉత త, మాశ్వములపై » .భరతునితో సమానులైన యువకులు 
స్వారి చేసిరి, వారందరును అందగాం|డు. సర్వాభరణ భూషితులు; కరమున 
ధనుర్పాణములను, నడుమున Er ధరించి ఏరులై. విరాజిల్లు చుండిరి. 


దో॥ చరి SDS ఛయల సబ సూర సుజాన SOS 1 
85 పదచర అసవార ప్రతి జే అసికలా [ప్రవీన,.॥ 1600 
en ఎల్ల రును సొగసుగాందు, 5 శూరపరులు, చతురులు మరియు. నవ 

యువకులు, అంతేగాదు. (వశ్యేకమైన స్వారితో పాటు పాదచారు లైన యిరువురు 

సిపాయులుండిరి. వారు ఇడ్గయుద్ధములో నిపుణులు. - 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


200 


wil 


Digitized by eGangotri Siddhanta Gyaan (ంకళ్రీరామచరిత్ర SOAREN 


వాంధే6 DOS బీర రన గాడే । 


నికసి భఏ పుర బాహేర రాడే ॥ 
DO చతుర తురగ గతి నానా | 


హరషహి( సుని సుని HSS నిసానా I 1601 


తా॥. శూరులనెడి యశస్సు కల రణధీరులందరును నగరము వెలుపల 


విచ్చేసిరి. చతురులు, భేరీనినాదములను, నగారా ధ్వనుల నాలకించుచు అశ్వములను 


వివిధగతులలో (దిస్పుచుండిరి; హర్షి ంచుచుండిరి, 


oll 


రథ సారథిన్హ DIS owed I 

ధ్వజ పతాక మని భూషన లాఏ ॥ 

చవ(ర చారు కింకిని ధుని కరహీ. | 

భాను జాన Mar అపహరహీ( ॥ 1602 


తా సారథు లెల్లరును ధ్వజ పతాక మణి భూషణములను గొనివచ్చి 


రథముల నలంకరించిరి. రథములను సుందర మైన Spe, చామరములతో నింపిరి, 


రథములకుండెడి oho వలస మధుర ధ్వని కలుగుచుండెను. చక్కగా 
అలంకరింపబడిన ఆ రథములశోభ ద్విగుణీకృత మై సూర్యుని రథశోఖిను గూడ 
హరించునదిగా నుండెను. 


oll 


సావంకరన OVS హయ హోశే , 

తే BS, SSS TOS SS ॥ 

సుందర సకల అలంకృత సోహే | 

88 er DSSS ముని మన మోహే ॥ 1608 


Bn అగణిత శ్యామకర్థాశ్వము లచ్చట నుండెను. రథసారథులు © 


అశ్వసముదాయములను రథములకు జోడించిరి, అశ్వములు ఆభిరణములకే 
నలంకృతము లై యలరారుచుండెను. కనువిందొనగూర్చు ఆ యలంకరణ ముని 
మనంబులను హరించునదిగా నుండెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


వివాహ మునకు do) Wigitized by eGangotri Siddhanta Gyaan Kosha a 


oi జై జల చలహి6 oor కీ we Sac | 
బాప న ard వేగ అధికాఈ6 I 
అస్త సస్ర Sm సాజు బనాఈ | 
68 సారథిన్హ లియే బోలాఈ i 1604 


శా॥ ఆ యుతృమాశ్వములు నేలపై పరుగులు తీసినట్లు, నీటియందు 
గూడ ఒడుదొడుకులు లేకుండ సహజముగ పరుగిడునటువంటివి. వేగాధిక్యముచే 
గుజ్జపుడెక్కలు నీటియందు మునిగిపోవుసటువంటివి గావు. అస్ర్రశ Gs ON 
సమకూర్చుకొని, సారథులు మహారథులను Hons. 


దో॥ 8 చఢి రథ బాహిర నగర లాగి జురన బరాత | 
హోత సగున సుందర సబహి జో జేహి కారజ జాత n1605 


wn వరపక్షమువారు రథములం దాసీనులై. నగరము వెలుపల గుమిగూడిరి. 
వారు వివాహ శుభకార్యమున క్రై తరలిపోవుచుండుట కనుగుణముగా శకునములు 
కలుగజొ చ్చెను. 


Til కలిత $6058 పరీ అంబారీ. | 

శహి న జాహి జేహి భాతి సంవారీ6 ॥ 

చలే మత్త గజ ఘంట Dow’ | 

నునహు. సుభగ సావన ఘన రాజీ ॥ 1606 

Tu గజరాజములపై అంబారు ont ad యుండెను. వాటి నిర్మాణ 
విధానమును వర్ణింప నలవికాదు. మదించిన గజములు చిరుగంటల చేత నలంక 
రింపబడి, పోవునప్పుడు ఘంటలు (మోగుచుండెను. ఆ గజరాజములట్లు ఠీవిగా 
SHIS |శ్రాపణమాసమున మేఘసమూహము లురుముచు బోవునట్లుండెను, 

వి॥ (శావణమాసమున మేఘముల తాకిడికి ఉరుములు సంభ 
వించిన చందంబున, గజరాజములు ఠీవిగా బోవునెడ గంటల శబ్దములు 
మేఘగర్జనవలె నుండెనని భావము. : 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


202 SS ee 
Digitized by eGangotri Siddhanta Gyaan KKP 95 6 & మాన 


చౌ! బాహన అవర అనేక Dora | 
సిబికా సుభగ సుఖాసన జానా i 
BS, 58 చలే బి Sao బృందా | 


జను తను Soc సకల [8 ఛందా ॥ 1607 


gn పల్లకీలు సుఖముగా గూర్చుందుటకు యోగ్యముగా నుండెను, 
పల్లకీలు, రథాదులగు వాహన బృందములచే, వరసక్షమువారు మిథిలాపురమునక్ష 
తరలుచుండిరి. So కీలలో (్రాహ్మణ|శేష్టు లాసీనులై యుండిరి. ాహ్మణులట్లు 
తరలిపోవుచుండ, చతుర్వేవములే శరీరములు దాల్చుకొని యున్నవా యన్న 
టుండెను, 
౧ 
చౌ! మాగధ సూత బంది గునగాయక | 
| చలే జాన చఢి జో d లాయక ॥ 

BOS ఊంట బృషభ బహు జాతీ | 


చలే బస్తు భరి అగనిత' yÈ ॥ 1608 


Bn మాగధులు, సూతులు, భిటులు, గుణగాయకులు వారి వారి యోగ్యాను 
సారముగా వాహనము లారోహించి వివాహమునకు తరలుచుండిరి. వారు పెక్కు 
జాతుల కంచరగాడిదలు, LoDo, వృషభములు, అసంఖ్యాకములై న వస్తు 
సముదాయములను సమకూర్చుకొని తరలుచుండిరి. 


on FBS కాంవరి చలే కహారా | 
స (OOS బస్తు కో బరనై పారా ॥ 
చలే సకల సేవక సముదాఈ | 
నిజ నిజ Pa సమాజు బనాఈ ॥ ల 1609 


శా॥ శూ దులు కోట్ల కొలది డో లీలను దీసికొని పోవుచుండిరి. అందులో 
అనేక్యప్రకారములై న వస్తుసముదాయము లుండెను, వాటిని వరి 08 శక్యముగాదు. 


“సేవకులు తమతమ PÁLA,  సమాజములను సమకూర్చుకొని తరలి 
పోవుచుండిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


re fn గ sage. 208 
వివాహమునకు ఎర్బాట్లు Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


ద్రో॥ సబ 8c ఉర నిర్భర హరషు పూరిత పులక సరీర | 
క్రబహి( BOB నయన భరి రాము లఖను Ge వీర ॥ 1610 
శా॥ QOS హృదయములును అపరిమితమెన ఆనందముతో నిండి 
mM a 
యుండెను, తనువులు పులకరించుచుండెను. మేము (శ్రీరామలక్మణుల (త్రిభువన 
సుందర దివ్యమంగళ స్వరూపములను నయనోత్సపముగ నెన్నడు చూతుమో 
గదా। యన్న యేశైకలాలస వారికి మిక్కుటముగ నుండెను. 


చౌ॥ గరజహి6 గజ ఘంటా ధుని ఘోరా | 

రథ రవ వాజి హింస చహు పీరా Il 

నిదరి ఘనహి ఘుర్మరహి( నిసానా | 

నిజ Ty Sm సునిఅ న కానా il 1611 

wy గజరాజములు ఘీంకరించు చుండెను, వాటి ఘంటల భీషణధ్వనులు 
మారుమోగుచుండెను. రథముల “గురగుర' ధ్వని, అశ్వ ముల సకిలింతలు 
ఎనబదుచుండెను. మేఘములను నిరాదరణ చేయుచున్నట్లు, నగారా శబ్దములు 
మిన్నుముట్టుచుండెను. ఆ సమయమున ఎపరును తమది పరులది యన్నమాటలు 
చెవులతో వినుట లేదు. 


చౌ॥ మహా DS భూపతి కే ద్వారే | 
రజ హోలి జాణ పషాన Sars l 
చడీ అటారిన్హ దేఖహి( నారీ | గ 
లియే ఆరతీ మంగల Dc I 1612 
wn దశరథమహారాజభవనసింహద్వారము కడ పాషాణములు విసరి 


చేసినను నలిగి ధూశియగునేమో యన్నంత గుంపుచేరి యుండెను. మేడమీదివసా 
రాలలో నారీమణులు నిలిచి మంగళహారతు లిచ్చుచు వై భవమును గాంచుచుండిరి. 


చౌ॥ má గీత మనోహర నానా | 
అతి ఆనందు న జాణ బఖానా Il 
తబ సుమంత్ర దు స్యందన res. 
జోతే SD హయ HOSE’ బాజీ ॥ ౨౨౫౨౨౫ 1818 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


204 Digitized by eGangotri Siddhanta Gyaan Kosa? రామచరిత్ర మాన్య 


తా॥ నానా విధములై న మధుర మనోహర మంగళగీతములన్స Sy 
చుండిరి. వారు పొందుచున్న అమితానందము పరనాతీత మెనది. 
i=) ou 
అప్పుడు సుమంతుడు రెండురథముల నలంకరించి, సూ 


ర్యుని అశ్యమృులన్స 
గూడ ఓడించెడి దివ్యాశ్వములను జోడించెను. 


Sorc WSS Sorc జాహి. oars ॥ 
రాజ సమాజు ఏక రథ సాజా | 
దూసర కేజ పుంజ అతి [ase ॥ 1614 


Ti ఆ రెండురథములను దశరథమహారాజు నొద్దకు( దెచ్చెను. ఆ రథా 
లంకరణమును, వై భపమును TRIDX సరస్వతి గూడ పర్జింపజాలదు. ఒక 
రథమునందు రాజసమాజమునకు పలయు ara A యుంచబడెను. ఇంకొక 
రథను 'తేజోనంత మై అత్యంత ళో భాయమానమై యుండెను. 


దో॥ Bc రథ రుచిర HOA కహు6 హరషి చథా౪ఇ నరేసు | 
ఆపు See స్యందన సుమిరి హఠ గుర గౌరి గనేసు 111810 


తా॥ దశరథమహారాజు సుందరమైన ఆ రథమునందు వసిష్థమహామునిని 
హర్ష నినాదములచే ఆసీనుని గావించి, మరల తాను స పియముగా శివుని, గురువును, 
గౌరీదేవిని, గణేశుని స్మరించి యింకొక రథమునం దాసీను డాయెను. 


Sh సహిత బసిష్ట సోహ నృప కై సేం l 
సుర గుర సంగ పురందర వై సేం n 
కరి కుల రీతి BS DA wa | 
B® Sate సబ భాంతి owe ॥ 1616 


Ti దేవతలకు గురువై న బృహసృతి SOSIS? గూడి విరాజిల్సి నట్లు; 
mMm 
అ mM 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


| 
| 
Tl Se రథ రుచిర భూప Sor, అనే | 


Ape th Digitized b i Si 
నివాహముసకు ఏర్పాట్లు ౮11266 by eGangotri Siddhanta Gyaan Kosha 206 


వేదవిధి ననుసరించియు, కులానుసారముగను, సర్వకార్యముల నొనర్చి, 
సర్వ విధముల సక్రమముగా అన్ని Shor yew TDD దిడుట గాంచి (ముందు 
గోహాతో అన్వయము) 


gn సుమిరి రాము గుర ఆయసు arse | 
చలే మహీపతి సంఖ బజాఈ il 
హరషే బిబుధ బిలోకి బరాతా । 
బరషహి6 సుమన సుమంగల దాతా il 1617 


తా॥ శ్రీరామచందుని స్మరించి, గురుననుజనుబొంది, సృథ్వీపతియైన 
Cy ou 
వశరథమహారాజు శంఖమును పూరించుచు మిధిలానగరమునను SOR chm. 
పెండి వారిని జూచుచు దేవతలు $6008; మంగళకరమైన పుష్పవర్ష మును 
mMm coy oo a 


గురియించిరి. 


Si భయజఆ కోలాహల హయ గయ గాజే | 
బ్యోమ బరాత బాజనే ae il 
సుర నర నారి సుమంగల mac | 
సరస రాగ maerc సహనా ఈఈ il 1618 


తా॥ కోలాహల ay మాయెను. అశ్వముల సకిలింతలు, గజముల 
ఫీంకారములు మిన్నుముట్టు చుండెను. స్వర్గమున_ భూలోకమున ఇరు పక్షముల 
మంగళవాద్య ములు (మోగుచుండెను. దేవాంగనలును, మునిపత్నులును మంగళ 
గీతములను గానము జేయదొడగిరి. మధురము సుస్వరమునగు, రసపత్తర మైన 
రాగములలో మేళములు వాయింపబడు చుండెను, . 


చౌ॥ ఘంట ఘంటి బరని న జాహీ6 | 
సరవ కరహి( పాణక ఫహరాహీ'6 il 
కరహి౭ బిదూషక కౌతుక నానా |! 
హాస కుసల కల గాన సుజానా Il 1619 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


208 Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 2) ory gy SPN ve 
AN 

తా॥ గంటల ధ్వనులను పరింప సాదంముగా $ ed 
BS రంప ధ్యముగా దు, మల్ల యుద్ధమ్మ వారి 


తేరిన నిపుణులు, శరీరవ్యాయామము' చేయువారలు ఆటలాడు చందంబున 


XXX 
మార్గముస కెగురుచుండిరి. హాస్యము సల్పుటయందు చాతుర్యము NOMS ey 
(విదూషకులు) సరిహాసము లాడు చుండిరి. విదూషకులు SISS Svog 

యు 


పాటలకోను ఎల్లర మనంబులను రంజింప జేయచుండిరి, 


దో॥ తురగ నచావహిం Hos బర అకని మృదంగ నిసాన | 
నాగర నట చితవహి( చకిత డగహి న తాల బ(ధాన i 


an సుందరులై స రాజకుమారులు మృదంగ తాళ ధ్వనుల నాలకించి, 
తురగములను తాళబంధనమునుండి తొలగకుండునటుల ఆ మృదంగతాళముం 
ననుసరించి నాట్యము జేయించు చుండిరి, చతురులైన నటులు విస్మయమున 
చకితులై చూచుచుండిరి, 
చౌ! బనఐ న బరనత బనీ బరాతా ] 

హోహి( సగున సుందర సుభదాతా ॥ 

చారా చాషు బామ దిసి లేఈ | 

మనహు( సకల మంగల కహి దేఈ N 1621 


తా వరపక్షమువా రతి వైభవో పేతులై యలరారుచుండిరి. వారిని 
వర్ణించుటకు సాధ్యము కానేరదు. అట్లు వారు వివాహమునకు తరలునెడ శుభ 
శకునములు Sons By. సీలకంఠపక్షి వామదిళనుండి సంపూర్ణ మంగళ 
సూచకముగా నెగిరిపోయెను 


చౌ॥ దాహిన కాగ MOBS సుహావా | 
నకుల దరసు సబ కాహూ( పావా Il 
సానుకూల బహ [85 బయారీ | 
సఘట సబాల ఆవ బర నారీ ॥ 1622 
Bn కుడివైపున కాకి పొలమునందుండి శోభనిచ్చుచుండెను. ముంగిసలను 


గూడ (పతియొకరు Trond, శీతల మంద, సుగంధిల వాయువులు అనుకూలముగొ 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


r Mare send DAT 
వివాహమునకు ఏర్పాట్లు'30296 by eGangotri Siddhanta Gyaan Kosha 20% 


అన్నిదిశలయందు.. వీచుచుండెను. సౌభాగ్యవతురైన నారీమణులు పూర్ణకుంభ 
చులతోను, ససిపాపలతోను వచ్చుచుండిరి. 


చా! లోవా ఫిరి ఫిరి దరసు దేఖావా | 
సురఖీ సనముఖ సిసుహి Sear Il 
మృగమాలా ఫిరి దాహిని ఆఈ | 
మంగల గన జను దీని Bards Il 1628 


Ty ఆ (ప్రదేశమున గుంటనక్క-లు దిరుగుచు మాటిమాటికిని కనుపట్టు 
చుండినవి. గోవులు దూడలకు పాలిచ్చు చుండినవి. హరిణ సముదాయములు 
ఎడమనుండి కుడివై OSH పచ్చినవి. అవి అట్టు పచ్చుచుందుట పరికింప సర్వ 

౧ 
మంగళము లక్కడనే గనుపట్టి నట్టుండెను. 


Si ఛేమకరీ కహ BH DOA! 
స్యామా బామ సుతరు పర BH | 
సనముఖ ఆయజ దధి అరు మీనా | 
కర పుస్తక దుఖ బప (పబీనా | 1624 


Bn క్నేమంకరి (తెల్లని శిరస్సుగల (గద్ద) విశేషరూపముగ కేమమొసగు 
నట్లుండెను. పాలపిట్ట యెడమవై. పున సుందర మైన పృత్షముపై, . aur 
చుండెను. పెరుగు కుండలు, చేపలు ఎదురుపచ్చినవి, ఇరువురు విద్వాంసుల్రై. న 
ey geen చేతియందు పుస్తకములు పట్టుకొని ఎదురై రి. 


దో॥ మంగలమయ కల్యానమయ అభిమత ఫల దాతార | 

జను సబ సాచే హోన హిత భఏ, Shows ఏక భ్లార. ॥ 1629 

తా॥ అన్నియు మంచిశకుగములేః॥ మంగళనుయములై! 'కల్త్యాణమయము లై 

మనోవాంఛిత ఫలము లిచ్చునవిగా నుండెను: శకునములు - eee నిరూ 
పించుటకు కాబోలు అన్నియు ఒకచో" 'సంఘటిల్లి నీపై 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


208 Digitized by eGangotri Siddhanta Gyaan గంకక్రీరామచరిత మాన్యు 


Si మంగల సగున సుగమ సబ తాకేం 1 
సగున (బ్రహ్మ సుందర సుత జాకేం॥ 
రామ సరిస బరు దులహిని సీతా | 
సమధీ దసరథు జనకు పునీతా ॥ 


మ్స 


1626 
తా॥ సాక్షాత్‌ సగుణ|బహ్మ మెవరికి ప్పుతుడుగా జన్మించెనో, వాక్య 
కన్ని శకునములు సుగమములే | (శ్రీరామునివంటి పెండ్లి కుమారుడును Sy 
వంటి పెండ్లి కూతురు, దశరథ జనకులపంటి సవితులై న వియ్యంకు లెచ్చట 
నున్నారో__ (ముందు దోహాతో అన్వయము) | 
వి॥ సీతారాములవంటి జంట, దశరథజనకులవంటి వియ్యంకు 
లెందును గానరారని భావము, మంగళకరులైన వారి “Be కాలము 
మంగళమే యగును, గాన శుభశకునములు పొడసూపినవి" 


చౌ! సుని అస వ్యాహు సగున సబ నాచే | 
అబ 83 బిరంచి హను సాంచే ॥ 
ఏహి బిధి 88 DOS పయానా | 
హయ గయ గాజహి( హనే నిసానా ॥ 1627 


తా॥ అట్టి వివాహమహోత్సవము జరుగనున్నదని శుభశకునములె'ల్ల 
నాట్యమాడినవి, మరియునిట్లు నుదివినవి_ “ (బహ్మదేవుడు మనలను సత్యములని 
నిరూపించుట కే యిటువంటి వరసక్షమువారి నిటకు రప్పించినాడు. ” 


అశ్వములు, గజములు ఒకేరీతిగా సకిలించుచు, ఘీంకరించుచునుండినని. 
నగారాలు _మోగుచుండినవి. 


Oh అవత జాని భానుకుల కేతూ | 
సరితని జనక బంధాయే సేతూ Il 
Bs OS బర వాస బనాఏ । 
సురపుర సరిస నంవదా od a 1628 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


epee aes a 209 
వివాహమునకు D07 J Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


gu సూర్యపంశమునకు పతాకా స్వరూపుడైన చశరథమహారాజు వచ్చు 
చున్నాడన్న శుభవార్తను విన్నవాడై. జనకమహారాజు నదులపై పంతెనలను 
నిర్మింసజే సెను. దారి నడుమ విడియుటకై పసతి గృహముల నేర్చరచెను. ఆ 


య స < క unix > ay Hin 5 
నిర్మాణములందు దేవలోక SoSSE సమాన మైన సంపద యలరారుచుండెను 


Si అసన సయన బర బసన సుహాఏ | 
సావహి6 సబ నిజ నిజ మన Pa ॥ 
నిత నూతన సుఖ లఖి అనుకూలే | 
సఠల wor BS, మందిర are ॥ 1629 
wn వరపత్షమువారికి oder soo తీరునట్లు Ad సో పేత మైన భోజనములు, 


2 


శ 


సస్తాభరణములు లభించెను. _ నిత్య నూతన సుఖములు హృదయాన్లో 


కరముగ పొందుటవలన వారు తమ స్వగృహములనే మరచిరి. 


దో॥ ఆవత జాని బరాత బర సుని గహగహే నిసాన | 
సజి గజ రథ పదచర తురగ లేన చలే అగవాన I 1680 


తా॥ మిన్ను ముట్టుచున్న నగారా శబములను విని, పరపక్షమువారు 
o Q 
వచ్చుచున్నారని తెలిసికొని, సగౌరపముగా ఆహ్వానించుట క్రై జగకప్పరవాసులు 


రథ, గజ, తురగ, పదాతులను దీసికొని వెళ్ళిరి. 


Ti కనక కలస భరి కోపర థారా |! 
was లలిత అనేక [Seo ॥ 
భరే సుధాసమ సబ పకవానే | 
నానా భాంతి న జాహి oma Il 1631 


wu (ఉరము, ఫలరసము, పవి|త్రజలము ఇత్యాదులచే) నింపబిడిన 
సువర్ణకలశ ములను 3608 సాధ్యనుగాదు. అమృతతుల్య మైన రకరకముల 
పిండిపంటలచే నింపబడిన. పెద్దప శెరములను, పాత్రలను. (ముందు దోహాతో 
అన్వయము 


శ్రీరామ 14 o 1 
© mi CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


210 Digitized by eGangotri Siddhanta Gyaan KotH రామచ 


చౌ! ఫల అనేక బర బసు సుహాఈ( । 
అలి 
హరషి Bow హిత భూప పఠాఠం N 
భూషన బసన మహామని నానా | 


ఖగ మృగ హయ గయ బహుబిధి నానా ॥ 1632 
తా॥ అనేక ఫలములను, సుందరమైన పస్తువులను రా జతిసం| భనుముక్రో 
Boy% పంచుటకు గాను పంపెను. ఆ SWIS ఆభరణములు, అమూం, 

= 1) 


మైన రత్నములు, పతులు, గోగోజ, తురగాది వాహనములు. 


ero 


చౌ॥ మంగల సగున సుగంధ సుహాఏ | 

బహుత భా(తి మహిపాల Sod ॥ 

దధి DET ఉపహార అపారా | 

58 భరి కాంవరి చలే కహారా n 1638 


తా బహువివ మనోహర, సుగంధములకో కూడిన మంగళద్ర వ్యములను 
రాజు పంపెను, పెరుగు, అటుకులు BOSON ఉపాహారములు కాపడులలో 
నింపుకొని శూూదులు S508, 
z పెంచి వారికి న్వాగత మొసగుట 

o 

Oil SASS, జబ &D బరాతా | 

ఉర ఆనందు పులక భర mæ ॥ 

BD బనావ సహిత అగవానా | 

ముదిత బరాతిన్ల హనే నిసానా ॥ 1634 


తా॥ సమపించుచున్న పెండి వారిని జూచి, జనకపురచాసులమితానందము 
నొందిరి. వారి తనువులు పులకరించీపవి. సగౌరవముగా ఆహ్వానించుటకు వచ్చిన 
అలంకృతులై న జనకప్పరవాసులను గాంచి సరపక్షమువారు హర్షించి నగారాను 
(మోగించిరి, 
దో॥ FSR SIGHS మిలన WS EY చలే బగమేల | 
జను ఆనంద సమ్ముద SoH Mos విహాఖ SoBe ॥ 1635 
06-౦0. ASI Srinagar Circle, Jammu Collection. 
a Mee 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha ¢ 
og వారికి స్వాగతము y 211 
యె oO 
Dı పరసకత్షమువారు, పధువుపత్షనువారు సరస్పరము గలిసికొని హర్ష 
నినాదములచే సరుగిడిరి. వారి కలయిక Goth ఆ; ంచసముదములు హద్దమీరీ 
కలసినటుందెను. 
o 


Si బరషి సుమన సుర సుందరి గావహి6 | 
ముదిత దేవ దుందుభీ( బజావహి( ॥ 
బస్తు సకల రాఖీ. నృప ఆగే(। 
వినయ 88), తిన్హ అతి అనురాగే6 I 1686 
ou న్‌ పుష్పపర్ష మును గురియించుచు, మంగళ గీతములను 
పాదుచుందిరి. దేవత లానంపముచే దుందుభులు (మోగించుచు పందిరి. wed 


సక్షమువారు తాము తెచ్చిన అమూల్య పస్త్రాభరణాదులై న కానుకలను దశరథ 
మహారాజునకు సమర్చించిరి. అత్యంత _పేమానురాగములతో వారిని స్తుతించిరి. 


చౌ॥ [పేమ సమేత రాయ సబు da I 
B బకసీస జాదకని dar ॥ 
a యౌ యౌ 
కరి పూజా మూన్య్యతా బడాఈ |’ 
జనవాసే కహు( చలే లవాఈ ॥ 1637 
తా॥ చశరథమహారాజు [పేమళ మతో ఆ పసువులను స్వీకరించెను. మరల 
ie eee యాచకులకు దానము చేసెను. తదనంతరము పధువు పక్షమువారు 
పరపక్షమువారిని. పూజించి, ఆదరసత్కా లములతో 'మెప్పించి జనవాసమునకు 


బిలుచుకొ నిపోయిరి. 


ee) 
_ 

GA 

Wo 


Ti Hos DAŠ పాంవడే పరహీ6 | 
BD ధనదు ధన మదు పరిహరహీ( il 
అతి సుందర die జనవాసా | 
జహం. సబ Suc సబ భాంతి సుపాసా il 1688 
తా॥ ఆ విచిత్రమైన తివాసీలను గాంచినచో ` కుబేరుడు గూడ = 


మచమును విడచి పెట్టును. పెండ్లి వారి విడిదియందు క 


కూర ్పబిడియుండెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Ko: 
212 ss (శీరొమచరిత మానసవ్వ 


చౌ! జానీ సియం బరాత పుర ఆఈ ı 
కభు నిజ మహిమా (పథి జనాఈ ॥ 
హృదయ సుమిరి సబ సిద్ధి బోలాఈ. 1 
భూప పహునఈ కరన పఠోఈం ॥ 1639 


తా॥ వరసక్షమువారు జనకపురమునందు విడిది చేసినారన్న శుభవార రను 
విని సీతాదేవి తన మహిమలను S కొన్ని వారికి జూాపవలచెను. ఆమె హృదయమున 
స్మరించినంతనే సకలసిద్ధులును వచ్చిరి. వారిని చశరథమహారాజునకు Ave 
చేయుటకై సం పెను. 


దో॥ సిధి సబ సియ ఆయసు OSD గఈ( జహా జనవాస | 
Je సంపదా సకల సుఖ సురపుర భోగ బిలాస n 1640 


ఆ 
౯ 


on సీతాదేఏ Sg ప్రకారము ee భోగవిలాసములను 
సేకరించుకొని సకలసిద్దులు దశరథమహారాజు విడిది చేసి యున్న జనవాసమునకు( 
పోయిరి. 


చౌ॥ నిజ నిజ వాస బిలోకి బఠానీ 1 
సుర సుఖ సకల సులభ సబ PÒ ॥ 
DSS BS kx Sa న జానా । 
సకల జనక కర కరహిం బఖానా I 1641 


wy వరసక్షమువారు తాముంగుట శకేర్చాటుగావించిన స్థానములను జూచి, 
దేవతలనుభవించు సుఖసంసదలు తనుకు కలిషనందులకు సంతోషించి జనక 
మహారాజును (పళంసించిరి. శ యైశ్వర్యము వారలకు సం|పాపి ంచిన రహస్య 
a వావి 
మెన్వరికిని దెలియదు. ఆ స్వర్గ సుఖ సంపదలు È) జనకమహారాజు పలననే 
తమ కందువాపెనపని యెల రును భావించిరి. 
Qae mM 


చౌ! సియ మహిమా రఘునాయక జానీ | 
హరషే హృదయం హేతు పహిచానీ ॥ 
పితు ఆగమను సునత Se భాఈ ı 

2 

హృదయ న్ల BS 828 Ros? Ves ae 164 


r 213 
పెండ్లి వారికీ స్వాగత WAA by eGangotri Siddhanta Gyaan Kosha 


an (శ్రీ రఘునాథుడదంతయు సీతాదేవి మహిమయని తలచి ఆమె 
్రేమాభిమానములను కనుగొన్నవాడై మనంబున మిగుల హర్షించెను. తమ 
బనకుడై న (శ్రీ చశరథమహారాజు సపరివారనుగా విచ్చేసినారన్న TS HID 
రానులత్మణులు మహానందభరితులై రి. 
చౌ! SHS, కహి న OSS గురు DP | 

పితు SHS లాలచు మన మాహీ( ॥ 

బిస్వామ్మిత బినయ బడి దేఖీ 1 

ఉపజా ఉర సంతోషు బిసేషీ ॥ 1643 

తా॥ సంకోచముచే గురుపగు విశ్వామిత్రునకు తమ జసకుని ఆగమనమును 
గూర్చి HONG రి. కాని తం|డ్రిని జూడపలయునన్న తహతహ మాత్రము 
వారికుండెను. అది తెలిసికొని వారి వినయవిధేయతలకు విశ్వామి|తునకు సంతోష 
ముత్చున్నమాయెను. 


BN హరషి బంధు Se హృదయ లగాఏ | 
పులక అంగ అంబక జల ara ॥ 
చలే జహా దసరథు జనవాసే | 
మనహు( సరోబర తకేఆ పిఆసే ॥ 1644 


తా॥ విశ్వామిత్రుడు హర్షించి రామలక్ష్మణుల నాలింగనము చేసికొనెను; 
అతని తనువు పులకరించెను. నయనము లానందబాష్పములతో నిండెను. 
To రును దశరథుడు విడిదిచేసియున్న జనవాసమునకు బోయిరి. వారట్లుపోవుట 
సరోపరమే దప్పిక గొన్న TOSSA నట్లుండెను. 

వి॥ దప్పికగొన్నవారలు దాహము దీర్చుకొనుటకై సరోవర 
(ప్రాంతములకు బోఎట సహజము. ఇచ్చట సరోవరమే వారియొద్దకు 
వెళ్ళినదనగా గురువైన విశ్వామితుడే. రామలక్ష శణులతో పాటు 
దశరథుని కడ కేగెను. దశరథుడు విశ్వామిత్రుని కలియుటకు బదులు 
విశ్వామ్మితుడే దశరథుని జూడ బోయెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


214 Digitized by eGangotri Siddhanta Gyaan kde రామచరిత మాస సము 

Bl భూప బిలోకే జబహి6 ముని ఆవత సుత SS సమేత | 
ఉరే POA సుఖసింధు మహు( చలే థాహ సీ g n 1645 
తా॥ పుస తముగా విశ్వామిత్రమహాముని వేంచేయుచున్నా న్న 


శుభవార ను విని, మిగుల హర్షముతో దిగ్గనలేచి సుఖసము|దమున మునిగి 
లేచినవాడై., వారిని గలియుట క్ట వెడలెను. 


Oi Loder దండవత 88 మహీసా | 

బార బార పద రజ ధరి సీసా ॥ 

Pos రాజ OD ఉర లాఈ | 

కహి అసీస పూఛీ కుసలాఈ ॥ 1646 

తా॥ సహీపతిమైన దశరథమహారాజు మునిపాదథూళిని మాటిమాటికి 
SomOy వారికి దండగ ప్రణామము గావించెను. DT gO G22 రాజును లేపశెత్తి, 
హృదయమునకు హత్తుకొని ఆశీర్వాద మొసగి కుశల HSA. 


Sil పని దండవత కరత Sa Fg | 
OH నృపతి ఉర సుఖు న సమాఈ II 
సుత హియ( erg దుసహ దుఖ Bs 1 
మృతక సరీర (సాన జను Bos Il 1647 


wn రామలక్ష్మణు లిరువురును చశ రథునకు (ప్రణమిల్లి రి. వారటు SIN- 

mM M 
రించుటచే రాజునకు పట్టరానంత ఆనంపము' కలిగెను. (Ho నాలింగనము 
చేసికొన్నళోడనే, వియోగజనిత దుస్సహ' దుఃఖము రాజునకు దూరమై, అసువులు 


వీడిన శరీరమునకు మరల [areas వచ్చిన' ట్రాయెను, 
౧ 


చౌ! వుని బసిష్ట సద సిర BS నాఏ | 
[పేమ ముదిత మునిబరీ. ఉర era | 
Ds బృంద Hod దుహు: aac ॥ 
SoSH vec పాఈ ॥ . 1648 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


3 215 
§ తమొసగుట 
సెం ar de స్వాగ Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


తా॥ మరల రామలక్మణులిరువురును సశిష్టుని పాదపద్మములకు | సణ 
మిల్లి ఆం మూరి [sco న పసిష్టుడానందనిమగ్నుడై వారి నాలింగనము చేసి 
gam. తర్వాత వారు విప్ర బృందములకు సమస్కం-రించి, మనోవాంఛల 


నుగుణ ఆ డసిరి. 
కనుగుఐ మైన ఆశీర్వాదములను బడ 


Si భరత సహానుజ BS, (పనామా | 
dD ఉఠాణ org Ss రామా Il 
హరషే లఖన BD Se |భాతా | 
మిలే [పేమ పరిపూరిత గాతా ॥ 1640 


wn భరతుడు శ న్యు sb) సహితముగా (శ్రీరాముసకు (పణమిల్లను. 
శ్రీరాముడు వారిని లేపనెతి, TA కొనెను. లక్ష్మణుడు భరతశ్యతుఘ్నులను 


2% 
గాంచి హరి ౦చి, _పీమచే సరిపూర్ణమైస శరీరముతో వారిని NOD. 
Or బరా 


Si పురజన పరిజన జాతిజన జాచక మంతీ Sos 1 

మిలే జథాబిధి సబహి (ప్రభు పరమ కృపాల వినీత 11690 
రా॥ తదనంతరము పరమకృపాసాగరుడు వినయ భూషణుడు అయిన 

గ్రీరామచంద్రుకు అమోధ్యాపురవాసులసు _బందుమిత్తాదులను, క్షత్రియులను, 


యాచకులను, మం తులనందరిని యథామయోగ్యముగ కలిసికొ నెను_ 


SW రామహి దేఖి బరాత ward ॥ 
ప్రీతి కి రీతి న జాతి బథానీ ॥ 
నృప సమీప సోహహి( సుత చారీ | 
జను ధన ధరమాదిక తనుధారీ ॥ 1691 
తా॥ శ్రీరాముని గాంచిన. పెండ్లి వారి మనస్సులు శీతలములాయెను. 
(er రామ ఏవియోగదావాగ్ని చేత 55 55 హృదయములు. శీతలములై HHO 


— 


ధాపము.) అ (ప్రీతిని, రీతిని పవర్ణించుటే న్‌ సాధ్యము గాదు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


216 Digitized by eGangotri Siddhanta Gyaan ంఇ్రీరామచరిత మాన్య 
ము 

రాజు సాన్నిధ్యములోనున్న గల్వురు రాజకుమారులును spy Sing 
శుభమొనగూర్చుచు, సుందరులై గోచరించుచుండిరి. వారలు సముచ్చ్యస్ట్యి 
యౌపనము గలవారి , నూతన సౌందర్య Bows బోయుచుండ So 


Pe] 
కామమోక్షిములు తనువుదాల్చి పచ్చినవా యన్నటులుండెను. న్‌ 
చౌ॥ GSS సమేత దసరథహి దేఖీ 1 

ముదిత నగర నర నారి బిసేషీ ॥ 
సుమన HOH నుర హనహి( నిసానా | 
నాకనటీ( నాచహిం కరి గానా ॥ 1652 


Dn ప్ప FS మేతురైన దశరథమహారాజును గాంచి సగరనివాసులై న 
స్రీపుడుషులు (ప్రసన్నులైైరి. గగనమున దేపతలు పుష్పపర్షములు గురియించు 
నగారాలను _మోగించుచుండిరి. అప్సరసలు గానము చేయుచు నాట్యము 
సల్పుచుండిరి. 


Oi సతానంద అరు Dă సచివ గన 1 
మాగధ సూత బిదుష బందిజన ॥ 
సహిత బరాత రాజ సనమానా | 
ఆయసు మాగి ఫిరి అగవానా Il 1658 


BI సగౌరవముగా ఆహ్వానించుట EBON WHY పక్షమున వచ్చిన 
వారలలో శతానందుడు, అన్య బ్రాహ్మణులును_ సూతమాగథ, భట, విద్వాంసులును 
పరపక్షముననున్నవారితోకూడ దశరథమహారాజు నత్యాదరముతో సత్కరించి, 
వారల అనుజ్జను బొంది వెనుకకు మరలిరి. 


oil [ప్రథమ DOS OSS Bc ఆత । 
BSc పుర [Save అధికాఈ ॥ 
[(బహ్మానందు లోగ సబ obec | 


బథహు. ASS నిసి విధి సన కహహీం ॥ 1604 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


wa 9 
pod వారికి స్వా గత aa by eGangotri Siddhanta Gyaan Kosha i 


wn పరసక్షమువారు అగ్నదినయునకు ముందేపచ్చియుండిరి. కనుక 
జనకపురమంతయు ముహానంచముళో  సలరారుచుండినది. జనులెల్ల రును 
బహ్మానందపరిపూర్ణురై “రాత్రిం దిపములు దీర్హ ములగుగాక ' యని దై పమును 
| పార్థించుచుండిరి. 

వి॥ సంతోషము (పొప్పించినపుడు అటువంటి దినములింకను 
నుండిస బాగుండుననిపించును. దుఃఖమున క్షణమొక యుగముగా 
గడచును. కాన, సమస్త (ససంచమున కే సీతారామ కల్యాణము 
ఆఅనందదాయకము. కావున జను లా శుభసమయమున దినముల 
నింకను దైవము పొడిగించిన బాగుండునను బంతయో సమంజసముగ 
నున్నది. 


దో॥ రాము సీయ సోభా అవధి సుకృత అవధి Se రాజ 1 
జహ( తహ( పురజన కహహి( అస W నర నారి 
సమాజ " 1699 
తా॥ సీతారాములు సౌందర్యమునకు నిలయు లనియు, దశరథ జగకులు 
పుణ్యనిధులనియు అక్ర S జనకపురవాసులు గుమిగూడి (ప్రశంసించచుండిరి. 
మిథిలానగరవాసులు రామలక్ష్మణులను (పశంసించుట 
చౌ॥ జనక సుకృత మూరతి బె దేహీ | 
దసరథ సుకృత రాము ధరే దేహీ I 
s5, సమ కాహు( న DS అవరాధే | 
కాహు( న 35, సమాన ఫల లాగే Il 1696 
తా॥ మరియు నివ్విధముగ WANS. * జనకమహారాజు సుకృత ఫలమే 
జానకీచేవి. దశరథమహారాజు సుకృత మే మానవరూపముననున్న (శ్రీరామ 
చందుడు. ఈ యిరువురు రాజులతో సమానముగ, (తిలోచనుడైై న మహేశ్వరు 
నారాధించిన వా రింకొకరు లేరనియే చెప్పపచ్చును. పరికించిచూడ, వీరిలో 
సమానముగ ఫలమును బొందినవారలు గూడ ఎందును గానరారు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


218 


5 
శిరామచరిత కాంట 
Digitized by eGangotri Siddhanta Gyaan Kokha SSS యాస్తస్య 


Sil ఇన సమ Sa న భయజ జగ మాహీ. | 


స్సు 
Sorc కతహూ( హోనేజ నాహీ. ii 
సబ సకల సుకృత క రాసీ । 
a 
f 2 
భట జగ BSD జనకపుర చాసీ I 1657 
oy వీరితో సమానులె సవారలు జగత్తుసందుండరు, ఉండటోరు. aug 


రా 
aK% నందు జన్మించి AVS DIO సుల నార్‌ 0 రల రును ణ౦ fo) రాష 
Bo 
oy” fg అలు 


చౌ॥ as జానకీ రామ od BA 1 
ee సుకృతీ హమ సరిన Od ॥ 
పుని దేఖబ రఘువీర బిఆహూ 1 
Sa భలీ DA లోచన లాహూ ॥ 1658 


on జాసకీరాముల సౌకుమార్య సౌందర్య ములు గాంచిన Lr soe 
ఎణ్యాత్ములెందైై సను గలరా? ఇప్పుడు మసమెల్లరము సీఠారామకల్యాణమును 
mM 
తిలకించి సయసద్వయమును సఫలము జేసికొందముగార 1” 


చౌ॥ కహాహిం పరసపర కోకిల బయనీం | 
ఏహి బిఆహ. బడ లాభు సునయనీ. ॥ 
aac భాగ విధి బాత బనాఈ | 
నయన అతిధి హోఇహహి( Sa భాఈ ॥ 600 


- ct న్‌ < Mm Ae 
wn Sones సమాన మైస మధురభాషిణులె స యుచతీమణులు 
Q 
సంస్ఫిరమిట్లు సంధాషించు S088 “ఓట Sash: | ఈ వివాహ 
అరు అధరాల అధ తు ఇ 
మ x Smo “ 7 vn ళో త్‌ 
హ్‌ త్సపమెల్ల రకును లాభదాయక మైనది సుమా! DPN వశముస విధాత 
s < yos డి ante 
యిటుపెంటి సర్వాంగళోవితులను, సదుణరాశులను స్నషించెను: పీరిరువురును 
Mik o గ రు? 
నున సియనవ్వయముల SEDO, Ma, సదు లనారు 
2 EEE 


దో॥ బారహి( బార సనేహ బస జనక Soan సీయ | 
లేన ఆఇహహి( ot దోజ కోటి కామ కమనీయ ॥ 1660 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


y E ES 219 
గరవాసులు రామలక్షణులను | పశ ౦ సించుట ro 
మిథిలాన Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


5 ణా Bee 7 Oy pues a వ గి 
తా॥ అత్యంత [ పేమపశమున కపుహారాజు సీతను మూటిమాటికిని 

a = > Sy 5 OF భో సమా X త్‌ వన z క మలు 
నిలుచును. కోట్ల కొలది మస్మథులక సము నులు కమనీయుూ న రామలక్ష్మణులు 


ఫళాదేవిని విలుచుకొని పోవుటకు పచ్చెదరు. 


si DA భాతి ger పహునాఈ | 
(పాయ న కాహి అస సాసుర మాఈ Il 
తబ తబ రామ లఖనహి నిహారీ | 
హోఇఖహహిం సబ పుర లోగ సుఖారీ ॥ 1661 


Q 

wu అప్పుదు వారికనేక (సకారముల సత్క్యారటయులు ,జరుగును. సఖీ 1 

అటుపంటి అత వారి3 పరికిషము గాకుందును? అప్పుడప్పుడు సగరనివాసులమెన 
— m o wo ce oe 


మనము గూడ శ్రీరామలక్ష్మ ణులను తనివి BS గాంచి సుఖించెదను WSs 


జస రామ లఖన కర Ser 
BDY భూప సంగ Soo Ser il 
స్యామ గౌర సబ అంగ సుహాఏ I 
తే సబ కహహి( BD జీ ఆఏ ॥ 1662 
on ఓ సఖీ! రామలక్ష్మణుల జంటవలెనే ఇంకను ఇరువురు రాజ 
కుమారులు గూడ రాజును వెంబడించుచున్నారు. అందులో ఒకడు శ్యామలపర్హుడు, 
ఇంకొకడు గౌర సుందరుడు. వారు గూడ సర్వాంగ Woes Meo, 


va 


వారిని జూచిపచ్చిన వారలిట్లు నుడుపుచున్నారు. 
mM, 


చౌ॥ కహా ఏక Doc ww నిహారి | 
జను బిరంచి నిజ హాథ సంవారే ॥ 
భరతు రామహీ కీ అనుహారీ | 
సహసా లభి న సకహి( నర నారీ il 1668 
తా॥ అందులో SSS యిట్లు నడివెను:_ నే సీనాడే వారిని గాంచితిని. 
వారెంత సౌందర్యపంతులో మాటలలో జెస్సుట కలవిగాదు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


220 Digitized by eGangotri Siddhanta Gyaan koros XS 

చతుర్ముఖుడై న |బహ్మయే స్వయముగా తన కరకమలములకో వ 
సలంకరించి నట్లున్నాడు. ఇక భరతుడు (శ్రీరామచం(దుని (పతిబింబమే। స్త్రీపురుష 
లెవ్వరును వారెపరెవరై నది గుర్తు పట్టజాలరు. 


చౌ॥ లఖను స్య్తతుసూదను ఏకరూపా 1 
నఖ సిఖ తే సబ అంగ అనూపా ॥ 
మన భఛావహి( ముఖ బరని న జాహీ. | 
ఉపమా కహు( త్రిభువన Se నాహీ6 ॥ 1664 


తా॥ లక్ష్మణ శ్యతుఘ్నులిరువురును ఒకే రూపములో నున్నారు. సఖ శిఖ 
పర్యంతము వారి సర్వాంగములు సుళోభితములు. మరియు అనుసమమైనవి, 
SHS మనోహరత్వ మొలికెడి ఆ యాకృతులు హృదయకుహరమందు 
వెలుగొందుచు ఆనందము నిచ్చును, కాని మాటలలో జెప్పుటకు సాధ్యము కాదు, 
వారి కుసమాన మొసగు యోగ్యులు ముల్లోకములలో లేరన్నచో నతిశయో 
కానేరదు. 


8 
S 
— 


ఛం॥ ఉపమా న Se కహ దాస తులసీ శతహు( SD 
కోబిద కహై( I 
బల బినయ Oars do సోభా సింధు 98, సే ఏఇ vic 
పుర నారి సకల పసారి అంచల DA బచన సునావహీ(। 
ద్యాహిఅహు6 de DQ ఏహి( పుర హమ సుమంగల 
గావహీ6 ॥ 1669 
తా॥ (శ్రీ గోస్వామి పలసీదా సీవిధముగ జెప్పుచున్నారు;- వారికి సరియైన 
ఉసమానము లెందును గానరావని కవులును, విద్వాంసులును నుడివిరి. బల, 
విద్యా, వినయ, శీల శోభాదులందు వారికివారే సాటి. 
జనకపురవాసులై న నారీమణులెల్ల రును అంచలములు పరచుకొని; 
“రామలక్ష్మణ, భరత శతుఘ్నుల వివాహము లీ నగరమునందే జరుగు 
NO Wy Narrows. ఓ దైసమా। అట్టుమనోరథము లీడేరునేని మేము మంగళ 
గీతములను గానము చేసెద” మనిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


మధిలానగ రవాసులు రావులిక్యోటులనా[టళయరడిటో Gyaan Kosha 221 


gel శ్రహహి( పరస్పర నారి బారి విలోచన పులక తన I 

సఖి సబు కరబ పురారి పున్య పయోనిధి భూప Sell 1666 

తా॥ నయనములం దానంద బాప్పములు గార, తనువులు పులకరింపగా 
నారీనుణు లివ్విధముగ పరస్పరము చెప్పుకొనిరి: 

«g, సఖీ 1 ఇరువురు మహారాజులును సృణ్యసయోనిధులు. ఏలస (తిపురారి 
మైన శివుడెల్లిర నోరథము లీడేర్చును.” 


Si ఏహి బిధి సకల నునోరథ కరహీ6 | 

ఆనంద ఉమగి ఉమగి ఉర భరహీ6 ॥ 

జే నృప సయ స్వయంబర ఆఏ 1 

BD బంధు సబ BS, సుఖ పాఏ ॥ 1667 

తా॥ ఈ విధముగ Bo రును తమతమ మనోరథము లీ డేర్చుమని 
దైపమును | పార్టించుచు, ఉత్సాహానందములతో పరిపూర్ణులెరి. సీతాస్వయం 
సరమునకు ఏ యే రాజులు విచ్చేసియుండిరో వారు నల్వురు రాజకుమారులను 
గాంచి ఆనందించిరి. 


చా! శహత రామ జసు DSS DIPO | 
నిజ నిజ భవన ND మహిపాలా il 
గఏ బీతి కఛు దిన ఏహి భాతీ I 
[పముదిత పురజన సకల బరాతీ il 1668 


Bu (శ్రీరామచం్యదుని నిర్మల మహాయశమును విశదముగ జెప్పుచు 
రాజులు తమతమ నివాసముల SAG. ఇవ్విధముగ కొన్నిదినములు గడచినవిః 
జనకపురవాసులును మరియు పెండ్లి వా రందరును అనందపరవశళులై రి 


చౌ॥ మంగల మూల లగన దిను war | 
హిమ రితు అగహను మాసు సుహావా Il 
(గహ తిథి నఖతు జోగు బర బారూ | 
Ons సోధి బిధి 8S, బిచారూ Il | 1669 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


222 (శీరామచరిత మానస్తమ్న 
తా॥ మంగళమూలమైస లగ్నదిన మాసన్నమాయెను. అది "హేమంత 
బుతువు, మార్గశిరమాసము. (గ్రహము, తిథి, NOS, యోగము, ayy, 
ము అతి శేసషముగ నుండెను. లగృముహూర ములను సాక్షాత్‌ బ ౪ 
అన్నియు అతి oe ay) X) ర్త PES బ్ర యే 
నిరయించెను. 
i=) 
8 v z 
సతారాసుల కల్యాణము 
చౌ! 36 దీని నారద సన సోఈ । 
యా యౌ 
గనీ జనక కే KSSH, జోఈ ॥ 
సునీ సకల లోగన్హ యహ వాతా 1 
కహహి: జోతిషీ ఆహిం విధాతా il 1670 


TH |బహ్మ ఆ లగ్నపతికను నారదుని చేతికిచ్చి జసకమహారాజున 
కొసగుటశై పంపెను. , ఇచ్చట జనకనుహారాజు జ్యోతిష్కులు గూడ అదే 
గణనచేసి యుండిరి. అంత జను లీ వార్త విన్నంతనే “ఈ పురమున 

పసించు జ్యోతిష్కులు గూడ (బహ్మలే 1’ యని నుదివిరి, 


Si ధేనుధూరి Ber Dov సకల సునుంగల మూల | 


బీప్రన్ల Sere బిదేహ సన జాని సగున అనుకూల ॥1671 


TH నిర్మలమైన, సకల సుమంగళమూలమైన గోపద ధూళిరేగు పవ్శిత 
సంథ్యాసమయ మాసన్న మాయెను; అనుకూల శకునములు పొడసూపినవి, అని 


తెలిసికొన్నవారై. (వాహ్మణులు జసరమహారాజుతో నిట్లు నుడివిరీ. 


Si ఉపరోహితహి గహిఉ నరనాహా I 
అబ బిలంబ కర కారను కాహా ॥ 
సతానంద తబ సచివ Ser | 
మంగల సకల సాజి సబ ga i -> 1672 
Ty అంత జనకమహారాజ పృరోషారుడె న శతానందుడు "ఇక ఆలస్య 
qe 


మునకు కారణమే" మని పల్టుచు మంత్రులను బిలిపించెను. వారు మంగళ్యదప్య 
wu Ww > 


ములను AI SEDAS Syðagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 299 
సత్రారాముల కల్యాణము ప 
gi సంఖ నిసాన ŠŠ బహు వాజే | 

మంగల కలస సగున సుభ సాజే I 

సుఖగ సుఆసిని గావహి( గీతా 1 

sór BS ధుని బిప్ర పునీతా ॥ 1673 

on శంఖములు, నగారాలు, డోళ్ళు మున్నగు మంగళవావ్యుములు 
మోగెను. మంగళకలశములు, మంగళ దప్యములైన క్షీరము, వధి-ఇత్యాదులు 
సమకార్చుబదెను. సౌభాగ్యపతురై న స్రీలు మంగళగీతములను పాదుచుండిరి. 


న బ్రాహ్మణులు వేచములను జెప్పుచుండిరి. 


చౌ॥ లేన చలే సాదర ఏహి భాంతి ı 
SD జహా జనవాస బరాతీ I 
.కోసలపతి కర BD సమాజూ | 
అతి లఘు లాగ BS ep సురరాజూ Il 1674 
By జనకపురవాసులు సగౌరపముగా వరసక్షముదారి నాహ్వానింప వారు 

విడిది చేసియుండు  జనవాసమునకు( టబోయిరి. అయోధ్యాథిపతియైస 

చ 


చశరథ మహారాజును, వారి పరివారవై భపమును గాంచిన తరువాత బారు Go 


తలకు రాజయిన ఇం|దునికూడ తక్కు_పగ భావించిరి, 


Si gabe సమజఉ అబ Grow పాటూ | 

యహ సుని పరా Vardar ఘాఊు6 ॥ 

గురహి SQ కరి Ho DA రాజా | 

చలే సంగ ముని సాధు సమాజా ॥ 1675 

తా॥ వధువుపక్షమువారు దశరథునితో “*వివాహమున కిప్పుడు సమయ 
మైనది. ఇక మీరు వివాహమునకు తరలు” డనిరి. అట్లు వారాలకించినంతనే 
నగారాలు | మోగసాగెను. దశరథమహారాజు తాను సలుపవలసిన విధులను గూర్చి 
గురువైన వసిస్టమహాముని నడిగి, అన్నియు యథావిధిగా నొనర్చి సకలముని 


గణంబులను, సాధు సమాజములను వెంట నిడుకొని వివాహమునకు తరలెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


994 Digitized by eGangotri Siddhanta Gyaan Koll రామచరిత SoK% | 
6 సన్ను 


Sn భాగ్య బిభవ అవధేస కర BH దేవ (బహ్మాది | 
లగే సరాహన సహస ముఖ జాని జనమ నిజ బాది NEK 
తా॥ అయోధ్యాధి పతిమైన దశరథుని వైభవమును, భాగ్యమును mog 
(బహ్మాదిదేపతలు తమ జన్మలు ప్యర్థమైనవని భావించి, ఆతని వేనోళ్ళ 


ప్రశంసింస దొడగిరి. 


చౌ॥ సురన్ల సుమంగల అవసరు జానా ı 

బరషహి( సుమన ary నిసానా il 

సివ (బహ్మాదిఠ విబుధ బరూథా | 

చథే Dies నానా జూథా ॥ 1677 

తా॥ మంగళకర మైన సమయమాసన్న మైన దనుకొని, దేపతలు న గారాలను 
(మోగించి పృష్పపర్ష మును కురియించిరి. శివ, (బహ్మది దేవతలు గుంపులు 
గుంపులుగా TSS oss విమానములం దాసీనులై రి. 


చౌ॥ పేను పులక తన హృదయ. ఉఛాహూ | 
చలే బిలోకన రామ బిఆహూ ॥ 
BO జనకపురు సుర అనురాగే | 
నిజ నిజ లోక సబహిం లఘు లాగే I 1678 


Dı [asus తనువు పులకరింస, హృదయాంతరాళమున ఉత్సాహ 
ముబుక, (శ్రీరామకల్యాణమును తిలకింస తరలిరి. జనకపుర వైభవమును గాంచిన 
తర్వాత దేవతలు అంచనురక్తులై , SHIH లోకములను తుచ్చములుగా 
భావించిరి, 


Oil చితవహి( చకిత DALS వీతానా | 
రచనా సకల అలౌకిక నానా il 
నగర నారి నర రూప నిథానా 1 


సుఘర సుధరమ సుసీల Lowa ॥ 1679 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


2 
Hor, రాముల కల్యాణను Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


wi ఆ విచ్మితనుందసములను, బహువిభములై న అలౌకిక నిర్మాణములను 

వారు ఆశ్చర్య చకితు తిలకించు చుందిరి. సగరనివాసులైన నరనారీమణులు 
టు 3 వ ప seh మ 

అత్యంత సౌందర్యనిధులు, PÍ, ధర్మాత్ములు న ధుశీలురు మరియు 


Sano. 
జ 


sh ağ OH సబ సుర సురనారీ( 1 
భనీ నఖత జను విధు ఉజిఆరీ( ॥ 
విధిహి Shoe ఆచరజు DDA | 
నిజ కరనీ కచ్చు రతహుం న దేఖీ ॥ - 1680 


sn వారిని జూచి, దేవతలును, దేవాంగనలును (పభాహీనులై రి. 
షోడశ కళలచే సరిపూరుడెన చందుని యుజ్ల సలకాంతికి తారాగణముల (ప్రకాశము 
ow YV B 
సరిసచ్చునా ? దేపతలకే గాదు, చతుర్ముఖుడైన (బహ్మకు కూడ ఆ నిర్మాణ 
విశేషములు విస్మయము కలిగించినవి. ఆ యలంకారములను జూచి (బహ్మదేవు 
|రక్చర్యపడి తా నింతకుమున్ను అటుపంటి చ్మితకళానై పుణ్యము. చూచి 
యుండలేదని నుడివెను. 


దో॥ సివం సమురూఏ దేవ సబ జని ఆచరజ భులాహు | 
హృదయం బిచారహు ధీర ధరి సియ రఘుబీర బిఆహు I 
1681 
తా॥ అప్పుడు శివుడు దేవతల కంధలి రహస్యమును గూర్చి యి'బ్లుణీం 
గించెను,._ 
న్‌ మీరెల్హ రును దీనిని గాంచి, ఆశ్చర్యపడపలసిన నిమి తృములేదు. 
ఇదంతయు భగవానుని నిజశకి,యైన సీతాదేవి మహిమయే యని భావింపుడు.” 
(అఖిల [బహ్మాండముస కధీశ్వరుదై న, భగవానుడైన శ్రీరామచందుడు 
GUYS స్వరూపిణియెన bot _వివాహమాడటోవుచున్నాడు. కాన నిచ్చట 
సంపదలకు కొదుపయుండునా యని భావము.)' 


(శ్రీరామం 15 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


998 Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 3 రామచరిత్ర మాన్య 
5 


wy 


చౌ॥ 8%, కర నాము లేత జగ మాహీ6 ı 


సకల అమంగల మూల నసాహీ౮! 


కరతల హోహి( పదారథ చారీ 1 


BQ సియ రాము Sera కామారీ I 102 
తా ఎపరి నాన వస్మ Soz% జగత్తు; Soc అన్ని అనుంగళములు హరి 
DAT, og sar కములు కరత లాను లకమగునో, వారే e AN SRY 
మాతాపితలె న సితారానులు.” 
= 
Ol ఏహి విధి సంభు S58, సమురూవా 1 
DR ఆగేం బర బసహ Sera Il 
OSS, BS దసరథు జాతా | 
మపోమోద పున పులకిత గాతా I 1689 
Tu ఇవ్విధముగ శివుడు దేసతలకు తెలియజేసి, తస హన్మశేస్థమై మె 
సందీశ్వరుని ముందుకు సాగించెను. దశరథుడు [ Sorn, 
తినుపు పులకరింపగా ముందునకు BAR Hom దేపఠలు కన్నులా౮ న 
చౌ! సాధు సమాజ సంగ మహిదేవా | 
జను తను Ec కరహి సుఖ సేవా ॥ 
సోహత SS సుభగ నుత చారీ | 
జను అసబరగ సకల Shor ॥ 1684 


(85 | బహ్మాదులును, 'దేపతలును, వశరథమహారాజు వివాహముసపీ 
తరలుచుంద) వారిని సాదువులును, TEROR ను వెంబడించిరి. సొభువులును, 
[వాహ షై ణముండలము SDH ఖములే ముల దాల్చి వారికి Aveo జేయ 


చుందినదా యన్నటులు SHI భాసిలి రి_ 


వారివెంట చెడలుచున్న అత్యంత DOSS న రామలక్ష్మణ 
శ్మతమ్నుల సిద్ధమైన సౌందర్యము సంపూ š మోక్షము (సాలో Se, సామీప్య 
సారూన్య, సాయుజ్యనులు) శరీరను దాల్చియేన దా యస్నృట్లు సర్వోత్త_ RE 


అలరారుచుందెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


227 


సీతారాముల > కల్యాణ Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


gi మరకత కనక బరన బర జోరీ । 
దేఖి WON B [OB న థోరీ ॥ 
లౌ a 

సని రామహి బిలోకి హియం HOA | 
నృపహి సరాహి సుమన BS aða ॥ 1689 

wu నురకత సుపర్ణచ్భాయలు గలిగిన ఆ జంటలను జూచిన దేవతలకు 
వారిపై అత్యంత (పీతి NORM. మరల గ్రీరాముచందుని గాంచి అపరి 
బందు బి Todd, దశరథుని ప్ర శంసించుచు పుష్పపర్ష మును గురియించిరి, 


దో॥ రాను రూపు నఖ HH సుభగ బారహి( బార నిహారి 1 
పులక గాత లోచన Sao ఉమా సమేత Horo ॥ 1686 
తా॥ నఖశిఖ సర్యంతము (శ్రీరామచంగదుని సుంచరరూసనును గాంచుచు 

పార్వతీ సమేతుడైన సరమేశ్వరును Hod డయ్యెను. GSD నయనము 

Qe 


లానంద దాష్పపూరితను లాయెను, 
A 


Si 88 SoS SB స్యాముల అంగా | 

SBS వినిందక బసన సురంగా il 

a gar విభూషన DDS బనాఏ I 

మంగల సబ సబ భాంతి సుహాఏ Il 1007 

తా॥ (శ్రీరాముడు శేకీకంఠాభనీలుడు' (నెమలి కంఠముతో సమానమైన 
శ్యామల Wet) మెజిపుతీగెను. గూడ గేలి సలిపెదు (ప్రకాశవంతమైన 
పీఠాంబరమును ధరించినవాడు, మంగళకరుదై స దశరథసందనుడు సర్వాభరణ 


భూషితుదై | పకాశించుచుండెను. 


Q 


చౌ॥ సరద బిమల D&S బదను సుహావన | 
నయన నవల రాజీవ లజావన Il 
సకల అలౌకిక సుందర తాఈ | 
శహి న జాబ మనహీ( మన భాఈ Il 1688 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


228 Digitized by eGangotri Siddhanta Gyaan గంశ్రీతామచరిత మానస్య 


తా॥ శ్రీరామచం|దుని ముథభారవిందము శరదృతువునందు నిర్మలుదు 
l AR < మాన మె < మ జ న నాల £ 5 నను vues 
పూర్ణ So) coast సమానమైనది. Ses విశాలలోచసములు, అస్పృగ్ర 
వికసించిన కనులమును గూడ సరిహసించుచున్నటు లుండెను. ఆ సౌందర్య 


మలౌకిక మైనది (మాయవేత నిర్మింపబడినది గాదు, సచ్చిదాసంప్‌ నుయమైనరి) 


అది అనుభవై క నేద్య మే గాని మాటలలో జెస్సుటకు సాధ్యము PAA. 
య. Lod 


చౌ॥ బంధు మనోహర సోహహి. సంగా 1 
జాత నచావత చపల తురంగా | 
రాజకుఅ(ర బర వాజి Bráz il 


బంస (ప్రసంసక DAS Soweserc il 1689 


A Ae VW Lge awe 
తా॥ HTD వెంట మనో హరులై న లక్ష్మణ, భరత శ తుఘ్బులు 
విలసిల్లుచుండిరి. వారు చపలకురంగములను నాట్యమాడించుచు సంబరమున టోపు 
చుండిరి. రాజకుమారులు | శేస్టమైన అశ్వపు నడకల తీరును ఎల్ల రకు జూపించు 
Ow mM 
చుండిరి; soy (ప్రశంస THB) వీరుదాసళిని మాగధభటులు చెప్పుచుండ 


ఆలకించుచుండిరి. 


SN Bae తురంగ పఠ రాము Dod | 
గతి బిలోకి ఖగనాయకు ers ii 
కహి న జాల సబ భాంతి సుహావా | 


వాజి బేషు జను కాము బనావా ॥ 1600 


Tn ఏయశ్వరాజము ప్రై ్రీరామచంగ్రుడు విలసిలుచుండెనో , ఆ యశ్వము 
లో m 
యొక్క తేజమును, గమనమును జూచి గరునురు మూడ లజ్ఞాన్వితుడాయెను. 
జ 
Shak. సుందరాతి సుందరమెసది, పరనాతీతమెనది. ఆ వారునమును 
(=) Q ణు a= 
TOONS, మన్మథుడే దానిని స్వయముగ శృంగారించెనన్న. [sx కలుగక 


మానదు. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సతారానుల కల్యాణము igitized by eGangotri Siddhanta Gyaan Kosha 229 


gol జను wa Bx బనాఇ మనసిజు 
| రామ హిత అతి సోహఈ | 

esac బయ బల రూప గున గతి సకల 

భువన బిమోహఈ I 

జగ మగత జీను sors SB సుమోతి 

మని మానిక లగే | 

కింకిని లలాను లగాము లలిత బిలోకి 

సుర నర ముని GA ॥ 1691 

తా॥ స్నిగ్ధపీతాంబరముచే విద్యుల్ల తవో లె మెథియువాడును, మరకత 
మణులచే Noms శ్రీరామచం|దుని కొటకే మన్మథు డశ్వరూసమును ధరించి 
అత్యంత శోయభామానముగ నుండెను. అది తన రూప, బల, తేజో గుణవికాస 
ములచే సమస్తలోకములను మోహింసజేయుచుండెను. ఆ యశ్వరాజము మణి, 
మాణిక్య, ముక్తా రత్నములతో గూర్చిన సరములచే నలంకరింసబడి దేదీప్య 
మాసముగ వెలుగొందు చుండెను. దాని యొక్క ముంగురులతో కూడిన లలిత మైన 
కశ్ళెముసు గాంచి దేసతలును, మానవులును, మునులును ఆశ్చర్యచకితులై 6. 


Sn (పభు మనసహి లయలీన నును Sos wd ఛబి పావ | 
భూషిత ఉడగన SBS ఘను జను బర బరహి నచావ॥1692 


Dı (శ్రీరామ్మ Sao ఇచ్చ కనుగుణముగ, తన మనంబును లీనము 
గావించుకొని పోవుచున్న అశ్వము తారాగణములకోను, మెఅప్పతీ గెలతోను 
అలంకృత మైన మేఘము సుందరమైన నెమిలిని నాట్యము జీయించుచున్నట్లు 
గానుండెను. 


చౌ॥ gc బర వాజి రాము అసవారా | 
Bip POSS న బరనై పారా il. - 
సంకరు రామ రూప అనురాగే | 
నయన పంచదస అతి [pov లాగే Il i 1698 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


29) Digitized by eGangotri Siddhanta Gyaan Keos మానస 


Ors డే యులత్తమాశ్వము పై స్వారి జీయుచుండెనో, 9 

A 

OMEN ee ce Donn భమ లీ. 
TAY OSS సరస్వతి గూడ పర్షింసడాలదు. (్రీరామచందుని ory 
లాపణ్యమును గాంచి FoSHBiveo అనురకు డాయెననగా, ఆతని కట్టిత జి తస 


సదునె దు నేత్రములు బహు (పీతికరనులాయెను. 
a. 


చౌ! హరి హిత సహిత రాము జబ జోహే | 
రమా సమేత రమాపతి మోహే ॥ 
నిరఖి రామ HD విధి హరషానే 
S59 నయన జాని పఛితానే ॥ 1694 
DI DOH భగవాను GESI సు _సేమతో (శ్రీరాముని గాంచెనో, అప్పు! డు 


, 


రమాపతి Goda సహితముగ మోహపరపశుడాయెను. గ్రీరామచం|డుని 


@ 


సౌందర్య DX కుమార్యములు తిలకించి పస సజభవుడై స (బహ్మ [SSB తస 


G 


స్టనే త్రము ములను దలచుకొని సశ్చాత్తా SOY డాయెను. 

చౌ॥ సుర సేనప ఉర బహుత ఉఛాహూ | 

విధి తే BSS లోచన లాహూ I 

Teaver DSS సురేస సుజానా | 

గౌతమ TÝ SSX హిత మానా ॥ 1695 


తా॥ చేనతలకు సేనాధిసతిమైన కార్తికేయుని పృావయాంతరాళమున 
అత్యంతోత్సాహ మిమిడియుండెను; ఏలన అతదు (బ్రహ్మయొక్క పం Bor 
న్మేతములచే PTT WM గావించుకొనుచుండెను, సురేశుడై న pes 
తన సహ్మసన్మేక్రాపళిచే శ్రీరాముని దిలకించుచుండెను. ఆ సమయమున గౌ 
SANS శాస మన్ముగహముగా PID మోహనరాముని eres 


Sil దేవ సకల సురపతిహి సిహాహీం | 
Bar పురందర సను Se isc ॥ 
ముదిత దేవగన రామహి BH | 


అకు అవ 


Š) S Cars “కుహు ARI MP iion. ; bot 


i శారాముల ర్త ల్యాణము Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 281 
ఘు సురసతియెస ఇంటిని జూచి ఈర్ష సదుచుండిరి. 
o లి 
ధాగ్యశాలురు గలరా 1' యని నుడుపుచుండిరి. (శ్రీరామ 
చి దేపగణములు [స్రసన్నులై రి. రెందు రాజసమాజములయందును 

గా 


DPN O ౮ 
యా 


సప చ్చుచుండిసది, 


ab 

o R 
జ్ర 
on? 
శ్రి లో 


šol అతి హరషు రాజ సమాజ 
దుహు BD Hoc masrc ఘనీ 1 
బరషహి6 సునున సుర HSA కహి జయ 
జయతి జయ రఘుకులమనీ ॥ 
ఏహి భాతి జాని OTS GSS వాజనే బహు వాజహీ6 | 
రానీ సుఆసిని బోలి పరిఛని హేతు మంగల సాజహీ( 11697 


శా॥ ఇరు సక్షముల రాజసమాజములలో అత్యంతానందము Woes Dow 
చుందెను, నగారాలు (మోగింపబమచుండెను. దేవతలు |ప్రసన్నులై రఘుకుల 
HSD (శ్రీరామటం్యదునకు జయము కలుగు mš: యని నుడువుచు పుష్ప 
d a ఇ, 
పర్ష ముసు గురియించుచుందిరి. ఇవ్విధముగ వరసతమువారు తరలి పచ్చుచుండ, 
ఏహుసకారములై సె మంగళవాద్యములు | మోగింపబడుచుండెను. రాణి సౌభాగ్య 
రా 
SHIN స్త్రీలను విలిపంచి, మంగళహారతి నిచ్చుట క మంగళ దవ్యములను 
Læ 


దో॥ ýs ఆరతీ అనేక బిధి మంగల సకల సవారి | 
చలీ. ముదిత పరిఛని కరన గజగామిని að నాఠి ॥ 1698 


oy గజగామినుల న యువతీమణులు హారతులను సిద్ధపరచుకొని, 
oe 
మంగళ దప్యములను యథాయోగ్యముగ సేకరించుకొని, అదరపూర్వకముగా 
సుంగళహారతి చేయుటకె వెడలిరి. 


Ti విధుబదనీ( సబ సబ మృగ లోచని 1 
సబ నిజ తన ఛబి రతి మదు మోచని Il 


Sep Gc బరన DOW బర చీరా I 
సకల Daas సజేం సరీరా I 1699 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


939 Digitized by eGangotri Siddhanta Gyaan Kosha (శీరామచరిత మస 
Y NCD) 


Tn చం|దముఖులు, మృగలోచనలు, రతిమదమణచు CHOY Hop ee 


Se 
రంగుల చీరెలను ధరించుకొని సర్వాభరణ భూషితలై యలరారుచుండిం, 

Dil చ దముఖులనగా చంద్రునివంటి మోముగల యువత, 
మృగలోచనలు అనగా లేడికన్ను లవంటి నయనములుగల యువక 
మణులు, రతిమదమోచనులు _ అనగా సౌందర్యమున మన్మథుని 
పత్నియైన రతిదేవి అహంకారమును గూడ అణచదగిన యువతీమణులు 
పలురంగుల వస్త్రములను ధరించి, సర్వాభరణభూషితలై భానీంచు 
చుండిరి. 


Sl సకల సుమంగల అంగ బనాఏ. ı 
SSorc గాన కలకంఠి omc Il 
కంకన కింకిసి నూపుర బాజహి. | 
చాలి విలోకి కామ గజ లాజహిం ॥ 1700 


Bn సమసాంగములు మంగళపదారముల న సుగంధ్యవప్యయులా 
—0 ® a ఫు 
సలరారుచుండ, కోయిలను కూడ లజ్ఞాన్వితమొనర్చు మధురమైన Sevens 
ప ge N 
యువతీనుణులు గాన మాలపింస( దొడగిరి. 
కంకణములు, కరధ్వనులు, కాలి గజైల ఘలుఘలు నును ధ్వనులు 
a a 8 Ae) © cy ER = 
మారుమలయుచుండ ఆ $o ఆగమనమును MOONS”, మన్మథుని గజరాజము 
గూడ సిగ్గుపడుననుటలో సందియము లేదు, 


చౌ వాజహి6 an DDS [Seo । 
నభ అరు నగర సుమంగలచారా I 
సచీ సారదా రమా భవానీ | 
జే సురతియ సుచి సహజ సయానీ ॥ 1701 
తా॥ అనేక్మసకారములై న మంగశళవాధ్యములు | మోగుచుందెను. 
స్వర్గము, భూలోకము సర్వమంగళములచే నిండియుండెను. VISI, సరస్వతి! 


a అ 3 35 xa ఇ 4 < 
odgo sen SNS oSA mu Colection. 


Reece sá 
on gages by eGangotri Siddhanta Gyaan Kosha 2338 


మిలీ. సకల SHarwerc జాఈ I 
కరహి6 గాన కల మంగల mail 
హరష Dos సబ rve న Hac I 1702 
on వారు సామాన్య స్తీలసలె సుందరరూసనులను ధరించి, మిథిలా 


నగరనున శేగి రాణివాసములోనుండు రాణులతోను తదితర స్ర్రీలకోను గలసి 
ంగళగీతములను గానముచేయసాగిరి. ae లరు అనేందాద్దినో లలాదుచుండిరి. 
p 


ణే గ్రే 


వారి నెప్వరును గుర్తు సట్టుటకు ఏలులేక కంచెను. 


Soll కో జాన కేహి ఆనంద బస da (బహ్ము బర పరిభన చలీ I 
కల గాన మధుర నిసాన బరషహి.6 
సుమన సుర Hear sO ॥ 
ఆనందకందు బిలోకి దూలహు సకల 
హియ: హరషిత భఈ | 
అంభోజ అంబక wom ఉమగి సుఅంగ పులకానలి ఛఈ I 


1708 


wy ఆ ఆసందసమయమున ఒక రింకొఠరిని తెలిసికొన లేకుండిరి. అందరి 
దృష్టియు (శ్రీరామునిమీద దనే యుండెను, కాన ఒక రింకొకరిని తెలిసికొసపలయు 
నన్నఆలోచనయే లేకుండెను... పరమానంద పరిపూర్లులె, dob పెండ్లి 
కుమారుడుగా భాసిల్లుచున్న సర్మబహ్మస్వరూపుడైన (శ్రీతాదుచం[దుసకు మంగళ 
హారతి amos వెడలిరి. సుస్వరముస గాన మాలాపింపదిగుచుండెను, మధుర 
మధుర ధ్వనులతో నగారాలు (మోగింపబడుచుండెను. చేపతలు పుస్పపర్ష ములు 
గురియించుచుండిరి. ఆనంద వకందుడై. న ఆ పెండ్లి కుమారునిగా oð E 
లానందము నొందిరి. wos శేకులపంట్‌ నేత్రద్వయమునుండి అనంద 


చాష్పములు ఏకధారగా (పపహించెను; సుందరాంగములు పులకరించెను. 


Bn జో సుఖు భా సియ మాతు మన BH రామ బఠ బేషు 1 
సోన సకహి( కహి కలప సత సహస సారదా Dx ॥ 1704 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


చౌ॥ నయన నీరు #8 మంగల జానీ 1 
పరిభని కరహి6 ముదిత మన రానీ ॥ 
వేద బిహిత అరు Ho ఆచారూ | 
88 భరీ DA సబ బ్యవహారూ I 1705 


wn అది శభసపమయముని తెలిసికొన్న సుసయనాదెవి అనందదాష్పముల 
సణచుకొని నిర్మలచిత ముతో మంగళహారతి నిచ్చెను. వెదములలో జెప్పిన 
—0 


సుంగళాచారసు ననుసరించి అన్నియు వె భవో పేతముగా నొసర్చెను. 
= 


wil పంచ సబద ధుని మంగల గానా | 
పట పొంవదే పరహి( నిధి నానా il 
కరి ఆరతీ అరఘు తిన దీనా | 
లౌ యౌ 


రాను గమను నుండప తబ కీన్హా Il 1706 


Du సంచిశస్టిములుు, (తంతి, తాళము, BS, నగారా, కొమ్ములు) 
సంచథ్వనులు (BISD, వందిధ్వని, జయధ్వని, శంఖధ్వని, భేరీధ్వని) 
వినవచ్చుచుందెను, isso వావ్య శబ్దము చెవుల కింపుగ నుండెను. 
గ్రీరామయు సడచ్చుత్రోసలో _ గౌరపసూచకముగ దిప్యపస్రములు పరచబడి 
యుండెను. అ శుఖేసమయమున సునయనాదేవి శ్రీరామునకు మంగళహారతి 
SHAW, అంత గ్రీరానుచం[దుము కల్యాణమండసమునకు విచ్చేసెను. 
చౌ! దసరథు సహిత సమాజ Dood | 

DHS బిలోకి లోకవతి లావే ॥ 

సమయం? సమయం? నుర బరషహి. Sper | 


సాంతి rE మహిసుర అనుకూలా I 1707 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ns St cs nr న a / 
See eT Oe eT See 


235 


శారాముల కలా సృణమ!9/4296 by eGangotri Siddhanta Gyaan Kosha 
సీ ను a 


ee Cree, = 2R sas) కా లమ 

తా॥ దశరథుడు సమాజసహితముగా పిరాజిల్లుచుంజెను, ఆతని ge 

మును జూచి లొ లోకపాలురు గూడ లజ్లాన్సితులై రి. సమయానుసారముగ దెవతలు 
యా 

SO, మును గురియించుచుండిరి, భూదేవల లై స బ్రాహ్మణులు శాంతి WU 


a స్వ దుపుచుండిరి. 


Tl నభ అరు నగర కోలాహల హోఈ | 
ఆసని పర S&H సునఇన కోఈ I 
ఏహి DA రాము నుండపహి6 Bo) | 
అరఘు Bg ఆసన Bo Sn 1708 
తా॥ గగన సగరములు రెందును కోలాహలముఠో నిండెను. తసవారు 


పెరవారస్న wes మెప్వరును పాటింపరైై రి. (శ్రీరాము Soa భవో పేతముగ 
వివాహనుంతపయుసకు విచ్చేయగనే పురి రోహితులు అర ర్హ్యమిచ్చి ఆసీనునిగావించిరి, 


Soll B PË ఆసన ఆరనీ కరి DOH బరు సుఖు పావహీ. | 
మని బసన భూషన భూరి వారహి( నారి మంగల గావహీ cll 
(బహ్మాది సురబర బప BM ary కౌతుక దేఖహీ6 I 


అవలోకి రఘుకుల కనుల 6D BD సుఫల జీవన లేఖహీ6 il 
1709 


తా॥ (శ్రీరాముడు దివ్యాససము నలంకరింపగనే సుందరీమణులెల్ల రును 
మంగళహారతి నొసగి సుఖసంతో షములను S088; మణిరాశులను, దివ్యాభరణ 
ములను, సస్ర్రములను కానుకలుగా సమర్చించిరి. [బహ్మాదిదెవతలు (వాహ్మణ 
వేషధాధరై ఆ యానంచమును దిలకించుచుండిరి. రఘుకుల కమలములను |5% 9 
మొనర్చుటలో సూర్యుడును, NY శాంతిరూపమైన సుఖాతశయముసకు నిలయమైన 
వాడును, gS కీయ సౌంద నర్యపరిమళముచే సంపూద్దుడై న (శ్రీరామచం(దుని గాంచి 
తమ జీవితములు సఫల మైనపని తలంచిరి. 


Si sea: చారీ భాట నట రామ నిఛావరి పాణ | 
ముదిత అసీసహి6 నాఇ సిర హరషు న హృదయ 
సమా n 1710 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Ko: Sime | 


తా॥ నటులు భటులు మొదలై నవారు Goro డొసగిన కానుకలన్స 
గైకొని హృదయమున అనంద ముట్టిపడ ఆశీర్వదించిరి. 


చౌ॥ మిలే జనకు దసరథు అతి [HB ı 
కఠి బై దిక లౌకిక సబ రీతీ( n 
Mos మహా Se రాజ బిరాజే 1 
ఉపమా భోజి భోజి కబి లాజే ॥ 1711 
తా॥ DAS, లౌకిక రీతులన్నియు యథావిధిగా నొనర్చిన తర్వాత 
ఏయ్యంకులై న జనకుడును _ దశరథమహారాజును (పేమతో పర పరస్పరము గలసిరి, 


అ యిరువురి కలయిక మిక్రిలి S శోభిల్లైను. ఆ సరస్పరానురాగ “మును, ఆ కలయికను 
65 ంచుటకు š% Sask oes వదక వెదకి వేసారి ల O85 రి. 


చౌ॥ అహీన కతహు( హారి హియం మానీ | 
să, సను AQ ఉపమా ఉర అనీ ॥ 
సామధ BO BS అనురాగే | | 


సుమన ada జసు గానన లాగే ॥ 1712 
| 


TH SAS ఉపమానము దొరకనందున హృదయమున నోడినట్లు 
భావించి “వారలకు వారే సాటి” అను మనో నిశ్చయమునకు వచ్చిరి. ఇరువురు 
వియ్యంకుల కలయికను జూచి దేవతలు _సేమాను రాగములతో ప్పష్పపర్ష ములు 
గురియించి వారి యశమును గానము చేయసాగిరి. 


Si జగు బిరంచి ఉసజావా జబ Bc} 
BB won వ్యాహ బహు తబ Bc il 
సకల భాంతి సమ dea సమాజూ | 
సమ సమధీ BS హమ war ॥ 1718 
తా॥ మరియు నివ్విధముగ నుడివిరి;_ [బ్రహ్మ జగత్తును SIAD 
ae DHA వివాహములను గాంచితిమి. కాని అన్ని విధముల పూ 


తాయుక్తు లై ల E SEANS TRTA R Colection. 


సీతారాముల కల్యాణమకి[11266 by eGangotri Siddhanta Gyaan Kosha 287 


au దేవ AT సుని సుందర ac) | 
(పీతి అలౌకిక దుహు దిసి మాచి Il 
BS BSG అరఘు సుహాఏ | 
సాదర జనకు మండపహి( © go) ॥ 1714 
Bu దేపతల సుందర సత్యవాణిని వినిన ఇరుపత్సములవారికి అలౌకిక 


ప్రీతి జనించెను. రత్నకంబళ పరచిన THD అర శ మొసగుచు జనకమహారాజు 
పశరథమహారాజును అత్యాదరముతో వివాహమండప్‌ములోనికి విలుచుకొ నిపచ్చెను. 


Soll మండపు బిలోకి DOS రచనా. రుచిరతా(6 ముని మన హరీ! 
నిజ పొని జనక సుహాన సబ áv ఆని సింఘాసన ధరే॥ 
కుల ఇష్ట సరిస బసిష్ట పూజే బినయ కరి ఆసిష లహీ | 
కౌసికహి పూజత ర (పీతి కిరీతితౌన సరై కహీ॥1715 
wn కదు విచిత్రముగా నిర్మింపబడిన వివాహ మండపను యొక్క 

అలంకారమును గాంచిన ముని మనంబులు హరింసబడెను. 
సత్పురుషుడై న జనకమహారాజు స్వయముగా అందరిని బిలుచుకొ సిపచ్చి 

సింహాసనముపై ఆసీనులను గావించెను. జనకుడు, పసిష్టమహామ; dO తమ ఇష్ట 


చెపముగా పూజించి ఆశీర్వాదములను బడసెను. ఇక విశా శ్వామి|తమహామునిని 


లా 


పూజించునెడ ఆ సరమ |పీతియును, రీతియును జెస్పుట కలవి కాదు. 


దో॥ చామదేవ ఆదిక రిషయ పూజే ముదిత మహీస 1 
ad Bas ఆసన సబహి సబ సన oor ONO ॥ 1716 


wy మహారాజు THATA బుషులను [888g 08, ముతో పూజించెను. 
ఎల్లరను దివ్యాసనముల పై ఆసీనులను గావించి, వారిచే ఆశీర్వాదములు పడ సెను. 


చౌ॥ బహురి 82 కోసలపతి పూజా | 
జాని ఈస సమ భాజ న దూజా ॥ 
88, 86 కర బినయ బడాఈ | 
కహి నిజ భాగ్య DSS బహుతాఈ il 1717 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


288 Digitized by eGangotri Siddhanta Gyaan గంకకీరామచరిత మానక 
తా॥ మరల రాజు కోసలాధీశుడై న దశరథుని ఈశ్వరునితో yx, Sion 
\ 

భావించి పూజీంచెను; తదనంతరము ఆత నికో వియ్య మొందిన తన Pies 


ని నుదుపుచు తన వైభవమును సవిస్తరముగ (పళంసించుక్షా నుచ్ల 
చేతులు జోడించి 


Si పూజే భూపతి సకల బరాతీ ı 
సమధీ సమ సాదర సబ arch ॥ 
ఆసన ఉచిత AD సబ కాహూ | 
Sorc wae ముఖ ఏక ఉఛాహూ Il 1718 
తా॥ జసకసుహారాజు పరసక్షమువారి నందరిని చశరథునికో సమానులుగ 
PACD, అధర సత్కారములలో వారిని మెప్పించి, వూణించెను; ఎల్ల రకును 


ఉచితాసనముల నొసగెను. ఆ యుత్సాహమును నేను (శ్రీ వలసీదాసు) ఒక 
వదననుతకో నెటు 38, సగలను 1 


fon) 


Sh సకల ors జనక సనమానీ 1 
దాన మాన OSH బర వానీ ॥ 
DO హరి హరు దిసిపతి దినరాటి | 
జే జానహి( రఘువీర (ప్రభా ॥ 1719 


తా॥ జనకమహారాజు _వినయదానసన్మానములకో, ఉత తృమవాక్కులకో 
Dang 3 sy a. షు వు -5 
208 వారిని సత్క-_రించెను. (బవ్మా విష్ణుమ హీశ్వరులును, దిక్సాలురును, 


సూట్యుమును__ (ముందు వోహాతో అన్వయము) 
చౌ! ఠపట బిప్ర బర వేష బనాఏం 1 
కౌతుక Öp అతి సను పావం ॥ 


పూజే జనక దేవ సమ wdc | 
దిఏ సుఆసన విను పహిచానే. il 1720 


తా॥ SSO విప్రవేషరారలై శ్రీరామ. కల్యాణమును. కన్నులార గాంచి 
సుఖమును Todd. జనకమహారాజు వారిని చేపతలుగా భావించి పూజించెను. 


వారెసరో యొలుగకయే దివ్వాసనముల నిచ్చి T5003% 
CC-0. ASI Srinagar Circle, I mmu Collection. 


న అ ననన నననకనొతకననలులకోతననకునమునానాల......-..-. 


సీతారాముల Sore abbitized by eGangotri Siddhanta Gyaan Kosha 289 
Soll పహిచాన కో కేహి జాన సబహి అపాన సుధి భోరీ భఈ | 
ఆనంద కందు బిలోకి దూలహు ఉభయ 9D అన(దమశళః ll 

సుర OF రాను సుజాన పూజే మానసిక ఆసన Sa! 
అసలోకి సీలు సుభాజ ప్రభు కో విబుధ మన పముదిత Ha 
1721 


2 


Bi ఎప రెపరిని గురు పట్లుస్లితి యందున్నారు? ఎల్ల రును తమ్ముతాయి 
ఆట @ ౧౧ 2 


చ ~ 


నురచిపోయిరి. ఆగంధకందుడె న పెండి కుమారుని గాంచిన ఇరుపక్షయులనారికి 
oe య 
rh ల. కట we ల ర z cis PER LAR aw? : 
అనందమయసితి NOAM. SO cord న (శ్రీరామచం[ దుడు దెిసతలను కనుగొని 
Q o) g o 
వారికి మాససిక పూజగావించి, మాససికముగ ఆసనముల నోసగను. (రామ 


(సభని సీలస్వభావాదులను గాంచి చేసతలు మిగుల హరి ౦చిరి. 
he aA 


దో॥ రామచం[ద ముఖ చంద HB లోచన చారు చకోర 
కరత BH సాదర సకల EES (పమోదు న థోర॥ 172 
Tu (శ్రీరామచం| Seow చందకాంతిని, జనుల సుందరనే త్ర చకోరము 


AAA, x a mana Ran wave Ne ees 
లతాందరముతో పానము BAD HAVA, ఆ ఎమాసందములు So పకాపుసుపూ: 
$ UW gS pd లి 


Bi toe బిలోకి బసిష్ట బోలాఏ | 
సాదర సతానందు సుని wo Il 
BA కుఅ6ర6 అబ ఆనహు జాఈ I 
SB ముదిత ముని ఆయసు పాఈ ॥ 1728 


తా॥ సమయము జూచుకొని పసిషుదు శతానందుని అఆదరపూర్వకముగ 


© 


బిలిపించెను. వసిష్టుని పిలుపువిని శతానందుడు పచ్చెను. అంత Howe “aH peo 
సత్వరముగబోయి రాజకుమారిని తోడ్కొని రమ్మ” శనునాముసి యాజ్ఞను 
రసా పహించి శతానందుడు (ప్రసన్నుడై. రాజకుమారి-నాహ్వానించుటరై పోయెను. 
Si రానీ సుని ఉపరోహిత బానీ | 

([పముదిత OOS, సమేత సయానీ 1 

బిప్ర బధూ కుల aJ% బోలాఈః | 

శరి కుల రీతి సుముంగల měs ॥ 1724. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


240 Digitized by eGangotri Siddhanta ౭2౧భ్రీకొమచ రిత APN Ses» 
2. ARR nt 2 ~*~ On» x wa 

wu బుద్ధిమంతురాలై స రాణి పురోహితుని వాక్కును విని Ashe 
ముగా పసన్నపవన యయ్యెను. అమె బ్రాహ్మణ సువాసినులను, HBOS ow 
NOHO సంకోచితముగా వారిని సత్కరించి మంగళగీతములను పాడెను, 
Si నారి బేష జే సుర బర బామా | 

సకల సుభాయ( సుందరీ సామా ॥ 

BS ep D సుఖు పావహి( wc 1 

DÉ పహిచాని పానహు తే ప్యారీ( ॥ 1225 


తా॥ మాసపదూసమునినున్న చేవాంగనలు, సహజ సౌంచర్యపతులు, 
Z Wont ws ode wa YRAN Ze Seon bed 
వారు శ్యామలపర్జ ముల ళ్‌ Herds. అంతఃపుర స్త్రీలకు వారు దెవాంగనలని 
'తెలియకపోయిసను [SEP AS cory భావించి వారియెడ అత్యంత [oss 
మెలగిరి. 


చౌ! చార బార సనమానహి. రానీ 1 
ఉపమా రనూ సారద సమ జానీ ॥ 
OA సవారి సమాజు బనాఈ I 
ముదిత నుండపహి( Shc లవాఈ I 1726 


on పార్వతీ, లక్ష్మీ సరస్వతులకో సమానముగ భావించి రాణి వారికి 
సన్మానము జేసెను. అంఠతఃప్పర Seo, చెలికతెలును_ సీతాదేవిని శృంగారించి 


SOS మేతనుగా వివాహమండసమునకు దీసికొ నిపోయిరి. 


Soll చలి ergy సీతహి సఖీం సాదర సజి సునుంగల భామినీ. 1 
ఆద అటి 3 ఆటీ 2 ఆట 2 v e 
నవసప్త సాజేం సుందరీ? సబ M8 కుంజర గామినీం I 
కల గాన సుని ముని ధ్యాన త్యాగహి6 
కామ కోకిల లాజహీం | 
మంజీర నూపుర SOS కంఠకన తాల గతి బర 


aarc n 1727 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 241 
పల కల్వాణము 
సీళారాముల కల్యా 


తా॥ మంగళ్ళదవ్యములను సేకరించుకొని సఖులందరు మిక్కిలి సంబర 
సుకో అదరముతో సీతాదేవిని వెంబడించిరి. ఆ సుందరీమణు లెల్ల రును మదించిన 
నందంబున అతిగంఖీరముగ వెడలిరి. వారి గానము TOONS మునులుసహితము 
ధ్యానమును విదుతురు, మన్మథుని కోకిల కూడ సిగ్గుచెందుననుటలో సందియము 
| jó. వారి కంకణముల ధ్వనియు, గజ్జెలందియల ధ్వనియు తాళగతి ననుసరించి 


| 


యుండెను. 
Sl సోహతి బనితా బృంద మహు( సహజ సుహావని సీయ 1 


SD లలనా గన మధ్య జను సుషమా తియ కమనీయ I 
| 1728 


తా॥ సహజ సౌందర్యపతియైన సీత సుందరీమణుల మనమధ్య కాంతి 
[HOSS లలనాసమూహములనుధ్య పరమమనోహర కోభాయుకృయగు స్త్రీ 
(సకాశించినట్లు (పకాళించెను. 
mM 


'చా॥ సియ సుందరతా బరని న జాఈ ı 

లఘు మేతి బహుత మనోహరతాఈ Il 

ఆవత దీఖి బరాతిన్ల సీతా | 

రూప రాసి సబ భాంతి పునీతా I 1729 

తా॥ సీతాదేవి సౌందర్యమును పర్ణించుటకే శక్యముగాదు; ఏలన బుద్ధి 
చిన్నది. మనోహరత్వము కడు దొడ్డది, రూపరాశియు, పరమ పవ్మితురాలైన 
సీతరాకను Dod TÓ చూచిరి. 


Si సబహి మనహి( మన 8) [పనామా | 
BQ రామః SH SPOS కామా ॥ 
హరషే దసరథ SS సమేతా | 
కహి న ag ఉర ఆనందు జేతా Il 1780 


తా॥ ఎల రును ఆమెకు మనంబున (ప్రణామము లాచరించిరి. (శ్రీరాముని 
mMm 


TOD యెల్ల రును పూర్రకాములె రి. దశరథమహారాజు ప్కుతసమేతుడై మిగుల 
os ay 16 2 cc-0, ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan ష్‌. 
242 (గ్రీరామచరిత స 


హర్షించెను. ఆయన హృదయముసం దెంత అనం: MHS యుస్పృదో శ్వా 
నలవి కాదు. 3 


చౌ! సుర eee కరి బరిసహి6 ఫూలా i 
ముని అసీస ధుని మంగల మూలా ॥ 
గాన నిసాన కోలాహలు భారి | 


28 wa. pele We వ 
(సమ ప్రమోద నుగన నర నారీ ॥ 1731 
Ss న అక లలి అర జ అర ఆర, A. 
తా దిపతలు ప్రణా మము లాచరించి, పుష్పపర్ష మును గురియించ్ల 
చుండిరి. ONES HSH మునుల ఆశీర్యచననా Se వినిపించుచుండెను. 


ఆ నా! ఛరీనినాదములచేతను, సంగీతథ్వని చేతను 


vü 


కోలాహలముగ నుండెను. నరనారీమణు Bo రును ( పేమాసంద NMS 8, 
m. d= 
చౌ॥ ఏహి DA Hod మండపహి* ea ı 
(సముదివ సాంతి పథహి. మునిరా 


Bsr అవసర కర DA — | 
దుహు( కులగుర సబ 8S అచారూ ॥ 17 


wn ఇట్లు సీత వైభవయు క్ర SDN వివాహమంగసమునకు Duy aw 
ఆమె రాక మునులకు ws దాయక Sa వా రానందాతిశయముతో శాంతి 
పాఠములను జదుససాగిరి.  సంవర్‌ FISON వేంశాచార వ్యవ హారములసు 
ఇరువురు కులగురువులు నిర్వరించిరి. 


Soll ward కరి గుర గౌరి గనపతి ముదిత బప పుజావహీే?! 


అతి Xan Pý 

మధుపర్మ మంగల [Ses జో జేహి 

సమయ ముని మన మహు6 చహె. 1 

భరే కనక కోపర కలస సో తబ లిఏహిం పరిచారక Sandi 
1788 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


i ee ee 


ణప by eGangotri Siddhanta Gyaan Kosha 248 


wu గురువు ముద 


5 omw పంశాచార (ప్రకారవ ము గౌరీ గ 
“oye చేయించుచుండెను. దెపతలు (ప్రత్య మె పూజ లందుకొసుచుండిరి 


పముల నొసగుచుందిరి ; OS gov సుఖను పొందుచుండిరి. నుధుసర్మా_ది 
an 


అంరాఇట 
S 
ont పదారములను మునులు నాముమా,తముగ మనస్సునందు కొరగనె 


48% లంతకుమునుపె వాటిని స్వర్ణతలశములందుసు, స శృారయములందును LOH 


యుండిరి, గాన అవి సిద్దముగ నుండెను, 


ఛం! కుల రీతి (పీతి సమేత రబి కహి BS Sem సాదర కియో | 
ఏహి భాతి BOS పుబాఇ సిత! భగ సింఘాసను దియో॥ 
ముకాహున అఖి పరై | 


Oc 5.11734 


y 
సియ రామ అవలోకని పరసపర 


నున ve బర వానీ అగోచర పగ 


B 
Qana 

wu సూర్యుడే aoa ుగా తస కులాచారమును తెలియజెస్స:చుండెను; 
అన్నియు నిర్విఘ్నముగా సొగిపోవుచుండెను. ఇ వ్విధముగ మునులు సీతచే 
దేవతలకు పూజచేయించి ఆమెను దిప్యసింహాసనము పై అసీనురాలను గావించిరి. 


సీకారాముల సరస్పరాపలోకనము, | "'పేనుయు. ఊహాతీత మైసది; మనో, బుద్ధి, 


5 


వాకు_లకు కాడ అతీశమెనది గాగ కవు Seo ప్యక Seow Nod ? 
on os ౧ me) 


దో॥ హోమ సమయ తను ధరి అనలు అతి సుఖ ఆహుతి లేహిం! 
విప BA ధరి BS సబ కహి బిబాహ OG దేహిం ॥ 1789 


wy హోమసమయమున అగ్నిదేవుడు స్వస్వరూసముతో సరమ 
ob i. Yan re పాంచుచుండెన చతురే ai జరు ను బాహ = 
సంతొషముసన ఆహుతుల (గప్‌ ంచుచుండెను. చతుర్వెదయిలు బ్రాహ్మణ టెష 


సులు ధరించి వివాహవిధులను గూర్చి జెప్పుచుండినవి 


Si జనక పాటమహిషీ జగ జానీ 
కీయ మాతు కిమి జాణ బథానీ il 
సుజసు సుకృత సుఖ సుందరతాఈ I | 
సబ సమేటి DA రచీ బనాఈ ॥ = 1236 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha — _ 


తా॥ జనకుని జగద్విఖ్యాత పట్టమహిషియు, సీతామాతయునై న సునయనా 
దేవిని పశంసించుటకు తరమా ? సుకృతసుఖ సౌందర్యముల నొక్కచొ చేర్చి 
విధాత ఆమెను సృజించెను. 


చౌ॥ soe జాని మునిబరన్ల Ser Sac | 

సునత సుఆసిని సాదర or p Sac I 

జనక బామ దిసి సోహ సునయనా | 

హిమగిరి సంగ బనీ జను మయనా ॥ 1737 

తా॥ తగిన సమయమాసన్నమైనదని భావించి మున్మిశేష్టులు సునయనా 
దేవిని విలిపించిరి. సౌభాగ్యపతులై న స్తీ లాదరపూర్వకముగా ఆమెను బిలుచు 
కొనిపచ్చిరి. జనకనుహారాజు వామభాగమున సునయనాదేవి, హిమాచలునికో 
నున్న మేనాదేవివల సుళోభిల్లైను_ 


SN కనక కలస మని SHS రూరే 1 

సుచి సుగంధ మంగల జల పూరే ॥ 

నిజ కర ముదిత రాయ అరు రానీ 1 

ధరే రామ కే ఆగే6 ఆనీ ॥ 1788 

Sn SAS సుగంధ మంగళ జలముతో కూడిన సుపర్ణ కలశములను 
మణులచే నిండిన పశ్ళిరములను స్వయముగా రాజును, రాణియు తీసికొనివచ్చి 
(శ్రీరామ సమ్ముఖమున నుంచిరి. 


చౌ॥ S% BS ముని మంగల బానీ 1 
గగన సుమన యురి అవసరు జానీ ti 
బరు బిలోకి దంపతి అనురాగే 1 
పాయ పునీత పఖారన లాగే ॥ 1789 
తా॥ మునులు మంగళవాణితో వేదములను పఠించుచుండిరి. ఆ శుభసమయ 
మున గగనమునుండి పుష్పవర్షము WISH. దంపతులు స్రేమానురాగములకో 


పెండ్లి కుమారుని tä శరకొన్సుళిను: తిలకం Collection. 


సీళారాముల కల్యా ణత్రస్ట[266 by eGangotri Siddhanta Gyaan Kosha 245 


Soll లాగే పథారన పాయ Sosa jas తన పులకావలీ | 

నభ నగర గాన నిసాన జయ ధుని 

ఉమగి జను చహు. దిసి చలీ ॥ 

జే పద సరోజ మనోజ అరి ఉర సర సదైవ బిరాజహీ6 1 

జే సకృత సుమిరత బిమలతా మన 

సకల SO మల భాజహీ( I 1740 

Ti TH శ్రీరామ పాదపద్మములను కడుగునపుడు, పులకితదేహులై రి. 
గగనమున, నగరమున ఆలాపింసబడెదు గానము, ఛేరీనినాదములు, జయజయ 
ధ్వనులు నలుగడల å OVS ను. 

M ౧ 

ఏ చరణకమలములు, మన్మథుని విరోధియగు శంకరుని హృదయ సరో 
వరములో నిత్యము విరాజిల్లుచున్నవో , ఏ పాదపద్మములు స్మరించిన మనస్సు 
నిర్మల మగునో , కలియుగములోని సమస్తపాపములు పటాపంచలగునో_ 
(ముందు దోహాతో అన్వయము) 


Soll జే పరసి మునిబనితా లహీ గతి రహీ జో పాతకమఈ | 

మకరందు BS కో సంభు సిర సుచితా 

అవధి సుర బరనఈ Il 

కరి మధుప మన ముని జోగిజన జే 

సేఇ అభిమత గతి లహై6 | 

తే పద పఖారత భాగ్యభాజను జనకు 

జయ జయ సబ కహై6 il 1741 

తా॥ ఏ పాదస్సర్శచే కళంకితురాలై న గౌతమపత్ని అహల్య పరమగతి 
నొందెనో, ఏ చరణకమల మకరందరసము శివుని మస్తకముపై' విరాజిల్లు 
చున్న దో, ఏ అం|ఘిసరో జములు దేపతలకు పవి తసీమయైనవో, మునులును, 
యోగులును, తమ మనస్సులను |భ్రమరములుగా జేసికొని యే చరణకమలము 
లను సేవించి మనోవాంఛికములను సంపా ప్పింపజేసికొనుచున్నారో , ఆ చరణ 
సరోరుహములను, భాగ్యభాజనుడై న జనకమహారాజు కడుగుచున్నాడు. అది 
చూచి సర్వులును జయ acho gvo సల్చిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


246 Digitized by eGangotri Siddhanta Gyaan గరషీడామచ రిత SPS Seep 


Goll బర Hob కరతల జోరి సాఖో చారు Sa కులగుర xB ర్‌ 
భయో పానిగహను బిలోకి OH సుర a 
మనుజ ముని ఆనంద BOC ii 
సుఖ మూల దూలహు GH దంపతి పులక 
BS హులస్యో హియో | 


కరి లోక BS బిధాను కన్యాదాను షా కియో॥1742 


Ti కులగురువు లిరువురును, పథూపరుల వేతు 
అని ద మెం స గ Qu Z. o ar] 
చయనసౌగిరి, ఇటు పాట గహణనుగుట గాంచి [POE 

oO 


మునులు అఆసనసందపరపళు లె రి_ 
— 


Sn ws WU, ఇద wa జ Eee 
దవియు ఆనంద | నిమగ్నులై న్‌ లై రీ. వారి తనువులు సృలకరించెను. నృపభఘాషణు 


Poll హిమవంత BQ గిరిజా మహేసహి 
హరిహి శ్రీ సాగర దఈ 1 
తిమి జనక రామహి సియ సమరపీ బిస్వ కల కీరతి నఈ॥ 
E° 9c sO బినయ విదేసు కియో 
విదేహు మూరతి సాొవంరి. 1 
కరి హోను DOSS గాంఠి జోరీ హోన లాగిం భావంీ.1148 


తా॥ ఎట్టు హీమసంతుదు, శివునకు పార్యతి నొసగెనో Seta) om 
లక్ష్మీదేవిని విస్ణునున కొసంగెనో, అట్లు జనకమహారాజు సీతను (శ్రీరామచం|దు 
నకు సమర్చించెను. OT QO DON జనకమహారాజునకు విశ్వనుంతట 
వినూత్న కీర్తి గలిగెను. 

విదేహుడై న avs BY స్తుతింసగలడు ? శ్యామలవట్లుడై న rs 
చందు woo నిజముగా విదేహు జ అంత యథావిధిగా హోనుము 
జరుపబడెను. సభూవరులు ధరించిన ప స్రములకు ముడి వేయబడిన తర్వాళ వారు 


అగ్నికి [ss eo మొసిర్చిరి, 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


E త ననవకకనితలాంలాయనినమునననాలలాా. 


247 


ల Soret... 
ఫీళారాముల లల్యూ Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


sy జయ ధు Sees BS ధుని మంగల గాన నిసాన | 
సుని Š రష హి బరషహి6 Dead సురతరు సుమన 
సుజాన ॥ 1744 


Tn జయజయథ్వనులను, న. వేదనినాదము 


లను, నుంగళగాసమును, Bbs సములను- చతురులై న దేవతలు విని హర్షించిరి; 


సురళట సుహాయులను గురియించిరి. 


v9 


Pi కుఅ(రు కుఅ(6 కల భావంరి Barc 1 
నయన లాభు సబ సాదర లేహి6 I 
జాణ న బరని మనోహర జోరీ I 
జో ఉపమా రభు కహౌ సో SS ॥ 1749 


Zeck 


wn సధూసేరులు అగ్నికి (ప్రదక్షిణము సల్పుచుండగా, జనులెల రును 
oc గ 


వారిని SCS Sei అతా గచరముతో ను నయనోత్సనము? JX దిలకించు 
చుండిరి, ఆ SSS రమైన జంటను నుతింస శక్యముగాదు. కొన్ని ఉపమాన 
ములను నేను Pre చెప్పినను అది కొంతయే యగును; గాని అపా 
రము కాజాలదు, 
Sn రావు సీయ సుందర (పతిఛాహీ. I 

జగమగాత మని ఖంబన sordrc I 

మనహు6 మదన రతి ధరి బహు రూపా | 

Bas రాను బిఆహు అనూపా il 1746 


తా॥ సీతారాముల సుందర పతిచ్చాయ మణిస్త ంభములలో (ప్రకాశించు 
చుండ, రతీనున్మథులు పెళ్క రూపములను ధరించి "స్ర్రరామకల్యాణమును దిల 


కించుచున్నా రే మో యన్నటు లుండెను. 


Ti 66S eros సకుచ న Gb | 
[Sos Dds బహోరి బహోరీ ॥ 
భఏ మగన సబ దేఖనిహారి 1 
జనక సమాన అపాన Dard ॥ 1747 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


248 S 
Digitized by eGangotri Siddhanta Gyaan kos రానుచరిత మాన 
wu రతీమస్మథులకు సీతారాముల దర్శన లాలస మెండు, క్రాన వార్చ 
మాటిమాటికిని (పత్యత్షనుగుచు మరల అంతర్జానులగుచుండిరి ; (శ్రీరామ వివాహ 


మహోత్సపమును కన్నులార దిలకించుటకు 305 మానసములును Spy 
లాడచుండెను. కన్నుల సండుపుగ గాంచినవార లెల్లరును అనందనిమగ్నులై 8, 
జనకమహారాజునలే Jo x తమ్ముతామే ood ond, 


Si (ప్రముదిత మునిన్ల భావంరి Db. 1 

నేగసహిత సబ రీతి OBSc ॥ 

రాసు సీయ సిర సేందుర దేహీ6 | 

సోభా కహి న జాతి DA కేహీం it 1748 

wy మునులు ముదముతో పధూవరులను WAYS | SS Leos చేయించి, 
కట్నములను కానుకలను అన్ని సద్ధతులను పూర్తి చేసిరి (శ్రీరాముడు సీతనొసట 
తిలకమును దిద్దెను, ఆ sfo వర్ణనాతీతము. 


Ti అరున పరాగ జలజు భరి నీకేం 1 
ససిహి భూష అహి లోభ wh Be ॥ 
బహురి బసిష్ట దీని అనుసాసన | 
బరు దులహిని వై శే ఏక ఆసన ॥ 1749 


తా (శ్రీరాముడు తిలకము దిద్ది నవె వైనమెట్లుండెననగా] అరుణ పరాగము 
(కమలముల Seed సరాగము) అమృతమునందు మిళితము చేసి, భుజంగను 
చం్మదుని అలంకరించి నట్టుండెను. నసిష్టునాజ్ఞానుసారము పథూపరు లిరువురును 
దివ్యాసనము పై నాసీనులై రి. 
వి॥ శ్రీరామచందుని కరము__కమలమునకును 
సిందూరమును __అరుణపరాగమునకును 
శ్రీరామ బాహువులు__భుజంగమునకును 
సీతాదేవి ముఖము__చం|దునకును 
పోల్చ బడినవి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Bey 249 
© Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


సీత్రారాముల Sore 
ఛం॥ BS బరాసన రాము జానకి ముదిత మన దసరథు Hod! 
తను పులక పుని పుని దేఖి అపనే సుకృత సురతరు ఫల 
నఏ ॥ 
భరి భువన రహా ఉఛాహు రామ బిబాహు భా సబహింకహా | 

కిహి భాంతి బరని సిరాత రసనా OS యహు మంగలు 
మహా n 1730 


తా॥ సీతారాములు దివ్యాసనము పై నాసీనులైన తటి వారిని గాంచిన దశ 

రథుడు ఆనంద సరిపూర్ణుడాయెను. తన సుకృత కల్పవృత్షమున నవీనఫలము 
లను గాంచి దశరథుడు మాటి మాటికిని పులకితు డయ్యెను. 

నాల్గులోకములును ఉత్సాహముచే నిండెను. (్రీరామవివాహ హమహోత్స 

పము మంగళ Recor జరిగినదని సర్వులును నుడివిరి. నాలుక యొకటి, 

నుంగళకార్యము లధికములు, మహత్తరములు కాన ఈ పర్ణ ఎట్లు Sars | 


మగును? 


Hol తబ జనక arg బసిస్ట ఆయసు EP gar సాజ Scars కై! 
మాండవీ [శుతకీరతి En కుఅ6ర లఈ6 హతారి B 
కుసకేతు కన్యా (పథమ జో గున సీల సుఖ సోభామఈ | 
సబ రీతి పీతి సమేత కరి సో బ్యాహి నృప భరతేహి 

దఈ ॥ 171 
తా॥ అప్పుడు వసిస్టుని అజ్జనుపొంది, జనకుడు మంగళ దప్యములను 
సిషపఅచి మాండవి, [6589 ఊర్మిళ - అను మువ్వురు రాజకన్యలను బిలుప 


Q 
నంపెను. 


కుశధ్వజుని జ్యేష్టప్కుతికయైన మాండవి రూప, గుణశీలాదులకు ఆట 
పట్టయినది. సుగుణరాశియైన మాండవిని జనకమహారాజు (పేమపూర్వకము ముగ 


రక్‌ (పకారము BOHN కిచ్చి వివాహము సల్పెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


250 Digitized by eGangotri Siddhanta Gyan pI మాస సము 

ఛం॥ జానకీ లఘు భగినీ సకల సుందరి సిరోమని జాని ౩ | 
సో తనయ దీస్తీ EP gor అఖనహి సకల DA సనమాని ౩ i 
Ber నాము [శుతకీరతి సులోచని సుముఖి సబ గున ఆగరి, 
సో దఈ రిపుసూదనహి భూపతి రూప సీల ఉజాగరీ॥ 1752 
wn జనకుడు చాసకీదేవి క DAKS SO రియు సళలసుందరీమణులకు got 

HSD ఊర్మిళా దేవిని లత్ముణున కిచ్చి వివాహము చేసెను. సులోచన, 


ANH, సరలగుణ NOT) ODT [ee e859 శ్యతుఘ్నుస కిచ్చి 


Bos 
MYO 
fon) 


గావించెను. 


Sol అనురూప బర దులహిని పరస్సర oD సకుచ es cioc 
సబ ముదిత సుందరతా సరాహహి. సుమన సుర గన 


సుందరీ సుందర DSS సహ సబ ఏక మండప రాజహీ.॥ 

జను జీవ ఉర rie అవస్థా బిభున సహిత బిరాజహీ( ॥ 

1793 

Su వధూవరులు సిగ్గుతో ఒకొరినొకడు చూచుకొని హృదయానందగు 

నొందిరి. సర్వులును మువముచెంది వారి సౌంవర్యా తి శయమును గొనియాడు 
చుండిరి. డేసగణములు ASS ములు à ded 


Sx ` a? ened Lu శ ఆదం అ, {Â 
BYO హృదయమున POLO (జా (గతి, స్వస్న, సుషుప్తి, తురియ 
ములు) అతని నల్వుఠ స్వానులకో (విశ్వ, లైజస, గౌళ, (బ్రహ్మలు విరా 
నిలు చందంబున పెండ్లి కుమార్తెలు అనురూప్పలగు 
య 


శ ఛిలుచుండిరి. 
lag] 


దో! ముదిత అనధపతి సకల సుత బధున్హ సమేత నిహారి 
జను పాఏ మహిపాల మని PLS సహిత ఫల చారి॥1794 
తా॥ భార్యా సమెతులెన తన Seog 039) Sow గాంచి అయోధ్యాధి 

సతి సశరథమహారాజు యజ (ర్భాయోగక్షాన [కతుఫలములై న ధర్మార్థకాను 


మోత్షములను తాను పి పొందినట్లు సంతోష తరంగముల దేలియాడెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


D 
r 


syphon శ o g Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


zi జసి SHOOT బ్యాహ 20 aoa | 
న ల 
సకల Law Dg ఆహిం కరని ii 
కహి న wg Se దాఇజ భూరి! 
రహా కనక మని నుండపు పూరీ ॥ 1799 
టు వరింసబడిగవో, అటులే తక్కి.న రాజ 
2 | 


కుమారుల వివాహములు గూడ జరిగినవి. రట్నకానుళల ఆధిక్యము వరించుటకలని 
ళం 


Ns 


గాదు. వివాహదుండస షముంతయు: మణి, కనకాది పస్తుపులచే 2085*5 
— 


ara 


32. 


చా! Sone ans బి! 
భాతి భాతి బహు Bro న GO il 
Z v4 Z x, £ 5 
గజ రథ తురగ దాస అరు Bo | 
ఆటీ Ua 


ధేను అలంకృత కామదుహా సీ ॥ 1756 


Sn వర్నాల కంబళ్ళు, పస్రములు, రకరకముల పట్టుప Wein 


LH BO గొలిగిగవికావు సుమా! 


గజరథతురగదాసదాసీజగములు, కామగణినుపు పంటి గొ వులు (ముందు 


లీన్హ అవధపతి సబు సుఖు మానే ॥ eA 


SSN SthOo BN) తరమా? వానిని గూర్చి 1808 

ప పసువు త వాని! 5 

. వాటిని జూచి లోకపాలురు సహితము ఆశ్చర్యచకతు లై రి. 
ల (యై 

అయోభ్యాధి SOS దశరథమహారాజు (సన్న చిత్తముతో అన్నియును oes 


రించెను. 


చౌ॥ దిన essa జో Boe భావా! 
యా చ్‌ 
sar సో జనవాసహి6 ఆవా Il 


తబ కర జోరి జనకు మృదు జానీ | 
బోలే సబ బరాత సనమానీ ॥ 1798 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


252 Digitized by eGangotri Siddhanta Gyaan kosh రామచరిత మానస 


తా॥ దశరథమహారాజు, తనకు సమర్పించిన కట్నకానుకలలో యాచక 
లేవి కోరిరో వాటి నొసగెను. యాచకులు కాపలసిన వస్తుసముదాయమురక్స 
దీసికొని సంతుష్టి నొందిన పిదప మిగిలినవి జనవాసమునకు గొనిపోబడెన్స, 
అప్పుడు జనకమహారాజు చేతులు జోడించి సరసత్షమువారిని సన్మానించి మృదు 
మధుర వాక్యములచే నానందింపజే సెను. 


Soll సనమాని సకల బరాత ఆదర దాన బినయ బడా? B i 
ప్రముదిత మహాముని బృంద బందే పూజి ప్రేమ లడా౪ z | 
సిరు wg దేవ Hag సబ సన కహత కర సంపుట కిఏం, 
సుర సాధు చాహత WS సింధు కి తోష జల అంజలి ANd 

1759 

Ti అదరదానవినయాదులకో వరపక్షమువారిని సన్మానించి, జనక 

మహారాజు మహానందముతోను, _పేమతోను వారిని మురిపించి, తదనంతరము 
మునిబృందములను పూజించి వారికి వందన మొనర్చెను. 

తదుపరి మహారాజు సవినయముగ రెండుచేతులను జోడించి దేవతలను 

స్తుతించుచు * దేవతలును మరియు సజ్జనులును భకి భావమునే కోరుదురు. ఒక 

FS జలముచే నెక్కడై న సముద్రము నించునా ? లేక సము[దము సంతుష్టి 

నొందునా ” యనెను. 
వి॥ సాధువులును, సజ్జనులును ప్రీమచేతనే |పసన్నులగుదురు. 

నిర్మల హృదయము గోరుదురేకాని ధన, కనకాది వసువుల నెంత 
మ్మాతమాళింపరు. భక్తితో నేది యిచ్చినను స్వీకరింతురని యొక 
భావము. 


V, “a 


పూర్ణ కాములై న మహానుభావులు ఆంతరికమైన దృఢళభ క్తి, 
అచంచల విశ్వాసము వాంఛింతురేగాని బాహ్యవస్తువులకు (పాధాన్య 
మోయరని యింకొకభావ మిందు స్ఫురించుచున్నది. 


జనకమహారాజు అనర్రములైన వసువులను సమర్పించి: 
యి a— — 7 
తానిచ్చినవస్తువులు దోసెడు జలము మాతమేయని సవినయముగ 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri 51660201 
సీళారాముల కల్యాణము క్‌ anta Gyaan Kosha 253 


RERS జనకమహారా జెంతటి సుగుణభూషణుడో అంతటి 


నిరహంకారి. 


ఛం॥ తర జోరి జనకు బహోరి బంధు సమేత కోసలరాయ Hcl 
బోలే మనోహర బయన BHD సనేహ Ho సుభాయ సోం ॥ 
సంబంధ రాజన రావరే? హమ బడే అబ సబ DA భఏ I 
ఏహి రాజ సాజ సమేత సేవక PNB విను KG లఏ॥ 1760 
శా॥ మరల జనకమహారాజు సహోవరబంధు సమేతముగా చేతులు 
జోడించి, కోసలాధీశుడై న దశరథుని శీల స్నేహములను_|_పేమపూర్వకముగా 
(ప్రశంసించి మనోజ్ఞముగానిట్ల నెను: “ఓరాజా! మీతో వియ్యమొందిన నేను 


చరితార్థుడను. ఈ రాజ సరివార సమేతముగా మా యిరువురను మీరు వెలలేని 
సేవకులుగా భావింతురు గాక | (ముందు దోహాతో అన్వయము) 


Sol ఏ దారికా పరిచారికా కరి POR కరునా నఈ | 
అపరాధు ఛమిబో బోలి పఠయే బహుత హౌ. ఢీట్యో కశః॥ 
పుని భానుకులభూషన సకల సనమాన నిధి సమధీ కిఏ 1 
కహి జాతి నహి. HSB పరస్పర [పేమ పరిపూరన ors ॥ 
1761 
తా॥ ఈ నౌ కుమార్తెలను పరిచారికలుగా భావించి నూతన కరుణా 
విశేషముచే పాలింపుడు. నేను మి మ్మిక్కడికి బిలిపించి, అనుచితముగా 
[888 0989, గనుక మీరు నా యపరాధములను మన్నింతురు mši” 


అత్యంత వినయముతో కూడిన జనకమహారాజు విన్నపమును భానుకుల 
భూషణుడై న దశరథమహారాజు (FAT విని వియ్యంకుడై న జనకనుహారాజును 
సన్మాన నిధిగా నొనర్చెను. (దశరథుడు చేసిన అధిక సన్మానముతో, జనకుడు 
సన్మానమునకు నిధి యయ్యెనని భావము) వారి పరస్పర [oars రాగములను 
'చెలుప్పట కలవి కాదు. ఇరువురి హృదయములు |పేమపరిపూర్ణ ములు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


= ddhant: Kos 5 
O54 Digitized by eGangotri Siddhanta Gyaan Ko: 'శోరామచరిత మ 


Soll బృందారకా గన సుమన బరిసహిః రాజ జనవాసేపి చలే | 


2 


దుందుఖీ జయ ధుని BS ధుని నభ నగర కౌతూ హల wey 
తబ.సథీ( మంగల గాన కరత మునీస e VS By 
దూలహ దులహినిస్హ సహిత సుందరి చలీ, కోహబర ~ 
ese 8 i ts 

తా॥ డేపతలు సృష్పపర్ష మును గురియించుచుండిరి. చశరభథముహారాపై 
SLPS CA. ఖేరీనినాదములు, జయజయధ్వనులు, 'వేదధ్యనుల 


Die ee. mo kN. కటల ర్మ 0 అద ara 


మారు Layee స్వర్గమును, సగరనుసు ఆసందనుయము లె యుండెను 
క్‌ 


os చు ముసీశ్వరుల ఆ అజ జ్లైనుపొంది సుందరీమణులు మంగళగానముఠకో 


పెండి 


కుమా 3 0% దీసికొని కుల 


ఆ 
(ers 


ఎతసు పూజించుట 3 


St సుని పుని రామహి చితన సి i 
WOH మనోహర మీన ఛబి [పేమ eee Bsa 1763 


a. 
QQ 
— R -t ఆద, » a] ర af 4 
TN ఎనతాదెవి మాటిమాటికిసి ws ముని గాంచుచు సిగ్గుల ఏకో Sos ass 
చుండెను. T అమె మసిస్సు మ బా [తము OF ATT Gls డో మాతురము 


యుస్న ఆమె నేత్రములు సుందర మిన SOR గూడ హరించుసటుందెను. 
mM 


చౌ॥ స్యామ సరీరు సుభాయ( సుహావన | 
Sar కోటి నునోజ లజావన Il 
జావక జుత పద కమల సుహాఏ | 
ముని నున మధుప SS జిన ఛాఏ ॥ S 
యౌ 
wn Oats శా పనుల శరీరము సహజముగానే సుందర మెనది, 


రఘుకులతిలకుని సొగసు, కోట్లకొలది DMX ho లజావసతులుగా జేయునేటు 


ఈ జ jE? 
Noh. చరణకమలములు SIES: ములై. విరాజిల్లుచు, వికసించియుండును. 


= 
అందు మునిమానసన న సదా విహరించుచుండ్రును, 


వి! కమలములందు [ఫమరములు చేరి మకరందము సాన్యా 
‘Som చందంబున మునులు ' శ్రీరామపాద పద్మములను. జేరి 


సేవించుచు తరించెదరన్న మహతరభావమిందు ఇమిడి మున్నది. 
CC-0. ASI Srinagar Circfe, Jammu Collection. 


గ Digitized by eGangotri Siddh 55 
మిల 5 ల్యాణ gi y g anta Gyaan Kosha 255 


zi సీత పునీత మ నోహర ధోతీ 1 
హరతి వాల రబి దామిని జోతీ ॥ 
కల కింకిని కటి సూత్ర నునోహర 1 
బాహు బిసాల బిభూషన సుందర I 1760 


తా॥ శ్రీరాముడు ధరించిన మనోజమెస పీఠాంబరము ఉదయథానుని 
yo 
Savor మెఅప్పతీపను హరించుసట్లుందెను. సునోహర మైస చిరుగ 
mM 
కాడిన నదికటుకోను, విశాలవాహువులందు సుంటరమెసన ఆభరణములతో గూడి 
అ oc 


(ర్రీరాముగు విరాజిలుచుండెను. 
mM 


Bn పీత ade మహాఛబి దేఈ ı 
కర ముదికా చోరి చితు లేఈ ॥ 
సోహత బ్యాహ సాజ సబ సాజే 
ఉర ఆయత ఉరభూషన రాజే ॥ 1766 
(శ్రీరాముడు ధరించిన పసుపుపచ్చని యజ్లోపవీతము శోభాయ 
మాసముగ నుండెను. EA ధరించిన అంగుశీయకములు చిత్త మును హరించు 
సవిగా సుండెను. వివాహ సందర్భమున శ్రీరామునకు జేసిన "అలంకారము కడు 
శోభనొనగూర్చు చుండెను. ఉరమున సుందరాభరణములతో GT శోభిల్లు 


చుండెను, 


SH పిఅర ఉపరనా కాఖాసోతీ 

దుహు6 ఆరని లగే మని మోతీ ॥ 

నయన కమల కల కుండల కానా | 

బదను సకల Todd నిధానా li 1767 

Si శ్రీరాముడు ధరించిన పసుపు పచ్చని సల్లా (%7 శసవీతముపఠె 
శోభాయుక్ష ముగ నుండెను. దానికి రెండుకొనలయందు మణులు, ముత్యములు, 
కూర్పబడియుండెను. 

శ్రీరాముడు కనులనయను(డై , కుండలధరుడై. విరాజిల్లుచుండెను. ముఖా 
రవించచు సౌందర్యమున కాట పట్టయి యొప్పెను. 

CC-0. ASI Stare Circle, Jammu Collection. 


igitize eGangotri Siddhanta Gyaan Kosha 
258 Se re 
చౌ॥ సుందర భ్రుకుటి మనోహర నాసా | 
భాల తిలకు రుచిరతా నివాసా ॥ 
సోహత మౌరు మనోహర మాథే 1 
మంగలమయ ముకుతా మని mG ॥ 1768 


Dı (భుకుటి సుందరముగను. నాసిక మనోహరముగ నుండెను. లలాట 
తిలకము సౌందర్యమునకు నిధియెయుండెను. (శ్రీరాముడు ముత్యములు, మణులు 
చెక్కిన శిరోభూషణములను ధరించి విరాజిల్లుచుండెను, 


Soll WE మహాముని STO మంజుల అంగ సబ చిత చోరహీం 
పుర నారి సుర సుందరీ బరహి DSE సబ తిన తోరహి,॥ 
మని OOS భూషన వారి ఆరతి కరహిం మంగల గావహీ( | 
సుర సుమన బరిసహిం సూత మాగధ బంది సుజసు 

సునావహీ( ॥ 1769 

తా॥ శిరమున ధరించిన బాసికమున అమూల్యములై న మణులు గూర్చబడి 
యుండెను; సర్వాంగములును సుళోఖితములై చిత్తమును హరించునటులుండెను. 
సుందరీమణులును, 'దేవాంగనలును పెండ్లి కుమారుని [శేయముకొఅకు 

(పార్థించుచుందిరి, వస్త్రమణిభూషణములను moa ae మంగళ 


హారతి నొసగుచుండిరి, మంగళగానము సల్పుచుండిరి, చే తలు పుష్పవర్ష మును 
గురియించుచుండిరి; సూత మాగభులు మరియు భటులు చే ఏ. MAF గానము 
నాలకించుచుండిరి. 


Soll కోహబరహి( అనే కుఅ(ర Hoch సుఆసినిన్హ Sop arg కై! 
అతి (పీతి లౌకిక రీతి లాగి కరన Sooke me కై 7 
లహకౌరి గౌరి VPS రామహి సీయ సన సారద కహైం | 
రనివాసు హాస బిలాస రస బస జన్మ కోఫలు సబ ogre | 

Tr 


wn సౌభాగ్యవతులై న నారీమణులు పెండ్లి కుమారులను, aod కుమార్తె 
లను కులదేవతా మందిరమునకు SED వచ్చిరి; మంగళగీతములను పాడుచు, 
లౌకిక రీతి ననుసరించిళ్లి 0. ASI Srinagar Circle, Jammu Collection. 


పళారానుల కల్యాణ మత0296 by eGangotri Siddhanta Gyaan Kosha 207 
సి 


పార్వతీదేవి శ్రీగామచందునకు విందారగించుటను నేర్చుచుండెను. అదే 
విధముగ సరస్వతీదేవి సీతకు నేర్చుచుండెను. రాణివాసమంతయు హాస విలాస 
సులకో ఆనందముసందు నిమగ్నమాయెను. సీతారాములను మాటిమాటికిని 
వర్శించుచు సర్వులును జస్మ సాఫల్యమును (rh, ంసజేసికొనుచుండిరి. 


Soll నిజ పాని మని మహు( దేఖిఅతి మూరతి సురూపనిధానకీ | 
woe న భుజబల్రీ బిలోకని విరహ భయ జానకీ I 
కౌతుక బినోద ప్రమోదు ప్రేము న జాల కహి జానహి( అలీ(। 


బర ach సుందర సకల సఫీ( లవాఇ జనవాసేహి చలీ(॥ 
1771 


తా॥ సీతాదేవి ధరించిన కరకంకణ మణులలో (శ్రీరామచం (దుని (పతి 
బింబము గానవచ్చుచుండెను. దర్శనవియోగము కలుగునన్న భయముచే ఆమె 
బాహులతను మరియు దృష్టిని తొలగించలేదు, 

ఆ సమయమున జరిగిన వినోదములు, ఆనందములు (పేమాతిశయము 
వర్ణ నాతీతములు. అవి సఖీజనమునశకే విదితములు. తదనంతరము పధూవరులను 
సుందరీమణులై న GOSS wo జనవాసమునకు బిలుచుకొ నిపోయిరి. 


Soll కేహి సమయ సునిఅ అసీస జహ( 
తహ? నగర నభ ఆన(దు మహి | 
చిరు జిఅహు( SÂ చారు చారయో 
ముదిత మన సబహీ6 కహా ॥ 
జోగిం[ద సిద్ధ మునీస BS బిలోకి [Se దుందుభి హనీ 1 
చలే హరషి బరషి (ప్రసూన నిజ నిజ 
లోక జయ జయ జయ భనీ I 1772 
wy అటితటి, గగనమందు, నగరమందేకాదు ఎక్కడ జూచినను 
ఆశీర్వాద ధ్వనులే వినబడుచుండెను. 


శ్రీరామ. 
© 11 17 CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


268 Digitized by eGangotri Siddhanta Gyaan KBR soe Soniye 
Med) 
PAN of «tu < ey 2 J x 
ఎల్లి రును (ప్రసన్న చిత్స SE ఈ సల్వురు దంసతులును చిరంజీవులై 
వరిలుదురు గాక 1’ అనిరి. యోగీం్యదులు, సిద్దులు, మునీశ్వరులు, దేవతలు 
Om Q 

(శ్రీరామచందుని నయన పర్వముగ దిలకించి, దుందుభులు (మోగించి హర్ష 

నినాపములతో పుష్పవర్ష మును గురియించుచు తమతమ లోకములకు వెద 
పోయిరి, 


దో॥ సహిత బధూటిన్హ కుఅ(ర సబ తబ ఆఏ పితు పాస | 
సోభా మంగల మోద భరి ఉమగేఉ జను జనవాస ॥ 17% 
తా॥ అప్పుడు వ రాజకుమారులును భార్యాస మేతులై తం దియొద్దకు 


విచ్చేసిరి. జనవాసము శోభా, మోద, మంగళములచే నిండి యుప్పొం గెనని 
SHO 58 విదితమగుచుండెను. 


Oi DO జేవనార భఈ బహు భా(తీ | 
పఠఏ జనక Serg oor ॥ 
పరత BDSG బసన అనూపా 1 
సుతన్ల సమేత ASS కియో భూపా ॥ 1774 


తా॥ తర్వాత రకరకములై న మదుర పదార్థములు తయారుచేయబడెను. 
జనకమహారాజు పెండ్లి వారి కాహ్వానము నం పెను, 


ఆ దశరథమహారాజు గౌరవార్థము స్వాగత సమయమున అమూల్యమైన 


వస్త్రములు సజచియుండ, Sisters ES పస్మృతసమేతముగ దానిపై మెల్ల మెల్లగ 
గమనమును సాగించెను. 


చౌ॥ సాదర సబ కే పాయ పారే | 
జథాజోగు DES, వై ఠారి ॥ 
SO జనక అక్‌ చరనా ı 
సీలు సనేహు జాణ నహిం బరనా ॥ 1779 
తా॥ ఆదర సత్కారములతో Soy పాదములు కడుగబడెను. వారు 


a re Saws రి. జన రు SAYED పాదములను 
CC-0. ASt Srinagar Circle, anima 


సకారాముల కల్యా అవమి'9' 206 by eGangotri Siddhanta Gyan Kosha 959 


కడిగెను. ఆ శుభసమయమున జనకుని శీల, స్నేహసంపదను వర్ణించుటకే 
శక్యము గాదు, 
చౌ! బహురి రాను పద పంకజ SD | 

జే హర హృదయ కమల మహు6 APD I 

Boe wg రామ సమ జానీ I 

SO చరన జనక నిజ పానీ N 1776 


Tn తదుపరి జనకమహారాజు (శ్రీరామ చరణ కమలములను గడిగెను. 
ఆ పాదారవింపములు శివుని హృదయకమలమునందు దాగుకొనియుండును. 
(ఆ పాదసేవ భాగ్యశాలియైన జసకునకు లభించెనని భావము.) లక్ష్మణ, భరత, 
శ తుఘ్నులను గూడ శ్రీరామునితో సమానులుగ భావించి జనకుడు వారి 


పాదములను స్వహస్తములణే కడిగాను. 


Ti ఆసన ఉచిత సబహి నృప దినే | 
అడ అటి బౌ 

బోలి సూపకారీ సబ D3 il 

సాదర లగే పరన పనవారే | 

కనక కీల మని పాన స(వారే I 1777 

Ty జనకమహారాజు సర్వులకును ఉచితాసనముల నొసగి PSDB; 
వడ్డించువారల Bo రను బిలిపించెను. వారు ఎల్లరకును భోజనము లిడుట్నకె 
ఆకులు పరచిరి. అవి బంగరుచీలలతో అమర్చబడిన మణినిర్మతములై న ఆకులు. 


దో॥ సూపోదన Hod) సరపి సుందర స్వాదు పునీత | 
ఛన మహు సబ Bc సరుసి A చతుర సుఆర బినీత ॥ 1778 


తా॥ ఒక క్షణములో రకరకములై న మధురపదార్థములును సువాసనలడే 
గుబాళించు ఆవు నెయ్యి పడ్డింపబడెను. 


చౌ॥ పంచ కవల కరి BSS లాగే | 
గారి గాన సుని అతి అనురాగే ॥ 
భాంతి అనేక పరే పకవానే | 
సుధా HOH నహి6 జాహి. బథానే ॥ 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


1779 


980 Digitized by eGangotri Siddhanta Gyaan గిరా గ్ర మానస 

Bn సర్వులును [పాజాహుతులు స్వీకరించి (ప్రాణాయ స్వాహ 
అపానాయ స్వాహా, వ్యానాయస్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహ? 
అను మం|త్రనుల నుచ్చరించుచు ముందు ఐదుసార్లు ఆహుతులు BOF Hy, 
భోజనములు చేయసాగిరి. ఆ శుభసమయమున ఒకరితో నొకరు పలికిన Šors% 
పలుకులను సంగీతమును విని, (పేమ నిమగ్నులై రి. అమృతతుల్య మైన స్వాదిష్ట 
Saws పదార్థములు పడ్డింపబడెను. వాటిని పర్షించుట'కే సాధ్యము గాదు. 
Sil పరుసన లగే సుఆర సుజానా ı 

Hows DOS నామ కో జానా il 

చారి భాంతి భోజన OG గాఈ 1 

ఏక ఏక OG బరని న జాఈ ॥ 1789 


wn బహువిధములై న భోజన సదార్థములు పడ్డింపబడియుండెను. వాటి 

"పీరు ఎవ్వరికి తెలియును? (చర్వ్య, చోష్య, లేహ్య సేయాదులు-నమలుట, 
య 

పీల్చుట, నాకుట, (తాగుట అని అర్థము. ఇవి నాల్లువిధములు ఇందులో ఒకొక్క 


విధికిత గిన ఎన్నియో పదార్థములు తయారుచేయబడి యుండెను; వాటిని వర్జించుటకే 
వీలుగాదు. 


D SSO రుచిర బింజన బహు జాతీ | 
ఏక ఏక రస అగనిత భాయీ ॥ 
జేవ(త దేహి మధుర ధుని గారీ | 
లై లై నామ పురుష అరు నారీ ॥ 1781 
తా॥ చతుర్విధములై న స్వాదిష్టములు స్యంజనములే ! ఒకొక్క 
రసము SIOS సాధ్యముగాని |ప్రకారములకో తయారుచేయబడెను. భోజన 


సమయమున స్త్రీ పురుషులు సరిహాసము లాడుకొనిరి, - నారీమణులు మధుర 
స్వరమున తిట్టుచుందిరి. 


చౌ! సమయ సుహావని గారి విరాజా | 
హ(సత రాజ సుని సహిత సమాజా I 
ఏహి DA సబహీం Sax కీనా | 
er 2 
ఆదర సహిత ఆచమను దీనా 178 


il r 
CC-0. ASI Srinagar Circlasdammu Collection. 


emo 


281 


సళారాముల Seg e9%Bigitized by eGangotri Siddhanta Gyaan Kosha 

శా॥ సంతోష సమయమున JOSH ప్యంగ్యవచనములు గూడ హృద 
యంగమముగ నుండెను. ఆ పలుకులను విని సమాజసహితముగా దశరథమహా 
రాజా మందహాసము చేయుచుండెను. ఇవ్విధముగ నెల్ల రును భోజనముచేసిరి. 
సర్వులకును ఆదరపూర్వకముగ ఆచమన మొసగబడెను. (చేతులు కడుగుకొనుట్నకె 


yoann గబడెను.) 


Sn Bo పాన పూజే జనక దసరథు సహిత సమాజ | 
జన వాసేహి KSB ముదిత సకల భూప సిరతాజ ॥ 1783 


Ti పరివారసహితముగనున్న దశరథుని జనకుడు తాంబూలాదుల నిచ్చి 
పూజించెను. రాజశిరోమణియైన దశరథుడు [ప్రసన్నుడై జనవాసమున 'కే గెను. 


చా! నిత నూతన మంగల పుర మాహీ. | 
నిమిష సరిస దిన PDI జాహీ. I 
బడే భోర భూపతిమని జాగే 1 
జాచక గున గన గావన లాగే Il 1784 


Tu జనకపురమున నిత్యము మంగళమే | దివారాాతములు క్షణములో 
గడచిపోవుచుండెను. అరుణోదయనున రాజులకు మకుట మణియైన దశరథ 
మహారాజు మేల్కొానెను. యాచకులు రాజు గుణములను గానము చేయసాగిరి. 


Th BH కుఅంర బర బధున్హ సమేతా I 

కిమి కహి జాత మోదు మన జేతా ॥ 

[ars [Bose కరి గే గుర పాహీం I 

నుహాప్రమోదు [(పేము మన మాహీం I 1789 

Bu పత్నీసహితులై న నల్వురు కుమారులను జూచిన దశరథుని 
మనస్సంతోషమును వర్ణించుటకు సాధ్యమా: మహారాజు కాలకృత్యములను 
దీర్చుకొని వసిష్టమహాముని కడ కేగెను. అట్టితతి అతడు (_పేమానంద 
పరిపూర్ణుడై విరాజిల్లైను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


5 C Va 
282 Digitized by eGangotri Siddhanta Gyaan KOT మచ 88 మాన్య 


స 
చౌ॥ కరి [పనాము పూజా కర జోరీ | 
బోలే గిరా అమిఅ జను బోరీ ॥ 
తుమ్హురీ కృపా. సునహు ముని రాజా |; 
Hoe అజు మె పూరనకాజా il 1786 
a 
తా॥ మహారాజు వసిష్టునికి (సణమిల్లి పూజించి, సవినయముగ Sho 
జోడించి అమృతతుల్యమైన వాక్కుల నివ్విధముగ నుడివెను:_ “మునిసత మా, 
సీ కృపాకటాక్షమున నేను పూర్ణకాముడనై నాను. (ముందు దోహాతో అన్వయము) 


చౌ॥ అబ సబ బిప బోలాఇ గోసాఈం | 

దేహు ధేను సబ భాంతి బనాఈ. Il 

సుని గుర కరి మహిపాల బడాఈ ı 

పుని పఠఏ ముని బృంద బోలాఈ ॥ 1787 

తా॥ స్వామీ 1 ఇప్ఫుడు (వాహ్మణులందరిని బిలిపించి, సర్వాలంకారాలకో 
శోభిల్లు గోవులను దానమొసగుడు.” అనిన మహర్షి మహీపతిని (పళంసించి, 
ముని బృందనును News Wo Dro. 


Si wmode అరు దేవరిషి బాలమీకి జాబాలి | 
ఆఏ మునిబర నికర తబ కౌసికాది తపసాలి ॥ 1788 
DI అప్పుడు వామదేవుడు S IDS నారదుడు, వాల్మీకి, జాబాలి, 
విశ్వామ్మితాది తాసస |శేష్టులును తదితర ముని బృందములును విచ్చేసిరి. 
DI దండ |పనామ సబహినృపస a3 1 
బౌ 
పూజి Sox బరాసన దీన్లే n 
చారి od) బర ధేను మగాఈ | 
కామసురభి సమ So సుహాఈం I 1789 
తా॥ రాజెల్లరకును సాష్టాంగ నమస్కారము లొనర్బెను. [HSS 
భక్తి తాత్సర్యములతోను వారిని పూజించి ఉత్తమాసనముల నొసగెను. కామధేను 


వుతో సమానములై న నాల్గులక్షల గోవులను దెప్పించెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


సీతారాముల Ser g OBVitized by eGangotri Siddhanta Gyaan Kosha ate 


వా! సబ OB సకల అలంకృత Bec 1 
యౌ 
ముదిత మహిప మహిదేవన్హ BO c li 
కరత DSS బహుబిధి నరనాహూ | 
లహేఉ6 Be జగ జీవన లాహూ il 1780 


తా॥ ఆ గోవులను అలంకరింపజేసి, రాజు ప్రసన్న చిత్తముతో మహీసురు 
లకు దానము జేసెను. వారిని పెక్కుభంగుల స్తుతించి తాను జన్మసాఫల్యము 
నొందితినని వారికి విన్నవించెను. 


Si Bg అసీస మహీసు అనందా | 
లిఏ బోలి పుని జాచక బృందా ॥ 
కనక బసన మని హయ గయ స్యందన l 
AD బూయి రుచి రబికులనందన ॥ 1791 


తా॥ (బ్రాహ్మణుల ఆశీర్వాదమును బడసి రాజు అనందపరపళుడాయెను. 
మరల యాచకబృందములను బిలిపించెను. వారు కోరిన సువర్ణ, మణివ స్త్రాదులను 
_గజ, రథ, తురగాదులను రవికుల నందనుడై న దశరథుడు వారి కొసగి 


సంతుష్టులను గావించెను. 


Si చలే పథత గావత గున గాథా | 
జయ జయ జయ దినకర కులనాథా ॥ 
ఏహి విధి రామ బిఆహ ఉఛాహూ | 
సకల న బరని సహస ముఖ జాహూ il 1792 
Tn ఎల రును సూర్యవంశ సంజాతుడె న దశరథమహారాజునకు జయము 
m al 


జయమని మహారాజునుగూర్చిన గుణగానము Sey వెడలిరి. ఇట్లు మహావై భ 
వో పేతముగ (శ్రీరామకల్యాణము జరిగెను. దీనిని సహ సముఖములు గలిగిన 


ఆదిశేషుడు కూడ 38, ంపజాలడు. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


284 


Si 


Digitized by eGangotri Siddhanta Gyaan KEKE DISS Sixx, 
అయోధ్యా (పత్యాగమనము 
బార బార FHS చరన సీసు నాఇ కహ రాజ | 


1798 
By మహారాజు మాటిమాటికిని విశ్వామిత్రుని పాదపద్మములకు నమస్క 


రించుచు “ఓ మునిరాజా, ఇదంతయు నీకృపాకటాక్ష ప్రసాదమే” యని wary 
చుండెను. 


oll 


జనక సనేహు సీలు కరతూతీ ı 

నృపు సబ భాంతి సరాహ విభూశీ ॥ 

దిన ఉఠి AT అవధపతి మాగా | 

రాఖహి6 జనకు సహిత అనురాగా ॥ 1794 


Bi వశరథమహారాజు ఉనకుని bo [ పేమాదులను, ఐశ్వర్యమును 


గూర్చి బహ్నుప్రకారములుగ (పశంసించుచుండెను. (పతిదిన ముదయమున లేచి 
నంత నే అయోధ్యాపురాధీశ్వరుడై న దశరథుడు జనకమహారాజును సెలవదుగు 
చుండెను, కాని, జనకుడు ప్రేమాతిశయముతో అయన నక్క_డనే యుంచుకొనెను. 


oil 


నిత నూతన SSH అధికాఈ ı 

OS పతి సహస భాంతి పహునాఈ ॥ 

నిత నవ నగర అనంద ఉఛాహూ | 

దసరథ గవను సోహాఇ న కాహూ ॥ 1799 


తా॥ ఆదరణ నిత్యమై నూతనమై పెంపొందసాగెను. ప్రతిదినము So 


కొలది అతిథులు వచ్చుచుండిరి,. నగరములో నిత్యము ఆనందోత్సనములు 
జరుగుచుండెను. దశరథు డయోధ్యకు మజలుట 'కెవ్వరికిని ఇషము లేకుండెను. 
` Q 


oll 


బహుత దివస DS ఏహి wh | 

జను సనేహ Se acB బరాతీ ॥ 

SOS సతానంద తబ జాఈ | 

కహా బిదేహ నృపహి సమురూఈ ॥ 1796 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అయోధ్యా LST gA ea by eGangotri Siddhanta Gyaan Kosha 250 


ou ఇవ్విధముగ పెక్కుదినములు NOOR ade. Dod are "స్నేహ 


సాశముతో బంధింప pds. అప్పుడు విళ్వామి[ తుడును, శతానందుడును జనక 
మహారాజున కిట్లు తెలియజేసిరి_ (ముందు దోహాతో అన్వయము) 


చా! అబ దసరథ కహ: ఆయసు దేహూ | 
జద్యపి ఛాడి న సకహు సనేహూ ॥ 
Ke నాథ కహి సచివ Herd | 
కహి జయ జీవ సేస BS. నాఏ ॥ 179% 


తా॥ “రాజా! స్నేహవశమున HH వారిని విదువ వెతివి. ఇక నైనను 
దశరథుడు అయోధ్యకు మరలుట Sta నొసగుము.” 

మునుల మాటల నాలకించినవాడై జనకమహారాజు “మీ యాజ్ఞ శిరసా 
నహింతు” నని నుడువుచు మంత్రులను బిలిపించెను. “జయ 85" యని చెప్పుచు 
వారు విచ్చేసి ప్రణమిల్లి రి. 


Si అవధనాథు చాహత చలన OSS కరహు జనాజ | 
భఏ |ప్రేమబస సచివ సుని బిప్ర సభాసద రాజ ॥ 1798 
wn జనకమహారాజు వారి ని ట్లాజ్ఞాపించెను : :— “ అయోధ్యానాథుడై న 
దశరథమహారాజు వెడల నుద్యుక్తు డాయెనని రాణివాసమునకు వర్త మాన మంపుడు” 
అని. అదివిని మంతులు, (వాహ్మణోత్త ములు, సభాసదులును . ఉనకమహారాజుతో 
పాటు (పేమ DSHS రి_ 


Si పురబాసీ సుని చలిహి బరాతా | 

బూరుత బికల పరస్పర బాతా I 

సత్య గవను సుని సబ Doms | 

మనహు. సాంరు సరసిజ సకుచానే ॥ 1799 

తా॥ పెండ్లి వారు అయోధ్యకు మరలుదురన్న వా ర్త జనకపురవాసులకు 
దెలిసెను. వారు వ్యాకులత చెంది పరస్పరము సంభాషించుకొని, వెళ్ళక తప్పదని 
సంధ్యాసమయమున కమలములు ముడుచుకొన్న రీతిగా ఉదాసీనులై. రి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


268 Digitized by eGangotri Siddhanta Gyaan గంక[ీరామచరిత STS Sy 


Dil సంధ్యాసమయమున కమలములు ముడుచుకొన్స్స, 
అదేరీతిగా దశరథమహారాజు పరివారసమేతముగా SBME ee, 
'వెడలు చున్నాడన్న వార్తనువిని, జనకపురవాసులు TGs 
నొందిరి. 


చౌ! axe asec ఆవత బసే బరాతీ | 
తహ( తహ( సిద చలా బహు భాంీ ॥ 
DAS భాంతి Dar పకవానా | 
భోజన సాజు న sg oar il 1800 
తా॥ పెండ్లి వారు అయోధ్యకు మరలివచ్చునపుడు వారెచ్చట విడిదిచేయ 
దలచిరో అచ్చటికి దా [cts పదార్థములును పంసబడెను. అనేక 


విధములై న సల్ల కీలు భోజన సీ సామ గి, వివీధవస్తు సముదాయములు 58 o% 
శక్యముగానివి. 


చౌ! భరి భరి బసహ( అపార కహారా | 
పఠఈ( జనక అనేక సుసారా I 
తురగ లాఖ రథ సహస పచిసా ı 
సకల స(వారే నఖ అరు సీసా ॥ 1801 


Ti అగణితములగు పృషభములపై నను, _ డోలీలలోను ara A 
సంపబడుచుండెను, అంతేగాక జనకమహారాజు హంసతూలికాతల్పములను 


బంపెను. ఒక లక్షతురగములను, ROSS దువేలు రథములను చక్కగా 
నలంకరించి సం పెను, 


oll నుత్త సహస దస సింధుర సాజే 1 
జిన్హహి దేఖి దిసికుంజర లాజే ॥ 
కనక HOS మని భరి భరి జానా | 
మహిషీ, ధేను బస్తు విధి నానా ॥ 1802 
తా॥ పదివేలు మదించిన మ శ్తేభములు కూడ పంపబడెను. అగజ 


రాజములను TOONS దిగ్గజములు కూడ సిగుజెందుననుటలో సందియములేదు. 
a 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Ras VAS 
అయోధ్యా (పల Si Hiid by eGangotri Siddhanta Gyaan Kosha 261 


మజీకనకాది వస్తువులు బండ్ల నిండుగ నొసగబడెను. గోవులు, DB, నానా 
సకారములైన వస్తు సుసముదాయము లొసగబడెను. 


gl దాఇజ అమిత న సకిఅ కహి OS బిదేహ( బహోరి 1 
జో అవలోకత లోకపతి లోక సంపదా HS il 1808 
on ఇవ్విధముగ జనకమహారాజు అపరిమిత ధనమును వరకట్నముగా 
5930 ose సాధ్యముగానేరదు. ఆ సంసదను గాంచినచో, లోక 
పాలుర సంపద గూడ కొలదిగా గోచరించును. 


SN Sean సమాజు ఏహి భా(తి బనాఈ | 

జనక అవధపుర BS, పఠాఈ ॥ 

చలిహి బరాత సునత సబ రానీ | 

వికల మీనగన జను లఘు పానీ I 1804 

Bn ఇవ్విధముగ సకలసామ[గిని సమకూర్చి జనకమహారాజు పెండ్లి 
వారిని సగౌరవముగా అయోధ్యానగరమునకు బంపెను. వరపక్షమువారు వెడలు 
చున్నారన్న వార్త విస్నతోడనే రాణులెల్ల రును కొలదిగా జలమున్న సరస్సులలో 
చేపలు విలవిలతన్నుకొన్నటులు వికలత Gods. 


చౌ॥ DD పుని సీయ గోద కరి లేహీ6 1 

Bg అసీస సిఖావను దేహీ. ॥ 

హోఏహు సంతత పియహి పిఆరీ ı 

చిరు అహిబాత అసీస హమారీ I 1809 

wn రాణులు సీతను ఒడి జేర్చి ఆశీర్వాద మొసగుచు ఇవ్విధముగ 
బల్కిరి. “సీతా! నీవు సదా నీ పతికి (ప్రాణపదముగ నుండుము. నీ కీరి, 
అచలమై దిగంతముల వ్యాప్పినొందును. ఇదే మా ఆశీర్వాదము. (ముందు 
దోహాకో అన ప్రయము) 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


ze Digitized by eGangotri Siddhanta Gyaan KGB ముచరిత IPN Nay 


చౌ॥ సాసు ససుర గుర సేవా కరే హూ 1 

పతి a లభి ఆయసు అనుసరేహూ Il 

అతి సనేహ బస సఖీం సయానీ 1 

నారిధరమ సిఖవహీ( మృదు దానీ ॥ 1806 

తా॥ అత మామలకును గురువులకును Dd జేయుము, పతియాజ్ఞను శిరసా 
పహింపుము. 

ఇంకను యౌవనవతులై న go అత్యంత స్నేహపారవశ్యముచే కోమల 
వాణీతో స్త్రీ ధర్మమును సీతకు జెప్పిరి. 


చౌ॥ సాదర సకల Hoc సమురూ Sac | 
రానిన్హ బార బార ఉర లాఈ. ॥ 
బహురి బహురి భేటహి* మహతారీ( | 
కహహి బిరంచి Shc కత Âc ti 1807 


తా॥ అత్యాదరముతో రాణులు హితో Sow బలికి వారిని హృదయములకు 
హత్తుకొనిరి. తల్లులు మాటిమాటికిని వారిని గలియుచ్చు బహ్మాస్త్రీల నేల సృజించె 
అవి mM L 
నని నుడువుచు వాపోయిరి. 


Si Be అవసర was, సహిత రాము భాను కుల కేతు | 
చలే జనక మందిర ముదిత Dor కరావన హేతు ॥ 1808 


Tu ఆ సమయమున సూర్యవంశమునకు పతాకాస్వరూపుడై న [bow 
చర్మదుడు సహోదరసమేతముగా [ప్రసన్నుడై నెలవు గైకొనుటకు జనక 
మహారాజ భననమునకు వెడలెను. 


చౌ! చారి Fy సుభాయ( సుహాఏ | 
నగర నారి నర దేఖన wd ॥ 
కోఉ కహ చలన DPS హహి(ఆజూ | 
కీన్ల బిదేహ బిదా కర సాజూ ॥ 1809 
తా॥ నగరనివాసులైన స్త్రీ పురుషులు సహజసుందరులై న రామలక్ష్మణ 


భరత శ|తుఘ్నులను గాంచుటకు సరుగిడిరి, వారిలో ఒకరిట్లు చెప్పుచుండిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


igitized by eGangotri Siddhanta Gyaan Kosha 289 
x. z A He 
అయోధ్యా (పత్యాగమనీమ 


ఈ దినమేవారు పయనమై పోవుచున్నారు. వారు సుఖముగా బోవుటకు జనక 
వుహారాజు సన్నాహముల నొనర్చెను. (ముందు దోహాతో అన్వయము) 


gn లేహు నయన భరి రూప నిహారీ | 

[ప్రియ పాహునే భూప సుత చారీ ॥ 

కో జానై కేహి సుకృత సయానీ | 

నయన అతిథి 83 బిధి ఆనీ ॥ 1810 

Ti రామ లక్ష్మణ భరత శ్యతుఘ్నుల మనోహర రూపములను నయ 
నోత్సవముగ దిలకింపుదు. ఓ జవ్వనీ1 ఏ సుకృతమునలన విధాత మనల 
నిచ్చటికి దెచ్చి మన నయనములకు వీరి నతిథులుగా జేసెనో యెప్వరెటుగుదురు? 


Si మరనసిలు BM పావ పిఊషా | 
సురతరు లహై జనమ కర భూఖా Il 
పావ నారకీ హరిపదు జై సేం | 
ఇన్హ కర దరసను హమ కహ( తై సేం I 1811 


Bun మరణించువాని కమృతము (పాప్పించినట్లు, జన్మదరి దుడు కల్ప 
వృక్షమును పొందినట్లు, నరకమునకు యోగ్యుడైన జీవునకు పరమపదము 
(పాపి ంచినటు, మనవంటివారలకు (్రీరామదర్శనము లభ్య మైనది. 

— mM qa 


SN DOH రామ సోభా ఉర ధరహూ I 

నిజ మన ఫని మూరతి మని కరహూ ॥ 

ఏహి DE సబహి నయను ఫలు దేతా । 

గఏ Hod సబ రాజ నికేతా ॥ 1812 

Bn (శ్రీరామచంద్రుని రూపమును గాంచి, ఆ తేజస్సును హృదయము 
నందు నెలకొన జేయుడు. మీ మనంబులను సర్పములుగను, (శ్రీరామచం|దుని 
సర్బమణిగా జీసికొనుడు. ” 

ఈ విధముగా కనువిందొనరించు రాజకుమారులు రాజభవనము నుండి 


'వెడలిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


7 Digitized by eGangotri Siddhanta Gyaan Kgsha < xa,- 
270 ig y eGang y 'శ్రోతోమచరిఆ SON Sey 


Di HBSS సర్పముండజాలదు. శ్రీరామనామమున్సు 
080596 మనశ్శాంతియుం౦డదు. రామనామ సంకీర నవ్వే యేక 
మా|త ఆధారము, అదే తరణోపాయము. 


దో॥ రూప సింధు సబ బంధు op హరషి ఉఠా రనివాసు i 
కరహి6 నిఛావరి ఆరతీ మహా ముదిత మన సాసు ॥ 1813 


Bu శోభాసముదులై స రామ, లక్ష్మణ, భరత, శ్యతుఘ్నులను గాంచి, 
రాణివాస మంతయు హర్షి ంచెను, vy లెల్ల రును (సునయన మొదలై న రాణులు) 
ప్రసన్న చిత్తముతో మంగళహారతుల నొసగుచుండిరి. 


SN BD రామ KD అతి wxorAc | 


A 


(ఎమబిబస HO పుని పద లాగి. ॥ 


సహజ సనేసు బరని BD జాతః ॥ 1814 


తా॥ (శ్రీరామచందుని దిస్యమంగళ స్వరూసమును గాంచి వా రత్యంత 
|_పేమానురాగ పరిపూర్ణులై రి. | sos వశీభూత లైన కారణమున మాటిమాటికిని 
శ్రీరామపాదపద్మములను సేవించిరి. హృదయమున ప్రీతి పెంపొందెను. కనుక 
లజ్జకు తావులేదు. వారి సహజ స్నేహభావము నే విధముగను పర్శింపశక్యముగాదు. 


వి॥ శ్రీరాముని ప్రై [పెతిగలిగిన రాణులు శ్రీరామపాదపద్మము 


లను మాటిమాటికిని సేవించిరి, ఆ సమయమున వారి కేమాతము 
లజ్ఞాభావ ముదయింపలేదని శ్రీతులసీదాసు నుడివిరి. 


ఇచ్చట ఇంకొకటి కూడ ఊహింపనగును. భక్తుల సర్వస్వము 
భగవానుడు. వారు మనో, TEA కర్మలతో నిరంతరము కొలుచు 
చుందురు. అంతేగాక భక్తిపూర్వకముగ నాట్యము చేయుచు హరినామ 
సంకీర్తనమొనర్చుచు, తన్మయత్వమును బొందు తటి వారికి లజ 
యెక్కడిది ? 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


wa «Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 271 
varT g apisia 


చా॥ Fs సహిత ఉబటి అన్హ ara) 1 


ఛరస అసన అతి హేతు జేవా(ఏ ॥ 

బోలే రాము సుఅవసరు జానీ 1 

సీల సనేహ సకుచమయ దానీ ॥ 1819 

తా॥ వారు లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేతముగా శ్రీరామున కభ్యంగ 
స్నానము జేయించిరి. [ass షడ్రసోపేత భోజన WAS. తగిన సమయము 
జూచుకొ ని (శ్రీరాముడు స్నేహశీల, SoS Was ములై న THO ని వ్విధముగ 
బల్కెను:- (ముందు దోహాతో అన్వయము) 


చా! రాజ అవధపుర చహత సిధాఏ I 
విదా హోన హమ ఇహా( పఠాఏ ॥ 
మాతు ముదిత మన ఆయసు దేహూ | 
బాలక జాని కరబ నిత నేహూ ॥ 1816 


తా॥ “మహారాజు అయోధ్యకు బోవలయునని కోరుచున్నారు. “సెలవు 
దీసికొనుటకై వారు నన్నిటకు పంపినారు. ఓ మాతా! (ప్రసన్న చిత్తముతో నా 
Sha నొసగుము. మమ్ము బాలకులుగా భావించి మాయందు స్నేహభావ ముంచు 


మమ్మా yr 


Ti సునత బచన Doe రనివాసూ | 

బోలి న SSerc |(పేమబస సాసూ ॥ 

హృదయం లగాఇ కుఅంరి సబ లీస్ట్‌ I 

SBS, సౌంపి DSB అతి 80 ii 1817 

Bn వినయయుక్తములై న (శ్రీరామ వచనములను విని రాణులును తది 
Show వికలమనస్కు-లై రి. రాణులు | “wand Sood, మౌనాలం 
కృతలైరి. కొంత సేపయిన తరువాత వారు తమ కుమార్తెలను హృదయములకు 


హత్తుకొని వారివారి పతుల కప్పగించి నుతించిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


272 Digitized by eGangotri Siddhanta Gyaan Koda A 
Soll కరి వినయ Bch రామహి సమరపీ 

జోరి కర పుని HA ఠహై ] 

బలి Sac తాత సుజాన తుము కహు( 

బిదిత గతి సబ కీ అహై | 

పరివార పురజన మోహి రాజహి 

(పొనపియ సియ జానిబీ 1 

Hons సిలు సనేహు of నిజ కింకరీ కరి మానివీ॥ 1818 

తా॥ నుతించిన తదుపరి సీతను (శ్రీరామచంద్రునకు సమర్చించిరి, మరియు 
చేతులు జోడించి సునయనాదేవి యిట్లు విన్నవించెను.. “ఓ సకల గుణపరి 
పూర్ణుడా 1 మేము సీతను నీ కర్చణ చేయుచున్నారము. ఎల్లర స్థితి గతుల 
నెటింగిన నీకు జెప్పుటకు మేమెంతవారము ? మాయీసమస్త పరివారము నకును, 
పురవాసులకును, నాకును, మహారాజునకును సీత ప్రాణముతో సమానమైనది. 

ఓ తులసీశా 1 (తులసీదాసున కిష్టదై పమని భావము) ఈమె శీల స్నేహాదు 
లను గాంచి నీ పాదదాసిగా BIr ÉS. (ముందు దోహాతో అన్వయము) 


Ren తుస్టు పరిపూరన కామ జాన సిరోమని భావ [ప్రియ | 
జన గున గాహక రామ దోష Sod కరునాయతన॥ 1819 


తా॥ ఓ వూర్ణకామా ః సుజన శిరోమణీ 1 సుగుణభూషణా ! భావ పియా ! 
భక్కగుణ[గాహకా1। దోష srs ఓ కరుణానిధీ 1” 


Si అస కహి రహీ చరన గహి రానీ | 
[పేమ పంక జను గిరా సమానీ ॥ 
సుని సనేహసానీ బర we | 
బహుబిధి రామ సాసు సనమానీ ॥ 1820 


Bn అని నుడివి (శ్రీరామచరణములను బట్టుకొని రాణి యూరకుండెను. 
ఆమె వాణి | పేమరస ముట్టివడు నట్టుండెను. 'స్నేహముతో కూడిన |శేష్ట్రమైన 


ఆమె వాణిని విని (శీరామచం, దుడు ఆమెను బహు[పకాఠములుగా సన్మానించెను. 
o. ASI క్‌ Circle, Jammu నష మా 


oa 278 
అయోధ్యా [2° SNe by eGangotri Siddhanta Gyaan Kosha 


రాను విదా మాగత కర జోరీ | 
AS ప్రనాము బహోరి బహోరీ ॥ 
బౌ 


oll 


సాల OHH బహురి dt నాఈ ! 
భాఇన్హ సహిత చలే రఘురాఈ I 1821 
wu అస్పుదు డ్రీరామచంద్రుు చేతులు జోడించి ROIN కొనుచు 
మాటిమాటికిని EERE ను. ఎలర ఆశీర్వాదములను పొంది మరల | పణమిల్లి 
mM pi Cal M 

సహోదర సమేతముగా (శ్రీరఘునాథుదు వెడలెను. 


Th మంజు మధుర మూరతి ఉర ఆనీ | 

భఈ( సనేహ సిథిల సబ రానీ ॥ 

పుని ధీరజు ధరి Hace హారీ; | 

బార చార Bae మహతారీ( I 1822 

తా॥ (శ్రీరామచం|దుని నుహసీయ మదురమూరిని హృదయపీఠమున 
అలంకరింప జేసికొని, Ten Bo రును స్నేహముచే శిథిలమైరి. ఇంచుక ధైర్యము 
వహించి కుమార్తెలను బిలిపించి వారిని మాటిమాటికిని ఆలింగనము జేసికొనిరి. 
చా॥ పహు( చావహి( ఫిరి మిలహిం బహోరీ 1 

aÊ పరస్పర (పీతి న 86 1 

HX DAH 2008 OHH, విలగాఈ | 

బాల బచ్చ జిమి ధేను లవాఈ il 1828 

తా॥ పత్రికలను సాగనంపి వెనుకకు మరలి మరల KONT నుచుండిరి. 
వారి పరస్పరానురాగము తక్కు వై నది కాదు. 

మేతకు పోయిన ఆపును ఒకానొక బాలుడు దూడ నుండి వేరుచేసిన 
చందంబున, మాటిమాటికిని గలియుచున్న తల్లులను సభీజనము SOUS. 
దో॥ సిముదవిబస నర నారి సబ SDS, సహిత రనివాసు | 

మానహు. BS బిదేహపుర కరునా6 DOC నివాసు ॥ 1824 

లౌ 


Ors 18 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


274 Digitized by eGangotri Siddhanta Gyaan Koh చరిత మానస్‌ 


on స్తీ, పురుషులెల్ల రును, సఖీస మేతముగా రాణివాసమంతయు [dix 


DHSS. పరికించిచూడ జనకపురముగనందు. కరుణ, విరహము రెండ్ల 
జా. 


ళు 


యి 
తనువులు దాల్బుకొనిపచ్చి స్టిరనివాస మేర్చణచుకొన్నవా యన్నటు లుండెను, 
చౌ సుక సారికా జానకీ జ్యాఏ | 
కనక పింజరన్గి రాఖి SBD ॥ 
ద్యాకుల కహహి( కహా బై దేహీ | 
సుని ధీరజు పరిహరఖ న కేహీ ॥ 1825 


wn చాసకీదేవి చిలుకలను శారికలను బంగారపంజరములో నుంచి 
పెంచుచుండెను. సీత కనుపించకపోపుటచే అవి వ్యాకులతతో “నః దేహి ఎచ్చట 
నున్నది” అని అడుగుచుండెను, అటువంటి దీనములెన సల్కులను విన్నచో 
Qua 
R ర్యమెన్వరు వీడకుందురు? 
= 


చౌ! భఏ DKO ఖగ మృగ ఏహి PÈ 1 

మనుజ దసా B సేం కహి జాతీ ॥ 

బంధు సమేత జనకు తబ ఆన । 

(పేమ ఉమగి లోచన జల ord ॥ 1826 

Ti సశుసక్ష్యాదులే యిట్లు వికలత జెందియుండ, ఇక మానవుల మాట 
చెస్పపలయునా 1 సహోదరసమేతముగా జనకమహారాజు విచ్చేసెను. వారి నయన 
ద్వయనుందు _సేమ్మాశువులు ఏకధారగా (సవహించెను. 


చౌ॥ Has బిలోకి ధీరతా భాగ్‌ | 
రహే కహావత పరమ బిరాగి ॥ 
లీని రాయ ఉర erg జానకీ | 
DS మహామరజాద గాన Sil 1827 
తా॥ జనకుడు వై రాగ్యనిధి; ఐనను సీతాదేవి అయోధ్యకుబోనున్న తటి 
ఆమెను గాంచి ధైర్యమును TS do, రాజు చానకీ దేవిని హృదయనుసకు 


హత్తు కొనెను. _పేమస్రభావముతో జ్ఞాన బంధము వీడిపోయెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అయోధ్యా (సత్యా గణ by eGangotri Siddhanta Gyaan Kosha 210 

వి॥ వెరాగ్యనిధియైన Seagsos soo శకుంతలను దుష్యం 
తుని కడకు బంపునపుడు, ఆతని నయనము లశ్రువూరితము లాయెను. 
క్రణ్యమహాముని కే అట్టి దశ సం|ప్రాప్పించినపు డిక సామాన్యు లేపొటి? 


Sh సముర్లూవత సబ సచివ సయానే | 
88, Dart న అవసర జానే ॥ 
బారహి6 బార సుతా ఉర ersac | 
సజి సుందర Bok som Sac I 1828 


Bu బుద్ధిమంతులై న so) seo ass నోదార్చిరి. విషావమున కది 
సమయముకాదని తెలిసికొన్నవాదై జనకమహారాజు ఆలోచనానిమగ్ను డాయెను* 
పత్రికలను కౌగిలించుకొని బాగుగా అలంకరించిన పల్ల కీలు తీసికొ నిరాపలసినదిగా 
ఆజ్ఞాపించెను. 
gèn (పేమబిబస పరివారు సబు జాని సులగన నరేస 1 

కుఅంరి చథా ఈం Toss సుమిరే సిద్ది Assn 1829 


తా॥ పరివారమంతయు (పేమవిపశులైరి. శుభముహూర ముస రాజు 
సిదివినాయకుని స్మరణసల్చి పత్రికలను సల కీలయం దాసీనలను గావించెను. 
Q co 


చౌ॥ బహునిధి భూప సుతా సమురూూఈ. | 

నారిధరము కులరీతి సిఖాఈం I 

wdc దాస BD బహుతేరి | 

సుచి సేవక జే (ప్రియ సియ BS ॥ 1830 

wn మహారాజు పుతికలకు నారీధర్మమును గూర్చియు, కులరీతులను 
గూర్చియు తెలియజేసెను. దాసదాసీజన పరివారము నొసగెను. ఆ సేవకులు, 
సేవకురాం|డ్రు సీతాదేవికి PDKT; విశ్వాసపా[త్రులై నవారు. 


Sh సీయ sos బ్యాకుల పురబాసీ | 
పహోహిం సగున సుభ మంగల రాసీ ॥ 
భూసుర సచివ సమేత సమాజా | 


సంగ 68 పహు6 చావన రాజా ॥ 1831 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


276 Digitized by eGangotri Siddhanta Gyaan Kosta ss 88 SPS Sey 


తా॥ సీతాదేవి వెడలునపుడు, జనకపురవాసులు వ్యాకులత నొందిరి, oxy 
రాజ పృుతియెన జానకి తరలునపుడు శుభశకునములు పొడనూ పెను. 

(బాహ్మణ, SOS సమాజసమేతనుగా జనకమహారాజు వారిని సాగనంప్ప 
టకు కొంతదూరము పోయెను, 


చౌ! సమయ బిలోకి mað బాబే ı 
రథ గజ బాజి బరాతిన్హ సాజే ॥ 
దసరథ DS బోలి సబ òS I 
; దాన మాన పరిపూరన కిస్తే I 1892 
DI అ శుభసమయమున మంగళవాద్యములు (మోగెను. పెండి వారు 
రథ, గజ, తురగాది వాహసములు సిస్టము జేసికొ నిరి. దశరథుడు ద్రాహ్మణులను 


బిలిపించి వారిని దాననులకోను, సన్మానములకోను సరిపూర్జులను గావించెను; 


wil SSS సరోజ ధూరి ధరి సీసా | 

ముదిత మహీపతి పాల wha I 

సుమిరి గజానను 88 పయానా | 

మంగల మూల సగున భఏ నానా il 1838 

తా॥ వారి చరణధూళిని శిరమునందుంచుకొని ఆశీర్వాదమును పొంది 
మహీసతి మహానంద SOO డాయెను. గణేశుని స్మరించి [పయాణమునకు 
సిద్ధము చేసెను; మంగళమూలముఖై న అనేక కుభశకునములు కలిగెను. 


దో! సుర ప్రసూన బరషహి( POR కరహిం అపఛరా గాన | 
చలే అవధపతి అవధపుర ముదిత vay నిసాన ॥ 1834 
Tn దేవతలు హర్షముకో పూలనర్ష మును గురియించిరి. అప్సరసలు 
నాట్యము చేసిరి. అయోధ్యాధి SOD వశరథుడు నగారా | మోగించి, ఆనం 


ST అయోధ్యకువోప నుద్యుకు డాయెను. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అయోద్యా [se gnomes by eGangotri Siddhanta Gyaan Kosha 211 
gi నప కరి వినయ నుహాజన ర! 

సాదర సకల మాగనే BS tt 

భూషన బసన os గజ ôS | 

[పేమ పోషి r సబ కీన్లే ॥ 1839 

తా॥ దశరథుడు వినయప్పరసృరముగా మహాజనులను వెనుకకు మరలిం 
చను. అడిగిన వారికి _సేమతో వస్రఘాషణములను, గజతురగముల నొసగి 
వారిని సంపన్నులుగాను, Noches లుగా నొనర్చెను. 


SN చార బార బిరిదావలి wd 1 

ఫిరే సకల రామహి ఉర రాఖీ ॥ 

బహురి బహురి కోసలపతి కహహీ. | 

జనకు CERY ఫిరై న చహహీ. I 1886 

తా॥ వారు మాటిమాటికిని బిరుదాపళిని జెస్పుచు శీరామచం|దుని హృదయ 
పీఠమున పతిష్టించుకొని 'వెనుకకు WHOS. 

కోసలాధీశుడై న దశరథమహారాజు, సాగనంప పచ్చిన జనకమహారాజును 
వెనుకకు మరలుమని మాటిమాటికిని జెప్పుచుండెను. కాని, జనకమహారాజు ప్రేమ 
సశమున వెనుకకు మరల నిచ్చగింపకుండెను. 
Si DD కహ భూపతి ads సుహాఏ 1 

ఫిరిఅ మహీస దూరి బడి wo ॥ 

రాజ బహోరి ఉతరి భఏ WG | 

[పేమ (ప్రవాహ విలోచన WG ॥ 1887 

wn దశరథుడు మరల మృదుముధురదుగా “రాజా! మీరు చాలదూరము 
పచ్చితిరి, ఇక వెడలినచో వాగుండునేమో 1” అనెను. అట్లు చెప్పుచు దశరథుడు 
మరల రథముదిగి నిలుచుండెను; ఆతని నయనములు 'ప్రేమ ప్రవాహము లాయెను. 


Si తబ Dw బోలే కర జోరీ 1 
బచన సనేహ సుధా( జను బోరీ ॥ 
ko కవన DA బినయ బనాఈ | 


మహారాజ మోహి దీన్ని బడాఈ il 
oJ 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


1838 


Digitized by eGangotri Siddhanta Gyaan j osha, _. 3 


తా॥ అప్పుడు జసకమహారాజు చేతులను జోడించి స్నేహభరితములు 

అమృతయుక ములు ఐన వచనముల ని వ్విధముగ బల్కె_ను_“రాజా way 
“4 

వినుతింతును? మీరు నన్నెంతో ఆదరించి నాకు ఘనత Todas.” pf 


Sn కోసలపతి సమధీ Sad సనమానే సబ భాంతి 1 
DOD పరసపర బినయ అతి (HB న హృదయం? సమాశి॥ 
1889 
wn అయోధ్యాధిపతిమైన దశరథుడు స్వజనమైన వియ్యాలవారిని బహు 
(ప్రకారములుగ సన్మానించెను. అత్యంత వినయముతోను పీతితోను వారిని 
గలిసెను; ఆ (పీతి హృదయమునం దిముడలేదు. 


చౌ! ముని మండలిహి జనక Oot నావా I 

ఆసిరబాదు సబహి సన P Il 

సాదర HOD BcB జామాతా | 

రూప Ho గున నిధి సబ [ae ॥ 1840 

తా॥ జనకమహారాజు మునులకు నమస్కరించి వారి ఆశీర్వాదములు 
వడసెను. తరువాత రూస, శీల, గుణనిధులై న తన సహోదరులతో గూడి 
అత్యాదరముతో జశామాతలను AOD. (ముందు దోహాతో అన్వయము) 


Sil జోరి పంకరుహ పాని సుహాఏ | 
బోలే బచన [పేమ జను ad ॥ 
రామ Soe Bop భాతి (ప్రసంసా । 
ముని మహేస మన మానస హంసా ॥ 1841 
తా జనకమహారాజు కమలములక్రు సాట్‌వచ్చు సుందరహస్తమంలను 
జోడించి, ప్రేమయే శరీరము ధరించి పచ్చినదా యన్నేట్లు ఇ న్విధముగ బల్కె=ను- 
“ (శ్రీరామా! ని న్నేవిధముగ (సశంసింతును ? నీవు మునులయొక్క-యు, 
మహాదేవుని యొక్కయు మానససరోపరమునందు విహరించు హంసవు. 
(ముందు దోహాతో అన్య స్త) nagar Circle, Jammu Collection. 


_.Rigitized by eGangotri Siddhanta Gyaan Kosha 279 
2 borg KIAS X 
అయోధ్యా STS 


కరహిం SA జోగి జేహి లాగి ı 
కోపు మోహు మమతా మదు త్యాగీ il 


alt 


బ్యాపకు [(బహ్ము Bow అబినాస్‌ | 
చిదానందు నిరగున గునరాసీ ॥ 1842 
తా॥ యోగు లెవనికోసమై డోధ, మోహ, మమతా, మదములనుత్యజించి 
మూగసాధనలను GOSS, ఎవడు సర్వవ్యాసకుడో, బ్రహ్మయో, అపహ్యక్షుడో, 
అవినాశియో, చిదానంద స్వరూపుడో, నిర్గుణుదో , గుణరాశియో.... (ముందు 
దోహాతో అన్వయము) 
చా! మన సమేత Bor జాన న wd 1 
SOR న సకహి సకల అనుమానీ I 
మహిమా నిగము నేతి కహి కహఈ I 
జో తిహు( కాల ఏఠరస రహఈ I 1843 
Bn ANH మనోవాక్కులను చెలిసికొనలేరో, do రును ఎపని యునికిని 
గూర్చి అనుమానాస్పదు లయ్యెదరో, ఎవనికో తర్కము చేయజాలరో, ఎవని 
మహిమను వేదములు “నేతి” “నేతి” యని వర్గనచేసియున్నవో అ సచ్చిదానంద 
స్వరూపుడై న -భగవానుడు (తికాలములలోను ఏకరసుడు (సర్వదా నిర్వికారుడై 
B, ay ERTA లర Sah < 
భాసిల్లుచున్నాడని భావము). (ముందు దొహాఠ అన్వయము) 
దో॥ నయన బిషయ మో కహు( భయజ సో సమస్త సుఖమూల। 
Sag లాభు జగ జీవ uá భఏ6 ఈసు అనుకూల॥ 1844 
wn సమస్త సుఖములకు మూలమైన సీపు నా నయనద్వయమున కానం 
దము చేకూర్చుచున్నావు. ఈశ్వరు డనుకూలించినచో AHS కత్యంత లాభ 
దాయకము గదా! (ముందు దోహాతో అన్వయము) 


TI Sase భాంతి మోహి దీన్లి బడాఈ | 
నిజ జన జాని dS, అపనాఈ il 
హోహిం సహస దస WHS mar | 
కరహి( కలప SSS భరి లేఖా I 1845 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


Digitized by eGangotri Siddhanta Gyaan Kogha 
280 oo శ్రీరామచరిఆ ¥en 


wn ES స్వరూపుడవై స సీపు సన్ను గొప్పవానిగను, సర్వ Meo 
సీవానిగా జేసికొంటివి. నీ కీర్తిని పదివేల సరస్వతులును, శేమలును కోట్ల కొలది 
కల్చములసర్యంతము శరణుచేయుచు నుందురు గాక 1 (ముందు Sieg 
అన్వయము) 


Bi మోర భాగ్య రాఉర గున గాథా । 

కహి న సిరాహి( సునహు రఘునాథా I 

మె St కహఉ( ఏక బల మోరే 1 

తుస్టు రీరుహు సనేహ సురి Sc ॥ 1848 

తా॥ నీ గుణగాన మెంత యొనర్చినను తనివి తీరదు. నేను నిన్ను 
గురించి చెప్పినది స్వల్పమైనను అంతయు నీ ఐబలవిశేషముచే So] ars a 
Hob, కించిత్‌ |_పేమచే HH |ప్రసన్నుడ పగుదువు, 
చౌ! బార బార మాగజ( కర Sc | 

మను సరిహరై చరన జని Hc ॥ 

సుని బర ను [పేమ జను పోషే | 

పూరనకామ రాము పరితోషే ॥ 1847 

తా॥ నా మనస్సు ఎట్టి సరిస్థితలయందును నీ చరణకమలములను వీడ 
కుండున ట్లన్ముగహింపు ” మని ముమ్మాతు వేడుచున్నాను. 


[సేమయుక మైన జనకమహారాజు పచనముల నాలకించి పూరకాముడె న 
అవి Qa లు రా 
(శ్రీరామచం్యదుడు సంతుషి నొందెను. 
CO) 


చౌ! కరి బర వినయ ససుర సనమానే | 
పితు కౌసిక బసిష్ట సమ జానే ॥ 
DSS బహురి భరత స న SA I 
మిలి Fp oso వుని ఆసిష Go | 1848 
తా॥ శ్రీరామచం[ దును జనకమహారాజును నుతించి, తం|డియైన దళ 
రథునివలె, AT SALAS Sis Hg లె, ÁRÉRT సిష్టమహామునినివలే 


Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 281 


అయోధ్యా [సత్యాగముణయి 
భ్రానించి సన్మానించెను, తదుపరి జ రాజు భరతుని (ప్రశంసించి, నుతించి 
ఆతని [oss నాలింగనము చేసికొని ees 
దో॥ మిలే లఖను రిపుసూదన హి êg edo మహీస | 
SD పరసపర _పీమబస ఫిరి ఫిరి నానహి( సీస I 1849 


తా॥ మరల రాజేం|దుడు లక్ష్మణశత్రుఘ్నులకో గలసి వారి నాశీత్వ 


దించెను. పరస్పరము వారు | పేమాధిక్యముచే నమస్క-రించుకొనిరి. 


Si చార చార కరి వినయ బడాఈ | 
రఘుపతి చలే సంగ సబ భాఈ ॥ 
జనక గహే కౌసిక పద జాఈ I 
SOS రేను సిర నయనన్స్ల లాఈ ॥ 1890 


+ 


Ty జసకమహారాజునకు మాటిమాటికిని సమస్కరించుచు పలుమా 
రత్యంత వినయముతో | పశంసించుచు సహోదరసమేతముగా రఘునాథుడు Bes 
లెను. జనకమహారాజు విశ్వామిత్ర మహామునిని సమీపించి, ఆతని పాదపద్మము 
లకు | బణమిల్లి పాదథూళిని సవిత నేతాంజనముగా భావించి కన్నుల కద్దు 
కొనెను. 


చౌ॥ సును మనీస బర దరసన తోరిం 1 
అగము న š% [588 మన మోరీ ॥ 
జో సుఖు సుజసు లోకపతి చహహీ. | 
కరత మనోరథ సకుచత exp Src I 1851 


Tui మరల భ క్తిపూర్వకముగా a8, నెను -ఓ మునీశ్వరా, మీ మీ దర్శనము 
వలన నేను ధన్యుడనై తిని. ఆంకేదియు "మర్ణ భము గాదన్న విశ్వాసము నాలో 
ని, సుకీర్సి స్‌ వారధించి లోకపాలురు అసంభవమని 


3 పడినది. . ఏ సుఖసంపత్సి 
(ముందు 


భావించి, తమ మనోరథము సీడేర్చుకొనుటకు త తహతహ పదెదరో 


SBE’ అన్వయము) 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


282 Digitized by eGangotri Siddhanta Gyaan సరోమచరిత మాన 


చౌ! సో Sogn సుజసు సులభ మోహి స్వామీ | 

సబ 08 తవ దరసన అనుగామీ ॥ 

88, DSc HA HA Hw నాఈ 1 

D6 మహీసు ఆసిషా పాఈ Il 1852 

తా॥ స్వామీ! ఆ సుఖము, కీర్తి TH సులభాతి సులభమైనది. సమస్త 
సిద్ధులును మీ దర్శనభాగ్యముచే ననుగమించినవి. 

అని యీ విధముగా విశ్వామ్మిత మహామునీం[దుని స్తుతించి యాశీర్వా 
దమును బొంది జనకమహారాజు వెడలిపోయెను. 


చౌ! చలీ బరాత నిసాన బజాఈ | 

ముదిత ఛోట బడ సబ సముదాఈ ॥ 

రామహి నిరఖి (గామ నర నారీ | 

పాల నయన ఫలు హోహి( సుఖారీ | 1858 

తా॥ ఢంకా (మోగించి Bod వారు సయసమైరి. పిన్నలు పెద్దలు 
(పసన్నులైరి, మార్గమునందు SS టూళ్ళ ప్రీ, పురుషులు (గ్రీరామచం| దునిజూచి 
సయనము లున్నందుకు ఫలమును బొందిరి. ఆ మంగళమూరి ని స్మరణచేయు 
చుస్నందుకు సుఖశాంతులను SOAs, 


దో॥ వీచ OS బర బాస కరి మగ SNS, సుఖ BS | 
అవధ సమీప పునీత దిన పహు(చీ ఆజ జనేత ॥ 184 
తా॥ మార్గమధ్యమున అచ్చటచ్చటగల | గ్రానుములలో నివసించు m$% 
లను సంకోషసటచుచు పెంద్ది వారు ఒకశుభదినమున అయోధ్యాపుర సమీసమునకు 
వచ్చిరి. 
చౌ! హనే నిసాన SSS బర sd | 
BO సంఖ ధుని హయ గయ గాజే ॥ 
రూంయు DSS డిండిమీ. సుహాఈ | 


సరస రాగ బాజహి( సహనాతు ॥ 1859 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అయోధ్యా Ea MES Qigijzed by eGangotri Siddhanta Gyaan Kosha 288 
తా॥ Boo, నగారాలు | మోగుచుండెను. ఛేరీశంఖ ధ్వనులు మిన్ను 

ముట్టుచుండెను. కటు ఘీంకరించుచుండ, తురగములు సకిలించుచుండెను. 

విశేష శబ్దము న్‌ నొసగు పెద్దకంచుతాశములు, కంజీరాలు, నుధురాతిమధురముగా 


వాయింసబడు మంగళవాద్యములు వీనుల కింపొసగుచుందిను. 


చా! పురజన ఆవత అకని బరాతా | 
ముదిత సకల పులకావలి mes il 
నిజ నిజ సుందర HSS Scars ı 
హాట బాట చౌహట పుర ద్వారే 1856 
తా॥ Dod వారు పచ్చుచున్నారన్న శుభవార్త అయోధా నగర మంతటను 
bags ఆ శుభవార్త విన్న నగరనివాసులు (ససన్నులైై రి, ఎల్లర మనంబులు 


సరిమళించెను. కా పులకరించెను. నగరనివాసులు సం| భమముతో తమ 
pene వీథులను, సందులను అలంకరించుటయందు నిమగ్నులై రి, నగర 


X 


సింహదా ద్వారములను చి శాతిచ్మితముగా నలంకరించిరి. 


Bu Adc సకల అరగజా6 సిచాఈ( | 

జహ6 తహ. చౌకేం చారు DT ga ॥ 

బనా బజారు న sg బఖానా | 

తోరన కేతు పతాక Dow il 1897 

తా॥ సందులు, నాలుగువీథులు గలియుచోటులు, మండపములు తోరణ 
sos, ధ్వజసతాకములకో నలంకరింపబడి విరాజిల్లుచుం డెను. ఆ యలంకరణ 
మను వర్ణింప సాధ్యము గాదు. 


అయోధ్యయందు జరిగిన ఆనందోత్సవములు 


Si సఫల పూగఫల కదలి రసాలా | 
రోపే బకుల కదంబ తమాలా il 
అలగే సుభగ తరు పరసత ధరనీ I 
మనిమయ ఆలబాల కల కరనీ n 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


1898 


284 Digitized by eGangotri Siddhanta Gyaan గంణీామచరిత్ర మానస 
పలాన G = xf =>, శకి చెటు Meas, a 5 
DI ఫలసహితముగా పోకచెట్లు, అరటిచెట్టు, మ మిడిచెట్లు, PASI 


ఏ ంబములు, తమాలపృత్షములు అమర్చబడియుండెను.  అలుకరంక 
ఆ వృక్షములు ఫలభారముచే సృథ్విని తాకుచుందెను. MONE | దప్య ములవేనింక్షి 
మణిఖచితములె న పళ్ళిరములు నిపుణులటే తయారుచేయబడి యుండెను, 

a 


దో॥ DDS భాంతి మంగల కలస గృహ గృహ SS సవారి | 
సుర [OHO సిహాహి( సబ రఘుబర పురీ నిహారి 01959 


తు 
అగుదురు. 
చౌ! భూప భవను Sr అవసర సోహా | 
రచనా BD మదన మను మోహా ॥ 
మంగల సగున వునోహరతాఈ | 
88 VA సుఖ సంపదా సుహాఈః ॥ 1860 


Ti ఆ సమయమున రాజభవనము సుంవరాతి సుంచర మై యొప్పాప 
చుండెను, దాని నిర్మాణమును జూచిన మన్మథుడు గూడ మోహితుడగును. మంగళ 
శకునములకోను, మనో హరత్వమురో, సమృద్ధిసఫలతలకోను, సుఖసంసదలకో 
అయోధ్యానగరము కన్నులసండునుగ నుండెను. 


Wil జను ఉఛాహ సబ సహజ సుహాఏ । 
తను ధరి ధరి దసరథ గృహం ఛాఏ ॥ 
Bas హేతు రామ బై దేహీ 1 
కహహు లాలసా హోహి న Bp ॥ 1861 


TN ఆనందోత్సాహములు సహజసుంచర శరీరములు దాల్చి దశరథుని 
గృహమున విరాజిల్లుచుండెను, సీతారాములను దర్శింసవలయునన్న తహతహ 
ఎపరికుందదు ? 

CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అయాధ్యయందు జరిగ thy gO Siddhanta Gyaan Kosha 285 


gı జూథ జూథ మిలి చలీ సుఆసిని 1 

నిజ SD నిదరహి( HSS Dro I 

సకల సుమంగల సజే ఆరతీ | 

గావహి6 జను బహు BH భారతీ ॥ 1962 


తా॥ సౌభాగ్యపతులై న సుందరీమణులు గుంపులు గుంపులుగా గుమి 
గూడిరి. వారు వెడలుతటీ, సౌందర్యకాంతు లుట్టి సడి మన్మథపత్నియైన రతిని 
గూడ నిరాదరణ జేయుసట్లుండెను. ag రును మంగళ[దహ్యములను దీసికొని 
హారతు లిచ్చుచుండిరి, మంగళగీతములను బాడుచుండిరి. TOD పాడుచుండ, 
సాక్షాత్‌ సరస్వతియే పెక్కు. రూపములను ధరించి గానము జేయుచున్నటు 
లుండెను. 


చౌ॥ భూపతి భవన కోలాహలు హోఈ | 
జాల న బరని సమజ సుఖు సోఈ Il 
కౌసల్యాది రామ సుహతారీ( | 
(పేను Dod తన Sar బిసారీ6 ॥ 1863 
wy రాజభపనములో ఆనంద కోలాహల మధికమాయెను. ఆ సమ 
యమున పొందిన సుఖములను, అనందోత్సాహములను పర్థింప సాధ్యము గాదు, 
(శ్రీరాముని మాతలగు కౌసల్యాసుమిత్రారై కలు విశేషమైన | పేమానురాగములకు 
లోనగుటసలన తమ్ము తాము మరచిపోయిరి. 
Si దిఏ దాన బి పన్ల విపుల పూజి ABO పురారి | 
[SSDS పరమ దర్శిద జను పాణ పదారథ చారి॥ 1864 
Tu వారు గణేశుని, |తిపురారియగు శివుని పూజించి | బాహ్మణుల కనేక 
దానముల నొసగిరి. అత్యంతదరిదుడు నాల్లుపదార్థములను (ధర్మార్థ కామమోక్ష 
ములు పొందిసట్లు, కౌసల్యా సుమ్మిత కైక లానందాబ్ధి నోలలాడిరి, 
చౌ! మోద (పమోద Daw సబ మాతా | 
Sorc న చరన సిథిల భఏ గాతా il 
రామ 666 హిత అతి అనురాగీ. I 


పరిఛని సాజు సజన సబ Âc ॥ 1862 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


288 Digitized by eGangotri Siddhanta Gyaan Kogh pores 58.8 మాన 


తా॥ అత్యంత సుఖసంపదలకోను మహానంద విపశలై న కారణమున 
మాతల శరీరములు శిథిలము లాయెను. వారి పాదములు ముందుకు సాగకుండెన్స, 

(శ్రీరామ దర్శనమునకై కై అత్యంతానురాగముతో కూడిన వారలై మంగళ 
హారతి నిచ్చుట తై మంగళ్యదస్యములను సేకరింస మొదలిడిరి. 


Si వివిధ బిధాన wads wes | 
మంగల ముదిత woh src సాజే ॥ 
హరద Sra దధి పల్లవ ఫూలా | 


పాన పూగఫల మంగల మూలా Il 100 

తా॥ అనేక్మపకారములై న నుంగళవాద్యములు | మోగుచుండెను. సుమిశా 

V 

ry) సం|భమముతో పసుపు, గరిక, పెరుగు, ఆకులు, పుష్పములు, తముల 

పాఠకులు _ ఇత్యాది నుంగళ|దస్యములు సేకరించెను. (ముందు దోహాకో 
అన్వయము) 


Ti ESS అంకుర లోచన OB | 
మంజుల మంజరి తులసి Dore I 
Ber పురట ఘట సహజ సుహాఏ 1 
మదన HHS జను నీడ owed ॥ 1867 
తా॥ అక్షతలు, 'మొగ్గలు, గోరోచనము, పేలాలు, తులసీవళములు _ 
ఇత్యాది మంగళ ద్రవ్యములు ' [వెలయుచు చుండెను. సలురంగులలో విచితముగా 


జేయబడిన సువర్ణకలశములను జూడ మన్మథుని సకులు గూళ్ళు నిర్మించుకొన్నవా 
యన్నటు లుండెను, 


చౌ! సగున సుగంధ న జాహి బథానీ | 
మంగల సకల సజహిం సబ రానీ ॥ 
రుచి. ఆరతీ( బహుత విధానా | 
ముదిత SSerc కల మంగల గానా I 1868 


wn ఆ సుగంధ [చవ్యములను పర్షించుట'కే సాధ్యము గాదు. రాణు 
లెల్లరును సంపూర్ణ మంగళ సామ్య గినంతటీని సిద్ధపజచుచుండిరి. పలు హో 35H 


ae SARIO ఆనందముతో కుంగళగీక సులు బాడుచుండిరి. 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అమోధ్యయందు zotida oR Adhanta Gyaan Kosha 287 


దో! కనక GS భరి ooN, కమల 858, Dc మాత | 
dc ముదిత HOSP కరన పులక పల్ల విత గాత ॥ 1869 
తా॥ బంగారు పశళ్ళిరములలో మంగళ చప్యములను నింపుకొని తమ 
కోనులి హస్త సరో జములతో వాటిని దీసికొని ఆనందసం| భమములతో హారతి 
నిచ్చుటకు Sond. అప్పుడు వారి తనువులు పులకించెను. 


Bi ధూప ధూమ Sao మేచక భయజఊ I 

సావన ఘన ఘమండు జను ఠయడఊః Il 

సురతరు సుమన మాల సుర బరషహి. | 

మనహు( pers అవలి మను కరషహి. | 1870 

తా॥ ధూపదీసములచే ఆకాశమంతయు నల్ల నాయెను. (శావణమాసమున 
కారునుబ్బులు వ్యాపించు భంగి, ఆ ధూపదీపనుల పొగలచే ఆకాశమంతయు 
నిండెను. దేపతలు కల్చపృత కుసుమములచే |గుచ్చబడిన మాలలను గురియించు 
చుండిరి, వారు పర్షించుచున్న కల్పపృతపు పుష్పమాలలు Soroso% లపలె 
చూడ నింపు గొలుపుచు మనస్సులను 953 ంచుచుందెను. 
చౌ॥ మంజుల మనిమయ బందనివారి 1 

మనహు( పాకరిపు చాప సంవారి ॥ 

TOREK Sod orc అటన్ల పర భామిని 1 

చారు చపల జను దమఠహి. దామిని Il 1871 

తా॥ మణిఖచిత తోరణములు చూడ ఇం|దధనుస్సునే శృంగారించిరా 
యన్నటు లుండెను. మేడలపై చపలచిత్తలగు నారీమణులు తళుక్కున గోచ 
రించుచు మరల దాగుకొ నుచుండిరి (ఇటునటు దిరుగుచుండిరని భావము). వారట్లు 
ఇచట్‌ కచటికి. దిరుగుచుండుట చూడగా మెజపు మెరసి నట్టుండెను, 


చౌ॥ దుందుభి ధుని షున ÄSJA ఘోరా | 
జాచక చాతక దాదుర Bor il 
సుర సుగంధ సుచి బరషహిం జారీ I 
సుఖీ సకల ససి పుర నర నారీ ॥ 1872 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


288 Digitized by eGangotri Siddhanta Gyaan Kostas 8 Oe మానస 


Bu నగారాధ్యనులు మేఘగర్జనపలె నుండెను. ఇక యాచకగణములు_ 
చాతకములు, కప్పలు నెముళ్ళపంటివారు. దేసతాబృంచములు SIS సు సుగంధ 
బంధురమువఐ స నిర్మలజలమును i గురియించు చుండిరి. ఆ HY Matin ay 
ow od any 


పరుష 


పచ్చపసడిసట్లు సగరనివాసునై న స్రీ పురుషు లానందించిరి. 
mM యా 


Di వర్గము గురిసిన పైర్లు పచ్చవడీ, పంటలు పండును. 
o) 


ప్‌ 
ep) 
చాతకములు, కప్పలు, నెమళ్ళు మొదలగు జలపక్షులకు వ వర్ష మానంద 
దాయకము. 
అటులే శ్రీరాముని రాక హర్షదాయకమైనది. వర్షము 83) 
నపుడు చాతకములు, కప్పలు, నెమళ్ళు ఆనందించినట్లు, (శ్రీరాముని 
రాక యాచకబ్బందము అ కపరిమితానందము KB; ŠO. 


చౌ! సమజ జాని గుర ఆయసు 8y | 
పుర |ప్రబేసు రఘుకులమని îy ॥ 
సుమిరి Hos గిరిజా గనరాజా | 
ముదిత మహీపతి సహిత సమాజా il 1878 
By సమయము జూచుకొని వసిష్టు va యొసగెను. అస్పుడు రఘుకుల 
MSDS దశరథమహారాజు గణేశుని, శివపార్వతులను స్మరించి సమాజసహిత 


sir ఆనందమున నగరములో (సవేశించెను. 


వసిష్టుడు :_ వసిష్టుడు (బహ్మమానసప్పుతుడు. ఆయ కున స 


అరుంధతి, భగవద్ద న లాలసుడై రఘువంశ పురోపొతు డాయెను. 

దో॥ హోహిం సగున బరషహి( సుమన సుర దుందుధీ( బజాణ! 
విబుధ బధూ నాచహి( ముదిత మంజుల మంగల గాఇ॥1874 
తా॥ దేపతలు దుందుభులు (మోగించి పృష్పపర్షము గురియించుచుండిరి 


దేవాంగన లానందముకో మంగళగీతముల ము సల్పుచుండిరి. 
: CC-0. ASI Srinagar SI) నానరు నాటో ఎ 


అభూధ్యయందు జరిలివ్ర జయ EGA hanta Gyaan Kosha 288 


చా! మాగధ సూత బంది నట నాగర | 
గావహి* జసు తిహు లోక ఉజాగర il 
జయ ధుని విమల BS బర బానీ ı 
దస BD సునిఅ సుమంగల aed ॥ 1875 


wy సూతమాగధులు, భటులు, నటులు ముల్లోకములను (పకాశింపజేయు 
శేజస్స Urs న శ్రీరామచం|దుని యశమును గానము చేయుచుండిరి. జయ 
జయ ధ్వనులును, నిర్మల |శేష్టవేదవాణి మంగళకరమై దశదిశల మారు మోగు 
చుండెను, 


చా॥ విపుల was was లాగే | 
నభ సుర నగర లోగ అనురాగే ॥ 
బనే బరాతీ బరని న జాహీ?! 
మహా ముదిత మన సుఖ న సమాహీ. tl 1876 


తా॥ పెక్కు విధములైన మంగళవాద్యములు 'మ్రైోగుచుండెను. స్వర్గమున 
దేవతలు, సగరమున మానవులు పేమ నిమగ్నులై ర. వివాహమైన తరువాత 
మరలిపచ్చిన వరపక్షమువారిని HB 08 సాధ్యము గానేరదు. వారు పరమానంద 
పరిపూర్ణులై నందున వారి సుఖసంతోష మవధులు దాబననుట అతిశయోక్తి 
కానేరదు. 


oll DOW HS, తబ రాయ జోహారే | 
Bas రామహి భఏ సుఖారే ॥ 
కరహి6 నిభావరి మనిగన చీరా | 
బారి బిలోచన పులక సరీరా ॥ 1877 


తా॥ అప్పు డయోధ్యా పురవాసులు రాజునకు [పణతు లర్చించిరి. 
(శ్రీరాముని దిలకించుచు సుఖమును బొందిరి. మణి కనకాది వస్తువులను కానుక 
లుగా సమర్పించు నెడ వారి నయనములలో [aan dO (పవహించెను. 
శరీరములు పులకించెను. 


(శ్రీరామం 18 : 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


290 Digitized by eGangotri Siddhanta Gyaan (శీరొమచరిత మానస 


చౌ! ఆరతి కరహి6 ముదిత పుర నారీ 1 
హరషహి( VD కుఅంర బర చారీ il 
సిబికా సుభగ AS ఉఘారీ 1 
BD దులహినిన్ల హోహి. సుఖారీ ॥ 1878 


Tn నగరనివాసులై న యువతు లానందముతో హారతుల నిచ్చుచుండిరి, 
నల్వురు రాజకుమారులను జూచి హర్షి ంచుచుండిరి. పల్ల కీల తెరలను లాగుచు, 
లాగుచు పెండ్లి కుమార్తె లను జూచి అసందించుచుండిరి 


Si ఏహి DA సబహీ Bs Mog 8) రాజదుఆర 1 
ముదిత మాతు HAND కరహి Sos, సమేత కుమార॥ 1879 


తా॥ ఈ విధముగా ఎల్లర కానందము జేకూర్చుచు రాజద్వారము కడ 
'కేతెంచిరి. మాత లానందమున కోడం డతోనున్న కుమారులకు హారతి THAD, 


Sil కరహి( ఆరతీ చారహి( వారా I 
[పేము ప్రమోదు కహై కో పారా ॥ 
భూషన మని పట నానా జాతీ 1 
Svc నిఛావరి అగనిత arch I 1880 


Fi వారు మరల మరల హారతుల నిచ్చుచుండిరి. ఆ [ పేమాతిశయమును 
మహానందమును 580% నెవరితరము? అనేక (సకారములైన భూషణములు, 


రత్నములు, పస్రములు_మున్నగు వస్తువులను కానుకలుగా సమర్చించుచుండిరి. 


Sil బధున్హ సమేత దేఖి సుత చారీ | 
పరమానంద మగన మహాతారీ ii 
పుని వుని సీయ రామ SH Bd 1 
ముదిత సఫల జగ జీవన SÈ ॥ 1881 


తా॥ పల్నీసహితముగ విరాజిల్లుచున్న రామ, లక్ష్మణ, భరత, శ|తుఘ్ను 
లను జూచి తల్లులు సరమానంద పరిపూర్ణలై రి, సీతారాముల తేజస్స రూపము 
లను మాటిమాటికిని జూచుచు జగత్తునం దుద్భవించినందుకు సాఫల్యము నొందితి 
మని భావించి యాన్సరదించ్చుభుం డి ర్తి 


C-0. ASI Srinagar Circle, Jammu Collection. 


a న 


అయోధ్యయందు జరిరిన్ర[8త కదయ్సష్రనుకుంం2012 Gyaan Kosha 291 
zi bbc సీయ ముఖ పుని HO చాహీ | 

గాన కరహి6 నిజ సుకృత సరాహీ ॥ 

బరషహి( సుమన ఛనహి( ఛన Bars 

నాచహి6 గావహి( లావహి( సేవా ॥ 1882 


wy సకియలు సీతాదేవి ముారవిందమును మాటిమాటికిని దర్శించుచు, 
నయ్యది తాము తొలిజేసిన 'పూజాఫలమని, తమ సుకృతమును మరల మరల 
దొగరుకొనుచు, గాన మాలాపించుచుండిరి. దేవతలు క్షణక్షణము పుష్పవర్ష మును 
గురియించుచుండిరి. దేవాంగనలు నాట్యము జేయుచు, మంగళగీతములను పాడుచు 
తమతమ సేవలను భగపంతునికి సమర్పణ గావించుచుండిరి. 


వి॥ భక్తులు హరినామ సంకీర్శనముతోను; అర్చన ద్వారా 
భగవంతునికి సేవలుచేసి తమ జీవితసర్వస్వమును భగవదంకితము 
జేసెదరన్న ఒకానొక భావమిందు స్ఫురించుచున్నది. 


Sn BH మనోహర చారిఉ జోరీ | 
సారద ఉపమా సకల cH ðc ॥ 
BS న బనహి6 నిపట లఘు erAc | 
ఏకటక రహీ రూప అనురాగి(॥ 1888 


తా॥ మనస్సులను హరించు దంపతులను జూచి సరస్వతి ఉపమానములను 
వెదుకసాగెను. కాని ఒక్కటియు ఆమెకు తగినదిగా దోచలేదు. ఆ యుపమానము 
లన్నియు అక్షరాలా తుచ్చమైనవి గనుక వాని నిచ్చుటక్కువా గీళ gê యెంతమ్మాత 
మిచ్చగింపకుండెను. అప్పుడు పరాజయము పొందినదై, అనుర కితో (శ్రీరాముని 
దివ్యమంగళ స్వరూపమును త దేకధ్యానముతో జూచుచుండెను. 


దో॥ నిగమ నీతి కుల రీతి కరి అరఘ పా(వడే BS | 
బధున్హ సహిత సుత పరిభి సబ చలీ లవాణ నికిత ॥ 1884 


wn వేదవిదుల ననుసరించి, కులరీతుల ననుసరించి కోడం[డతో గూడ 
ప్యుతులకు మంగళహారతుల నిచ్చుచు. తల్లులు రాజభవనముసకు AmA 
పోయిరి. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


292 Digitized by eGangotri Siddhanta Gyaan (్రీరొోమచరిత మాన 


చౌ! చారి సింషూసన సహజ సుహాఏ 1 
జను మనోజ నిజ KS owed ॥ 
తిన పర కుఅ.6 Hoes Bors । 
లౌ a= 
సాదర పాయ పునీత Sars ॥ 1885 


తా॥ రాజభపనమున సహజసుందర మైన నాల్లుసింహాసనము లమర్చబడ్రి 
యుండెను. వాటిని జూచినచో మన్మథుడే స్వయముగా wan నిర్మించెనా యన్న 
(భమ గలుగక మానదు. ఆ సింహాసనములందు మాతలు రాజకుమారులన్సు, 
రాజకుమారికలను ఆసీనులను గావించి అత్యాదరముతో వారి సవితపాదములను 
గదిగిరి. 


చౌ॥ ధూప దీప నై బేద BS DA | 
పూజే బర దులహిన ముంగల నిధి ॥ 
బారహి6 వార ఆరతీ కరహీ?* | 
బ్యజన చారు చామర సిర ఢరహీం ॥ 1886 


తా॥ మరల వేదవిధి ననుసరించి మంగళమూర్తులై న సధూవరులకు ధూప 
దీప నై వేద్యాదులు సమర్పించి పూజించిరి. మాతలు మాటిమాటికిని మంగళ 


హారతుల నిచ్చుచుండిరి. వధూవరుల శిరమున నున్న నెమలిపింఛములు, వింజా 
నురలు (కిందకు (వాలుచుండెను. 


చౌ! బస్తు అనేక నిఛావరి హోహీం | 
ఖరీ( [Dard మాతు So సోహీ. ॥ 
పావా పరమ తత్త్వ జను జోగి. 1 
అమృతు లహేజ జను సంతత రోగిం ॥ 188/ 
తా॥ అనేక వస్తుసముదాయములను కానుకలుగా సమర్పించుచుండిరి. తల్లు 
లందరును పరమతత్త్వ్వమును |ప్రాపించిన యోగులభంగి, ఆనందాబ్దీ నోలలాడు 
చుండిరి. వ్యాధిగస్తుడై న వాని కమృతము లభించినట్లు To రును బ్రహ్మానంద 


చుచుండిరి. ; 
aiaro 2 ర్మ ASI Srinagar Circle, Jammu Collection. 


అయోధ్యయందు adAsitiess BE Saah isidhanta Gyaan Kosha 208 


చా! జనమ SOS జను పారస పావా | 
అంధహి లోచన PÉ సుహావా ॥ 
మూక బదన జను సారద ఛాఈ ı 
మానహు( సమర సూర జయ arse il 1888 


ou జన్మదరి దునకు పారసమణి (ara, ంచినచో, అంధునికి చూపువచ్చి 
నచో, మూగవానికి శారదాదేవి అను గహమున వాక్కు (పసాదింపబడినచో, 
శూరవరుడు యుద్ధమునుండి విజయలక్ష్మితో దిరిగిపచ్చిన నో ఎట్లు సంతోషము 
పొందునో _ (ముందు దోహాతో అన్వయము) 


Sn ఏహి సుఖ B సత కోటి గున పొవహి( మాతు అనందు | 
mas, సహిత బిఆహి ఘర ఆయే రఘుకుల చందు॥1889 


wun అంతకం చును Bow Gen సుఖసంతోషములను మాతలు పొందిరి, 
రఘుకుల చందుడైన (శ్రీరాముడు “సితను వివాహమాడి సహోదరులతో గూడి 
గృహమునకు విచ్చేయుటయే వారి సంతోషమునకు కారణము. 


దో॥ లోక రీతి జననీ. కరహిం బర దులహిని సకుచాహి( | 


మోదు బినోదు బిలోకి బడ రాము మనహి( ముసుకాహి(॥ 
1890 


తా॥ మాతలు సమయోచితాచారములు నిర్వర్శించుచుండ వధూపరులు 
సంకోచపడుచుండిరి. ఆ మహానందమును, వినోదములను గాంచి (శ్రీరాముడు 
మనంబున మహానందము చెందెను. 


Si దేవ పితర పూజే DA నీకీ | 
spc సకల చాసనా gg ॥ 
సబహి బంది మాగహి( బరదానా | 
wes సహిత రామ కల్యానా ॥ 1891 


Su మనోవాంఛితములన్నియు సఫలములై నవని భావించి తల్లులు పితృ 
దేవతలను బహువిధములుగా పూజించిరి. (శ్రీరామచం్నదునికి మంగళమగు Ser 
శీర్వదింపుడని దేవతలను వరము SHO. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


294 Digitized by eGangotri Siddhanta Gyaan గశ్రీామచరిత SoS 


చౌ! అంతరహిత సుర ఆసిష దేహీ. ı 
ముదిత మాతు అంచల భరి లేహీ6 I 
భూపతి బోలి బరాతీ ds | 
జాన బసన మని భూషన దీన్హే ॥ 1892 


By BSSoos IÁ» నుండియే ఆశీర్వ దించుచుండిరి. ఆ యాశీస్సులు 
తల్లులు చెటిగులను nod ఒడినిండుగ స్వీకరించు చుండిరి. తదనంతరము రాజ 
వధువుపతము. వారిని బిలిపించి నుణిరత్న, భూసషణపస్తువాహనముల నిచ్చి 
గౌర వించెను. 


Oi ఆయసు ag రాఖి ఉర రామహి 1 
ముదిత గఏ సబ నిజ నిజ ధామహి ॥ 
పుర నర నారి సకల పహిరాఏ | 
ఘర ఘర wads లగే బధాఏ Il 1893 


wu రాజాజ్ఞ ను బడసి, (క్రీరామచం|దుని దివ్యమంగళ స్వరూపమును 
హృదయమున (పతిష్టించుకొని అమితానందముతో వారి వారి గృహములకేగిరి, 
నగరనివాసులై న స్రీ పురుషులకు రాజు ఆభరణములను దొడిగించెను. ఇంటింట 
మంగళవాద్య ములు (మోగుచుండెను. 


చౌ॥ జాచక జన జాచహి( dq జోఈ | 
[పముదిత రాజ Barc సోఇ సోఈ ॥ 
సేవక సకల బజనిఆ నానా | 
పూరన కిఏ దాన సనమానా Il 1894 


తా॥ యాచక లేవి కోరుదురో వానిని (పమోదముతో రా జొసగుచుండెను. 
సకల సేపకులకును, మేళగాండకును రాజు నానా|ప్రకారములై న దానము లొసగి 
సన్మానించి సంతుష్టులను గావించెను. 


Sn దేహి అసీస జోహారి సబ గావహి( గున గన గాథ! 


తబ గుర భూసుర సహిత గృహం SSS కీన్ల Sa 
18d 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అమోధ్యయందు జరిగి! ఆగ Bath Gisdhanta Gyaan Kosha 295 


on 


Bn అందరును పందన SHI yas గావించి, యాశీర్వాదముల TS 
గుచు దశరథు గుణగణగాన మొనర్చిరి. అప్పుడు గురు, (వాహ్మణస మేతముగా 
చశరథమహారాజు భవనమున 'కే తెంచెను. ; 
చౌ॥ జో బసిష్ట అనుసాసన 88, | 

లోక BS బిధి సాదర 80 | 

భూసుర |S AH సబ రానీ | 

సాదర ఉరీ. భాగ్య బడ జానీ ॥ 1896 

తా॥ SoH నాజ్జ ననుసరించి, వేద లోక విధానుసారము రాజు ఆదర 
పూర్వకముగా అన్నియు జేసెను. భూసురబృందములను జూచి, తమ భాగ్య 
విశేషమని Dod రాణు లాదరముతో లేచి నిలువబడి సవినయముగా (ముందు 
దోహాతో అన్వయము) 
SN పాయ Syd సకల eS are) | 

పూజి భలీ DA భూప Barco ॥ 

ఆదర దాన [పేమ పరిపోషే | 

BS అసీస చలే మన Sa ॥ 1897 


తా॥ వారి పాదములను గడిగిరి. వారిని పూజించి ష్మడసో పేళములై న 
భోజనములచే సంతుష్టులను గావించిరి. ఆదర, దాన, _సేమలతో పుష్టినొందిన 
అ (బ్రాహ్మ 5S Shen సంతుష్టమనంబులతో ఆశీర్వాదముల నొసగుచు “వెడలిరి. 


చౌ॥ బహు DA కీని గాధిసుత పూజా | 

స్ట Borer సమ ధన్య న దూజా ॥ 

Q ప్రసంసా భూపతి భూరి 1 

a సహిత do పగ ధూరీ ॥ 1898 

on రాజు గాధిసుతుడైన విశ్వామ్మితుని బహువిధములుగా పూజించి 
సవినయముగా-ఓ స్వామీ t నాతో సమానుడై న ధన్యాత్ముడింకొక డుండ డనెను, 

ఇట్లు రాజు మునిని | ప్రశంసించి రాజ్జీసమేతుడై. విశ్వామిత్ర మహాముని 
పాదధూళిని (గ్రహించి శిరమునం దుంచుకొ నెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


296 Digitized by eGangotri Siddhanta Gyaan గంశ్రీలామచరిత మాన్సస్వ్వ 


Di గాధిప్పుతుడు : గాధిపుతుడు విశ్వామితుడు. ఇతడు 
వసి ష్టునొద్దగల కామధేనువును తన కొసగు మనెను. వసిష్టుడు 
బ్రాహణుల వినియో గార్థము ఉంచుకొన్న OCHS దాని నిచ్చు టకు 
TI విశ్వామితుడు వనిష్ణునితోపోరాడి యోడిపోయొను. 


35 


వసిష్టుని 


(బహ్మలేజము వలన నకి ఓటమి సంభవించెను. voo% 
విశ్వామ్మితుడు (బహ్మలేజమును పొందవలయునని యెంచి ఘోర త్ర 
మొనరించెను. తుదకు (బహ్మర్జి యయ్యెను. 


Ti ÅS భవన OS బర బాసూ | 
మన జోగవత రహ నృపు రనివాసూ I 
పూజే గుర పద కమల బహోరీ 1 
88, బినయ ఉర పీతి న థోరీ ॥ 1899 


Ti రాజభపనమునం chores ఉత్త మస్థానమును రాజొసగెను, కావున 
రాజును, రాణివాసము నందుందు రాణులు be గ్రాయ కర్మలచే ar SEF 
మహామునిని సేవించుటకు వీలుగా నుండెను. 


మరల రాజు వసిష్టుని పాదసద్మ ములను పూజించి స్తుతించెను. వారి 
హృదయాంతరాశమున | Sx అధికముగా నుండెను. 
దో॥ aos, సమేత కుమార సబ TDS సహిత మహీసు | 
పుని పుని బందత గుర చరన దేత అసీస మునీసు ॥ 1900 
Tn వధూసమేతముగా వరులును, రాజ్డీస వే మేతముగా రాజులును మరల 
మరల గురుచరణములకు వందన 'మొనర్చిరి. ముసీశ్వరు లాశీర్వాదము నొసగిరి. 


Si వినయ 88 ఉర అతి అనురాగే( 1 
సుత సంవదా రాఖి సబ ఆగడే 
నేగు మాగి మునినాయక లీన్హా ! 


ఆసిరవాదు బహుత DA ll ; 
CC-0. ASI Srinagar Circlepstammu Collection. 


190! 


s అనందోతృువము api 
అయాధ్యయందు జరిగ PsP RN Siddhanta Gyaan Kosha 


రా జత్యంతానురాగముతో, ( పేమపరిపూర్ణ మైన మనస్సుతో తమ 
g% సకల సంపత్తును మునీశ్వరుని యెదుటనుంచి స్వీకరింపు డనెను. 
ఆన ముని పురోహితునివలె దక్షిణనుమ్మాతము గోరెను; బహు ప్రకారములుగా 


ou 


ఆకీర్వాదముల SHAS. 


zi ఉర ధరి రామహి సీయ సమేతా | 

హరషి కీన్హ గుర గవను నికేతా ॥ 

బిప్రబథూ సబ భూప బోలాఈ. | 

చైల చారు భూషన పహిరాఈ6 I 1902 

wy మఠల సీతారాములను హృదయపీఠమున ,పతిస్టించుకొని వసిష్టుడు 
నిజనివాసమున శేగెను. మహారాజు [బ్రాహ్మణ ప్రీలను బిలిపించి వస్తాదిభూష 
ణముల నిచ్చి గౌరవించెను. 


Sh బహురి బోలాఇ సుఆసిని లీస్ట్‌ 1 
రుచిబిచారి పహిరావని Ba I 
BA BS జోగ సబ Serc | 
రుచి అనురూప భూపమని Berc I 1908 


తా॥ రాజు ముత్తైదువులను DODoD వారి యభిరుచులను బట్టి వస్తాది 
భూషణముల నిచ్చెను. చ|క్రవ ర్తియైన చశరథమహారా జొసగెది కానుకలను వా 
39 & సంతోషముతో పరి గహించుచుండిరి. 


చౌ॥ (ప్రియ పాహునే పూజ్య జే జానే! 

భూపతి భలీ భాంతి సనమానే ॥ 

దేవ BHD రఘువీర బిబాహూ | 

బరషి ప్రసూన ప్రసంసి ఉఛాహూ ॥ 1904 

తా॥ (పియమైన, పూజసీయులై న అతిథులను భూపతి విశేషముగా సన్మా 
నించెను. చేవతలు సీతారామ. కల్యాణమసోత్సవమును కన్నులార గాంచి 
ప్రశంసించి, పుష్పములను గురియించుచు.. (ముందు దోహాతో అన్వయము) 
(శ్రీరామం 20 

CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


298 Digitized by eGangotri Siddhanta Gyaan గగ్రీజామచరిత మానస్వ్వ 


Si చలే VPS wag సుర నిజ నిజ పుర సుఖ arg | 
కహత పరసపర రామ జసు (పేమ న హృదయ సమా 
1905 
తా॥ నగారాలు _మోగించుచు, పరమసుఖ పదమైన (బహ్మానంవమున్సు 
బొందుచు తమతమ లోకముల GAS, వెడలునప్పుడు పరస్పరము How 
యశమును క్రీ ర్రించుచు వెడలిరి. వారికి (గ్రీరామచం|దునిపై _సేమానురాగములు 
మెందు గనుక ఆ [పేమ హృదయమునుండి తరంగములపలె నుప్పొంగెను. 
Sil సబ విధి సబహి SHB నరనాహూ ı 
రహి హృదయ( భరి పూరి ఉఛాహూ il 
జహ( రనివాసు SG వగు os | 
సహిత HPSS, కుఅ(ర నిహారే ॥ 1906 
Ti పెక్కురీతుల అత్యంతావర సత్కారములనుజేసిన చశరథనుహారాజు 
హృదయ మానందోత్సాహములతో నిండెను. రాణివాసము వైపునకు బోయి 
పత్నీసమేతులై న తమ ప్వుతులను గాంచెను_ (ముందు దోహాతో అన్వయము) 
Sil D గోద కరి మోద సమేతా । 
కో కహి సకల భయజ సుఖు జేతా ॥ 
ager Sax గోద వై ఠారీ( | 
బార బార హియ౦ం HOR దులారిం ॥ 1907 


తా మహారాజమితానందముతో ప్యుతులను ఒడిలో జేర్చుకొనెను. ఆ 
సమయమున రాజు పొందిన సుఖసంకోషములను పరింపతరమా? మరల వధూ 
i) 


పరులను |పేమకో ఒడియం దాసీనులనుజేసి, మాటిమాటికిని సంతోషించుచు 
వారిని లాలించెను. à 


Si 8H సమాజు ముదిత రనివాసూ | 
Ba Bc ఉర అనంద కియో బాసూ I 
Sere భూప జిమి భయజ బిబాహూ 1 


సుని నుని హరషు హోత So కాహూ ॥ 1908 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అయాధ్యయందు s SD Witiead ojeli SRidhanta Gyaan Kosha 299 
an ఆ సమాజము నంతటినిజూచి రాణివాసపు స్రీలు (పసన్నవదనులై రి. 

ఏల ర హృదయములలో ఆనందము నివాసము చేయందొడగను. అప్పుడు 

గొ 

కల్యాణమహోత్సప మానందదాయకముగా జరిగిన విధానమునుగూర్చి రాజు 

వారికి వినిపించెను. వినుచుండిన ఎవరికి సంతోషము కలు గకుండును ? 


Sl జనక రాజ గున సీలు బడాఈ | 
(పీతి రీతి సంపదా సుహాఈ ॥ 
బహుబిధి భూప To జిమి బరనీ | 
రానీ సబ |ప్రముదిత సుని కరనీ ॥ 1909 


on జనకమహారాజు గుణశీలాదులను, మహత్తరమైన |పీతిరీతులను, 
సంసదను గూర్చి చందిమాగదుల వలె దశరథమహారాజు వర్ణించెను, జనక 
మహారాజు (పపర నమును, గుణశీల సంపదను గూర్చి నిని రాణులు (సన్న 
— 
చిత్త 8 రి. 


Sn HOSS, సమేత SQ నృప బోలి బప గుర mge I 
భోజన 8S, అనేక DA WS పంచ గఇ రాతి ॥ 1910 


wu ప్ముతసమేతముగా స్నానమాచరించి రాజు బ్రాహ్మణులను, గురువు 
లను కుటుంబవాసులను బిలిపించి A SROs మైన భోజన Maw. 


చౌ॥ మంగళగాన కరహి6 బర భామిని | 

భై సుఖమూల మనోహర జామిని I 

అంచఇ పాన సబ కాహూ( పావీ | 

(సగ సుగంధ భూషిత SD ఛావీ ॥ 1911 

తా॥ సుందరీమణులు మంగళగీతములను బాడుచుండిరి. ఆర్భాతి SOs 
లకును సుఖవంత మైనదిగా మనోహర మైనదిగా నుండెను. do Cw ఆచమనము 
జేసి తాంబూలములను స్వీకరించిరి, పుష్పమాలలు ధరించిరి. సుగంధాది (ద్రవ్య 
ములచే భూషితులై , కాంతిమంతులై. యుప్పారుచుండిరి. ' 3 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


800 Digitized by eGangotri Siddhanta Gyaan గంకీఠానుచరిత మానస్య 


చౌ॥ రామహి BD రజాయసు పాఈ 1 
నిజ నిజ భవన చలే సిర నాఈ ॥ 
(పేమ [Sard బినోదు బడాఈ । 
Dade సమాజు మనోహర తాఈ Il 1912 


Dı (శ్రీరామచం దుని సయనపసర్వముగ _ దిలకించి, రామాజ్ఞను పొంది 
నమస్కరించి వారివారి గృహములశేగిరి. ఆ |పేమానందములు, వినోవములు, 
మహత్వము, సమయము, సమాజము మరియు మనో హరత్వమును_ (ముందు 
దోహాతో అన్వయము) 


చౌ॥ కహి న సకహిం సత సారద సేసూ ı 
BS విరంచి మహేస గనేసూ ॥ 
సో మై కహౌం కవన OG బరనీ | 
భూమినాగు సిర ధరణ కి ధరనీ ॥ 1918 


తా॥ శత సరస్వతులును, శేషలును, వేదములు, ద్రిహ్మలు, మహేశ్వరు 
లును, గణసతులును వర్ణింసజాలరు. అటుసంటి రామచరి తము నేనెట్లు (తులసీ 
దాసు వర్జింసగలను? 


చౌ॥ నృప సబ భా(తి సబహి సనమానీ | 
కహి మృదు బచన బోలాఈ( రానీ ॥ 
ago లరికనీం పర ఘర wa | 
రాఖేహు నయన పలక కీ ga ॥ 1914 


Dn దశరథమహారాజు సర్వులను మృదుమధురపచనములతో సన్మానించి, 
రాణులను బిలిపించి యిట్ల OSB; కోడం్మడు ఇంకను బాలికలు; వివాహమైన 
తర్వాత పుట్టినింటినుండి యిక్కడకు వచ్చినారు. వారిని కంటిని రెప్పవలె 
గాపాడుట మీ దాధ్యతయై యున్నది. 


Di కంటిని రెప్పగాచు విధముగా కోడం|డ్ర సుఖసౌఖ్యములే 
తమ సుఖసంతోషములని ఎంచి వారి కేలోటు రానీయకుండ చూడ 
వలయునని దశరథుడు రాణులకు Bz 


stares 
CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


అయాధ్యయందు జరిగిం ఆజంరోత్వాక౮0dnanta Gyaan Kosha 301 


దో! లరికా [3208 edd బస సయన కరావహు sg | 
అస కహి గే బిశ్రామగృహ( రామ SIS DSH లాఇ॥ 1915 


wn ' బాలికలు అలసిపోయినారు, వారికి ని దవచ్చుచున్న టులున్నది, 
వారిని శేయనింపజేయు ” డని చెప్పి దశరథమహారాజు శ్రీరామచం[దుని చరణ 
నులపై మనస్సుంచి, వి శ్రాంతిభవనమునకు వెడలిపోయెను. 


చౌ॥ భూప బచన సుని సహజ సుహాఏ 1 
జరిత కనక మని Boch డసాఏ ॥ 
సుభగ సురభి పయ ఫేన సమానా | 
కోవుల కలిత సుపేతీ( నానా il 1916 
Bn భూపతి WBN సహజసుందర వచనముల woSot, రాణులు 
సిద 


మణిమయమైన బంగారుపానుపు SSB. దానిపై ఆవుపాలనురుగుప లెనున్న 
మృదులములై న విశాలములై న పలు దుష్బటులను బరచిరి. 


Bl ఉపబరహన బర బరని న జాహీ(। 
(సగ సుగంధ మనిమందిర dobre Il 
రతనదీప సుఠ చారు చ(దోవా | 
కహత న బనఇ జాన జేహిం Sor il 1917 


తా॥ ఆ సుందరమైనతలదిండ్ల ను వర్జించుటే సాధ్యముగాదు. ఆ మణి 
మందిరమును పుష్పమాలలచేతను, సుగంధ (దప్యములచేతను నలంకరించి 
యుండిరి. రత్నదీసముల కాంతితో విరాజిల్లుచున్న చాందిని మంచపుశోభ యింత 
యని చెప్పుటకు శక్యము గాదు. దానిని చూచి తీరవలయును గాని మాటలలో 
జెప్పుటకు సాధ్యము గానేరదు. 


Bn Dax రుచిర రచి రాము ఉఠాఏ | 
[aso సమేత Hoch పౌథాఏ il 
అగ్యా పుని పుని wes దీనీ 1 
బౌ బౌ 
నిజ నిజ సేజ సయన తిన్ల 88 n 1918 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


302 Digitized by eGangotri Siddhanta Gyaan Rass మానసవ్ష 
స 


Dn ఈ విధముగా తల్లులు శయ్యలను సమకూర్చి, ల 
( సెమపూర్వకముగా హంసతూలికా తల్పము పై పరుండజేసిరి. తన స 
దరులను గూడ శయనించవలసినదిగా (శ్రీరాముడు మాటిమాటికి జెస్పగా, వారు 
తమతమ పాన్సులపై సరుండిరి. 


oi దెఖి సామ మృదు మంజుల P । 
కహహి( స పేమ బచన సబ మాతా ॥ 
మారగ జాత భయావని భారీ । 
Bir DA తాత తాడకా మారీ ॥ 1910 


తా సీలమేఘశ్యాముడు, కోమలాంగుడై. న (శ్రీరాముని గాంచి, మాతలు 
(పేమవచనముల నిట్ల నిరి:_ “కుమారా! జంత సుకుమారుడవైన నీవు దుష్ట 
చారిణీయు రాక్షసియునై న తాటక నెట్లు సంహరించితివి ? 


Di సుకుమారుడు కోమలాంగుడై న శ్రీరామచందు దుడెక్కడ? 
భయంకరమైన దుష్ట్రురాలై న తాటక DFS! యని తల్లులు చెప్పుచు 
తాటకను శ్రీరాముడు సంహరించినందులకు విస్మయము నొందిరి. 


తాటకి॥ సుకేతుడను యక్షుడు తపమొనర్చగా [war దేవుడు 
(పత్యక్షమై బర్‌ సౌందర్యవతియైన IEY కలుగునని వరమొసగెను. 
కొంతకాలమునకు సుకేతునకు తాటక ఉద్భవించెను. ఆమె సౌందర్య 
వతి; బలపరాాకమ సంపన్నురాలు. అమెకు వేయి యేనుగుల 
బలముండెడిది. Sa సుందుడనువానిని పరిణయ మాడినది. అగస్త్య 
బుషి శపించినందువలన సుందుడు మరణించెను. అందువలన ఆమె 
యుగయై అగస్త్యుని భక్షించుట కేగెను. అట్టితజి పుత్రుడైన 
మారీచుడు కూడ ఆమెను వెంబడించెను. మో రిరువురును రాక్షసులు 
గండని అగస్త్యుడు వారిని శపించెను. వా రిరువురును రాక్షసులై 
యెల్ల రను బాధించుచుండిరి. mo ఆజ్ఞచే రాముడు తాటకను 
వధించెను. పంచన్షట్టిల్లో saben స్రష్ట చన్ను 


CC-0. ASI an oes i 


అయాధ్యయందు జరిగిఠ![ఆక ySS@aygekPSRdhanta Gyaan Kosha 308 


దో! ఘోర నిసాచర బికట భట సమర గనహి6 నహి( కాహు | 
మారే సహిత సహాయ కిమి ఖల మారీచ సుబాహు I 1920 


Du లెక్కించుటకు సాధ్యముకాని భయంకరులై న రాక్షసులును, వికట 
స్వరూపులైన యోధులను, మారీచ సుబాహులను నీ Se సంహరించితివి ? 


చౌ! ముని (ప్రసాద బలి తాత తుమారీ ı 
యౌ 
ఈస అనేక óð. టారీ ॥ 
మఖ రఖవారీ కరి దుహుం భాఈ( | 
గురు (ప్రసాద సబ Dg Se Sac I 1921 


తా॥ నాయనా! ఇదంతయు PW] Sars hs గురుకృపచేత నే ఈశ్వరుడు 
సీ కత్యంత బలమును (ప్రసాదించెను. మీ రిరువురును యజ్ఞమును గాపాడి, గురు 
(పసాదముకో సకల విద్యలను పొందితిరి. 


Bn మునితియ తరీ ONS పగ థూరీ 1 
aga రహీ భువన భరి పూరీ n 
క్రమఠ పీఠి SD కూట కరోరా | 
నృప సమాజ Soc సివ ధను తోరా it 1922 


శా॥ నీ పాదధూళి సోకగనే మునిపత్నియైన అహల్య తరించెను. D $a, 
సంపూర్ణముగా విశ్యమందంతటను వ్యాపించినది. కచ్చప పీఠమునకన్న (తాబేలు 
చిప్పకన్నను) ప|జమునకన్నను, పర్వతమున కన్న కఠోరమైన శిపధనుస్సును 
రాజసమాజ సముఖమున విఅచితివి గదా! 


oll బిస్వ విజయ జసు జానకి ards | 

ఆఏ భవన బ్యాహి సబ y% ॥ 

సకల అమానుష కరమ HAPS | 

Edo FHS sparc Logs ॥ 1928 

తా॥ విశ్వవిజయమునకు |ప్రతిరూపముగా జానకిని వివాహమాడి, సహో 
Show వివాహ మొనర్చి స్వగృహమునకు వచ్చితివి. నీవు చేసెడి పనులన్నియు 
అమానుషములు. అన్నిటిని కేవలము విశ్వామిత్రుని కృపయే సంపన్న మొన 
రించినది. (చక్క జీసినది). 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


304 Digitized by eGangotri Siddhanta Gyaan గ్రోరోముచరిత మానసము 
సవ 


చా! అజు సుఫల జగ జనము హమారా |; 

BN తాత విధు ods తుమ్హారా ॥ 

జే దిన గఏ Loser బిను Bac 1 

తే బిరంచి జని పారహి( లేఖీ6 ॥ 1924 

తా TÉT! నేడు చంద్రబింబముపంటి నీ మోమును జూచి, జన్మ 
సాఫల్యము బొందితిమి. నిన్ను జూడక గడపిన దినములను [బహ్మ లెక్కింప 
రుండుగాక 3 

Dil భగవంతుని నిత్య ముపాసింపవలయును. అట్టువాసించినచో 
భగవానుడనుదినము భక్తుని మొరాలకించి కాపాడుచుండును. అనవ 
రతము భగవచ్చింతనలో గడపిన దినము లే సుదినములు. భగవంతుడు 
మనకిచ్చిన అమూల్యావకాశమును సద్వినియోగము చేయవలయునుః 


“నిన్ను జూడక గడపిన దినములను (బహ్మ లెక్కింపకుండు 
గాక!” అనగా ఒకవేళ భగవస్సేవను జేయక భగవాను నర్చింపక 
గడపిన దినములను (బహ్మలెక్కింప కుండుగాక యన్న Sa 
దోహాయందు పొందు పరుపబడియున్నది. 


దో॥ రామ (పతోషీం మాతు సబ కహి DOS బర బైన | 
సుమిరి సంభు గుర బ్మిప పద కిఏ నీదబస నైన ॥ 1929 
తా॥ వినయముతో గూడిన యుత్తమవచనములతో (శ్రీరామచం|దుని 


మాతలు సంతృప్తి సజిచిరి. శ్రీరామచం[దుదు గురు, విప్ర, శంభు పాదములను 
స్మరించుచు ని దాదేవి ఒడిలో చేరెను. 


TH నీదఉ( బదన సోహ సుఠి లోనా | 
DSM Bt సరసీరుహ సోనా ॥ 
ఘర ఘర కరహి( జాగరన నారీ. | 
Bir SSS Lose ric 1926 


Il s 
CC-0. ASI Srinagar oF GA u Collection. 


అయోధ్యయందు AAG EY SH Sent Gyaanikcsha 305 


wu ని దించుచున్నప్పుడు (శ్రీరామచం Hd అందమైన మోము సంధ్యా 
కాలమందలి aed కమలము చందమున కాంతిమంత మై యొప్పారుచుం డెను. 
go ఇంటింట జాగరణ Sa% పరస్పరము మంగళమయ SSH OF 
నానందముగ నుండిరి, 


చౌ॥ పురీ బిరాజతి wad రజనీ । 
రానీ కహహి( బిలోకహు సజనీ ॥ 
సుందర బధున్ల సాసు లై సోఈ!. | 
SHES, జను సిరమని ఉర R Zec M 1927 


wn రాణులిట్లు చెప్పుచుండిరి :— “Shi ఇటు చూడుము! ఈరాతి 
ఎంతటి పరిపూర్ణకాంతులను వెదజల్లుచున్నది ! ఈ సమయము అయోధ్యాపుర 
శోభను రెట్టింపు చేయుచున్నది” అని చెప్పుచు అత్తలు కోడం డను శయన 
గృహమునకు విలుచుకొనిపోయి. తాము గూడ వారలకోపాటు శయనించిరి. 
వారట్లు శయనించినపుడు సర్పము తన శిరోమణిని హృదయమున దాచుకొన్న 
Gar యన్నటులుండెను. 


చౌ॥ పాత పునీత కాల ప్రభు జాగే | 

అరునచూడ బర బోలన లాగే ॥ 

బంది SASH SAS గాఏ | 

పుర జన ద్వార జోహారన ఆఏ ॥ 1928 

తా॥ (పాతఃకాలమున పవిత్ర (చాహ్మముహూర్తమున (శ్రీరామచం ce 
మేల్రనెను. కోళ్ళు రమ్యముగా కూయుచుండెను. వందిమాగధులు గుణగానమును 
జేసిరి. నగరనివాసులు_ (శ్రీరామచం[దునకు | ప్రణమిల్లుటశై ద్వారముకడ 
శేతెంచిరి. 


చౌ॥ బంది DS సుర గుర పితు మాతా | 
పాల అసీస ముదిత సబ (ఖాతా I 
జననిన్ల సాదర బదన నిహారే | 
భూపతి సంగ ద్వార పగు wo ॥ 1929 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


308 Digitized by eGangotri Siddhanta Gyaan $p చరిత మానసవ్ను 

wi రామలక్ష్మణ భరత శ|తుఘ్నులు గురు, దేవతా బ్రాహ్మణ, మ 
పితలకు నందన మొనరించి ఆశీర్వాదమును బొంది (పసన్నులైరి. మాత om 
దరముతో వారి ముథారవిందములను జూచిరి. TO మరల దశరథమహారాజుక్రో 
గూడి ద్వారము కడ వేచియుస్నవారిని NOV. 


దో॥ BQ Ws సబ సహజ సుచి సరిత పునీత నహాఖ | 
(పాత్మకియా కరి తాత Sorc ఆఏ ade Hg ॥ 193) 
తా॥ స్వాభావికముగా పవితులై న నల్వు రన్నదమ్ము లును ప్రాతఃకాల 
కృత్యములు దీర్చుకొని పవిత్ర సరయూనదిలో స్నాన మాచరించిరి. సంధ్యా 
సందనముజేసి So Baines "కేతెంచిరి. 


Oil భూప బిలోకి OD ఉర లాఈ | 
వై ఠి హరషి రజాయసు పాశః ॥ 
BD రాము సబ సభా జుడానీ | 
లోచన లాభ అవధి అనుమానీ ॥ 1981 


తా॥ మహారాజు వారిని జూచినంతనే హృదయపూర్వకముగా ఆలింగనము 
చేసికొనెను. తదనంతరము వారు రాజాజ్ఞను పొంది సంతోషముతో గూర్చుండిరి. 
సభాసదులు కనువిందొనరించు _ శ్రీరామ దివ్యమంగళ స్వరూపమును దర్శించు 
కొనిరి. నయనములుండిన దానికదియే కదా పెన్నిధి యన్న యనుభూతిని పొంది 
వారి హృదయములెల్ల ను box లాయెను, 


చౌ! పుని బసిష్టు ముని FSH ఆఏ | 
WHS ఆసనని ముని Bod ii 
యౌ a 
WSS, సమేత Sk పద లాగే | 
QOD రాము SS గుర అనురాగే ॥ 1982 
తా॥ అప్పుడు వసిష్ట విశ్వామిశ్రాదులచటి కేతెంచిరి, రాజు వారి నాసీనులను 
గావించి, పత్ర సమేతముగా పాదపూజబేసి |ప్రణమిల్లైను. గురువులిరువురును 


ని SoS 
శ్రీరాముని Epa) LESA | లై ర Circle, Jammu Collection. 


అభూధ్యయందు SH UY SE ECs మట? Gyaan Kosha 307 


చొ! కహహి( బసిష్టు ధరమ ఇతిహాసా | 

సునహి మహీసు సహిత రనివాసా il 

ముని మన అగమ TOMS కరనీ | 

ముదిత బసిష్ట విపుల DE బరనీ tt 1983 

తా॥ వసిష్టుడు ధర్మేతిహాసములను. జెప్పుచుండ రాజును రాణులు విను 
చుండిరి. మునిమనంబులకు గూడ అగమ్య మైన విశ్వామిత్రుని తపస్సంపదను 
గూర్చియు, మహత్తును గూర్చియు SoH డానందముతో బహు ప్రకారములుగా 
58 08D. 


Si బోలే mide సబ acd | 

ASB కలిత లోఠ తిహు( మాచీ ॥ 

సుని ఆనందు భయజ సబ కాహూ | 

రామ లఖన ఉర అధిక ఉఛాహూ it 1934 

తా॥ అంత వామదేవుడు “ ఈ మాటలన్నియు ముమ్మాటికిని సత్యములే ! 
విశ్వామిత్రుని $a, ముల్లోకముల వ్యాపించిన.” దనెను. 

ఈ మాటలు విన్న | పతియొకరును [బహ్మానందము నొందిరి. (శ్రీరామ 
లక్ష్మణుల హృదయములలో అధికమైన ఉత్సాహము సంపొందిను. 


దో॥ మంగల మోద ఉఛాహ నిత Pac దివస ఏహి భాథతి | 
ఉమగి అవధ అనంద భరి అధిక అధికాతి il 19385 


తా॥ నిత్యము మంగళానందమహోత్సవములు జరుగుచుం డెను. అయోధ్యా 
నగరము నిత్యకల్యాణముగా, పచ్చతోరణముగా నలరారుచుండెను. ఇవ్విధముగ 
ఆనందడో లికలలో కాలము గడచిపోవుచుండెను. అయోధ్యానగర మానంద 
సాగరమున మునిగితేలుచుండెను. అధకాధికానందము. దినదినాభిపృద్ధి గాంచు 
చుండెను. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


808 Digitized by eGangotri Siddhanta Gఆy౭2శీఈకకచరి త మానసము 


చౌ! సుదిన సోధి కల కంకన ఛోరే ı 
మంగల మోద ASS న FS ॥ 
నిత నవ సుఖు సుర BHD సిహాహీ. | 
OSS జన్మ జాచహి( బిధి arerc N 1936 


తా॥ ఒక శుభముహూర్త మున పరులు సుందర కంకణములను 258008, 
ఆ సమయమున పెద్దయెత్తున వినోదములు జరుపబడెను. ఆ శుభవేళ" నగర 
నివాసులు పొందిన Sse MoS aha చెప్పుట కలవి కాదు. 


నిత్య, నూతనానంద సుఖములను జూచినచో దేపతలుసై తము మోహి 
తులై అయోధ్యానగరమున జన్మ మెత్తుటకు |బహ్మ దేవుని యాచింతురు, ఇందు 
సందియములేదు, 


విశ్వామిత్రుడు దశరథమహారాజునొద్ద సెలవు ఎ.కొనుట 


చౌ॥ బిస్వామ్మితు చలన నిత చహహీ. | 
రామ స|పీమ బినయ బస $ö c ॥ 
దిన దిన సయగున భూపతి భాఊ | 
BD సరాహ మహామునిరాఊ ॥ 1987 
DI విశ్వామిత్రమహాముని నిత్యము తన ఆ శమమునకు బోపలయునని 
త్వర పడుచుండెను; కాని (శ్రీరాముని స్నేహ, వినయ, శీల సంపదలకు కట్టువడిన 


వాడై అచ్చటనే యుండెను. రాజుయొక్క (పేమ, భక్తి భావములను మహాముని 
యైన విశా Se తుడు (ప్రతిదినము (ప్రశంసించుచుండెను. 


చౌ! మాగత DT రాజ అనురాగే | 
SSS, సమేత oS ఖీ ఆగే ॥ 
నాథ “సకల సంపదా తుమ్హారీ l 
మై సేవకు సమేత సుత నారీ ॥ 1988 
Bn తుదకు విశ్వామితుడు అ్మశమమునకు6 బోవ నుద్యుక్తుడు TT 
దశరథమహారాజు | SHO Tie DERBI ముని యెదుట 


విశ్వామిత్రుడు దశలోభతుహోరాజుగొట్ల[ నెలవు ఎగ SywatrKosha 309 


నిలున(బడి సవినయముగా నిట్ల నియె_ “స్వామీ 1 ఈ సంసదయంతయు మీదే | 
నేను భార్యాపుత్ర సహితముగా మీ సేవకుడను. (ముందు దోహాతో అన్వయము) 


చా! కరబ సదా లరికన్ల పర ఛోహూ | 

దరసను BS రహబ ముని మోహూ il 

అస కహి రాజ సహిత సుత రానీ | 

sbe చరన ముఖ ఆవ న wd Il 1939 

on ఓ ముసీశ్వరా! మాయందు కరుణయుంచి మాకు దర్శన మొసగు 
చుండుడు."” 

అని చెప్పి భ క్రి తాత్సర్యములతో, సతీసుత సమేతముగా దశరథ 
మహారాజు విశ్వామిత్రుని పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము జేసెను. 
(ప్రేమచేత విహ్వాలుడయిన కారణమున రాజునకు నోటినుండి మాట వెడలలేదు. 


TN BO అసీస బ్మిప బహు భాయీ | 

చలే న (ప్రీతి రీతి కహి జాతీ ॥ 

రాము S| so సంగ సబ yds | 

ఆయసు Bq 26 పహుంచాఈ I 1940 

తా (దిహ్మర్షి యైన విశ్వామి తుడు బహు పకారములుగా ఆశీర్వదించి 
వెడలిపోయెను. ఆ |ప్రీతిరీతులను వర్ణించుటకే శక్యముగాదు. సహోదర 
సమేతుడై శ్రీరామచందుడు మునిని కొంతదూరము వెంబడించి, అతని యాజ్ఞ 
చొప్పున వెనుకకు మటిలెను. 


దో॥ రామ రూపు భూపతి భగతి బ్యాహు ఉఛాహు అనందు | 
జాత సరాహత మనహి( మన ముదిత గాధికులచందు॥1941 


తా॥ గాధికులమునకు చం[దస్వరూపుడై న విశ్వామిత్రుడాశమమునకు 
బోవునపుడు అత్యంతానందముతో (శ్రీరామచం,దుని దివ్యమంగళస్య రూపమును, 
దశరథుని భక్తిని, రామలక్మణ భరత శ్మతుఘ్నుల వివాహమహోత్సవానందము 
లను మనంబున |పశంసించుచు వెడలెను, 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


వ జ 
310 Digitized by eGangotri Siddhanta PARKOS SPN Sey 


చౌ! బామదేవ రఘుకుల గుర గ్యానీ | 
బహురి గాధిసుత కథా బథానీ Il 
సుని ముని సుజసు( మనహి మన రాఊ | 
బరనత ఆపన పున్య [Saree ॥ 1942 
TH వామచేవుడును, రఘుకులమునకు గురువును జ్ఞానియైన నసిష్టుదును 
విశ్వామిత్రుని గురించిన కథలనేకములు మహారాజునకు 8800826, ముని 


యశము నాలికించి రాజు మనంబున తన పుణ్య|ప్రభావమును గూర్చి తలంచుచు 
eNom) నోలలాడెను, 


SH బహురీ లోగ రజాయసు భయజఊః | 
HOSS సమేత నృపతి గృహ గయడఊ Il 
హ( తహ( రామ వ్యాహు సబు గావా I 


అధ 


జసు పునీత లోక తిహుం ఛావా ॥ 1948 


& 


A 


తా॥ ఎల్లరును రాజాష్టిను బొంది తమ తమ గృహముల SAK, దశరథ 
మహారాజు ప్ముతసమేతముగా రాజభవనములో ప్రవేశించెను. ఎస్కడ జూచినను 
సీతారానుకల్యాణమును గురించిన మాటలే వినవచ్చుచుండెను. ఎల్ల రును (శ్రీరామ 


చరిత్ర మునే గానను చేయుచుండిరి. (శ్రీరాముని పవిత్రయశము ముల్లోకములందు 
వ్యాపించెను. 


చౌ॥ ఆఏ భ్యాహి రాము ఘర జబ Bc । 
బసఇ అనంద అవధ సబ తబ Bc ॥ 
Š% Darsec జస భయజ ఉఛాహూ | 
సకహి6 న బరని Aw అహినాహూ ॥ 1944 


Bu ్రీరామచం[దుడెప్పుడు సీతను వివాహమాడి అయోధ్యకు మరలి 
వచ్చెనో, అస్పటినుండి సర్వానందములు అయోధ్యయందు నివాస మేర్చుణచు 
SSH. ్రీరానుకల్యాణ మహోత్సవమున, ఎటువంటి ఆనందోత్సాహములు 
కలిగినవో, వానిని సరస్వతియు, సర్పరాజై.న 'శేషుడును వర్ణింప జాలరు. 

CC-0. ASI Srinagar Circle, Jammu Collection. ay 


|| 


విశ్వామితుడు దొాతిత భకస లా జఖార్ట Soage osha 011 


Bi కబి కుల జీవను పావన జానీ 1 

రామ సీయ జసు మంగల mÅ Il 

తేహి తే Soc కఛు కహా బథానీ | 

కరన పునీత హేతు నిజ బానీ I 1945 

తా॥ కవికుల జీపనమును సవిత్రముజీయ మంగళప్రదమైన సీతారామ 
యశమును నేను ((శ్రీతులసీదాసు) నా వాణిని పవిత్రము జేసికొనుటకై కొంతవటకు 
$8.09 చెప్పితిని. 


శ్రీరామ చరిత మహిమ 


Soll నిజ గిరా పావని కరన కారన రామ జసు తులసీం č g | 
రఘువీర చరిత అపార OH పారు కబి PE లహో్యో॥ 
ఉపబీత బ్యాహ ఉఛాహ మంగల సుని జే సాదర గావహీ(। 
బై దేహి రామ (ప్రసాద తే జన సరదా సుఖు పావహీ(॥1946 
Tn తను వాణిని సవితము జేసికొనుటకు (శ్రీ తులసీదాసు (శ్రీరామ 

యశమును $8 008; లేకున్న (శ్రీరఘునాథుని చరిత్ర మపార సముద్రము 

వంటిది; దాని అంతు కనుగొన్న కవులు గలరా? 

ఎవరు ఇందుపర్డింపబడిన ఉపనయన మహోత్సవములు, సీతారామ 
కల్యాణమహోత్సవములు భక్తితో KIo, యాలకింతురో, గానము 
జీయుదురో వారు జానకీరాముల కృపచే సదా సుఖశాంతులను బొందెదరు. 


స్రో॥ సియ రఘువీర బిబాహు జే సప్రేమ గావహిం సునహిం | 
BS, కహుం సదా ఉఛాహు మంగలాయతన రామ జసు ॥ 
1947 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. 


812 Digitized by eGangotri Siddhanta Gyaan art sos మానసము 
C. 


sn శ్రీరామచందుని యశము మంగళకరము. గనుక, సీశారాన 
కల్యాణము. నెవరు |పేమపూర్వకముగా గానము Bose, (శద్దాభక్తులకో 
వినెదరో వారు పరమానంద భరితులై సుఖశాంతులతో విరాజిల్లు చుండెదిరు. 


ఇతి శ్రీమ[దామ చరితమాన సే సకలకలికలుష విధ్వంసనే 
(పథమః సోపానః సమాప్తః 


కలియుగ సంపూర్ణ పాపములను పటాపంచలు గావించు శ్రీరామ చరిత్రము 
యొక్క మొదటి సోపానము సమాప్తము. 


CC-0. ASI Srinagar Circle, Jammu Collection. = 


` Digitized by eGangotri Siddhanta Gyaan Kosha 


We 


Siddhanta Gyaan Kosha 


ల 


pe 


Er న... 15%, 


is Oss Bee ఆ 


